శ్రీః 
మహాకవిశ్రీకాళలిదాసవిరచితమ్‌ 
కుమారసమ్మవమహాకావ్యమ్‌ 
రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 


వల్లభదేవవిరచితయా Sos సంస్కృతవ్యాఖ్యయా చ సముల్లసితమ్‌ 
ఉమాప్రదానో నామ షష్టః సర్గః 


రావి మోహనరావు, M.Sc., M.A. (Sanskrit) 


లెక్చరర్‌ 
4-103, |.L.T.D. Colony Extn., Kothapet, CHIRALA-523157 


2 

శ్రీః 

మహాకవిశ్రీకాళలిదాసవిరచితమ్‌ 
కుమారసమృ్మవమహాకావ్యమ్‌ 

రామోరావిరచిత మృణాళినీవ్యాఖ్యా సహితమ్‌ 
వల్లభదేవవిరచితయా Sos సంస్కృతవ్యాఖ్యయా చ సముల్లసితమ్‌ 
ఉమాప్రదానో నామ 458 సర్గః 


ప్రథమముద్రణ : ముక్కోటి - ఏకాదశి 05-01-2012 


ప్రతులు : 500 
పేజీలు : 226 
వెల రూ. : 160=00 


© RAVI MOHAN RAO, M.Sc., M.A. (Sanskrit) 
Lecturer, V.R.S. & Y.R.N. College, Chirala-523157 


Residence: 

4-103, LL.T.D. Colony Extn., 

Kothapet, CHIRALA - 523157 

Cell :94401 15411, 9052256311, 08594 - 234038 


D.T.P.: Printed at : 

MR LASER PRINTS KARSHAK ART PRINTERS 
Chirala Hyderabad. 

Cell: 9849976054 


సంసవము 


—D 


“కవికులగురుః కాలిదాసః” అన్నది సంస్కృతలోకోక్తి రామాయణం పురాణశైలిలోని 
కావ్యము. కావ్యశైలిలోని ఆదికావ్యం కాళిదాసునుంచి మనకు లభిస్తున్నది. అన్యూనానతి 
ప్రసక్తమయిన పదగుంఫనం కాళిదాసీయం. ఇతర కావ్యాలలోనూ అదే ఆదర్శము. 
ఉపమాప్రయోగంలో నిరుపమహస్తం కాళిదాసీయం. భాసాదికవులున్నా సమగ్రప్రబంధ 
లక్షణాలతో దొరకిన కవితాగుంఫములు కాళీదాసీయాలే. చారిత్రకంగా విక్రమార్ముని 
నవరత్నాలలో ఒకడు, “కిం వదంతీ కథల ప్రకారం భోజసభాచూడామణి యీ కవికుల 
గురువు. కవులను లెక్కపెట్టాలని “కాళిదాసు” పేరుతో చిటికెన వేలును ముడిస్తే మతాక కవి 
పేరు దొరకక, తరువాత (వేలును ముడవడం జరగలేదు. అది పేరులేని వేలుగా - అనామిక 


- అయింది. 


పురా కవీనాం గణనాప్రసంగే కనిష్టికాధిష్టిత కాళిదాసా। 
అద్యాపి తత్తుల్యకవేరభావాత్‌ అనామికా సార్థవతీ బభూవ॥ 


అన్నారు. అంటే కాళిదాసంతటికవి ఎవరూ లేరని జన విశ్వాసం. అందుకే సంస్కృత 
విద్యార్థులకు పాఠ్యంగా నిర్దిషుయిన పంచకావ్యాలలో మొదటి మూడు 'కాళిదాసీయాలే. 
ఆ మాధుర్యం ఆ గాంభీర్యం అటువంటివి. “త్వమేవాహం - త్వమేవాహం” అని కాళికయే 
ప్రత్యక్షమై తనతో, 'కాళిదాసాద్వైతం' అంగీకరించినట్లు ఒక ఆభాణకం. భవభూతి కాళిదాసుల 
కవితల మధ్య తేడా ఏమంటే రసమే” నని, నీరసం భవభూతీయమని, సరసం కాళిదాసీయమని 
వాగ్దేవి సాక్ష్యమిచ్చినట్లు ఒక చాటువు. 


“అహో! మే సౌభాగ్యం మమ చ భవభూతేశ్చ రచితం 

ధటాయామారోప్య ప్రతిఫలతి తస్యాం లఘిమని। 

గిరాందేవీ సద్యః శుతికలితకహ్ల్హారకళికా 

మధూళీమాధుర్యం క్షిపతి 56555 భగవతీ” 

కాళిదాసీయ కవితా మాధుర్యం రావాలంటే సరస్వతీ కర్ణావతంసమయిన మకరందం 
ఒక చుక్క పడాలన్న మాట! అటువంటి కాళిదాసు, రామాయణ ప్రభావంతో రచించినవి 
మూడు కావ్యాలు. రఘువంశము ప్రసిద్ధమే. “కుమారసంభవం” రామాయణం బాలకాండలోని 


4 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 
కథాబీజంతో మొలచిన వృక్షమే. మేఘసందేశంలో “హనుమత్సందేశం” పోలిక స్పష్టమే 
గదా! అందులో 


“కుమారసంభవం” మన రావి మోహనరావుగారి వ్యాఖ్యానంతో ఇతర విశేషాలతో 
వెలువడుతున్నది. ప్రస్తుత సర్గ “షష్టి” సర్గ. ఇది ఉమా ప్రదానం. తపము సఫలమై హైమవతి 
కైలాసపతిని పెండ్లాడే ఘట్టమిది. అందు 'సప్తర్షి సందేశము” - అద్భుతం. తరువాత సంప్రదాయ 
రహస్యాలతో పెళ్ళికుమార్తెను సిద్ధం చేయడంతో మొదలై వివాహంతో సర్గ ముగుస్తుంది. 
ఎందుకో తెలియదుగాని శ్రీ రావి మోహనరావు (రామోరా - అని నేనే మొదట అన్నట్లు 
గుర్తు.) ఈ కుమారసంభవ కావ్యాన్ని సంస్కృత భారతీ కుమారులకు సులభంగా చేయదలచారు. 
ఇంతవరకు ఎవరూ చేయని (శ్రమ, ప్రణాలిక స్వీకరించి స్వీయవ్యాఖ్యతో ప్రచురిస్తున్నారు. 
ఈయనకు “ప్రచురణ” అలవాటయిన పనే. సంస్కృత గ్రంథాలను సుబోధం చేయటానికి శ్రీ 
దోర్చల విశ్వనాధశర్మగారి వంటి పండితులతో వ్యాఖ్యలు వ్రాయించి ప్రచురించి ఉచితముగనే 
పంచినవారు. ఇంతవరకు కారయిత, (పేరకుడు, అనుమోదకుడు అయిన ఈయన ఇపుడు 
- వారు వీరేల? అని (మా వంటి ఆస్థానపండితులను పాఠకులను చేసి) రాయలవలె 
భోజునివలె - స్వతంత్రంగానే - కలం- దూసి, “కథనం” సాగిస్తున్నారు. అందులో 
విచిత్రరీతులతో పోరాడుతున్నారు. ప్రతిపద్యానికి “అవతారిక”, పద్యము, పదవిభాగము, 
అన్వయక్రమము (దీనినే సంప్రదాయంలో ఖండాన్వయం అంటారు) ప్రతిపదార్థము, తాత్పర్యము 
(దీనినే దండాన్వయం అంటారు) కూర్చారు. తర్వాత వ్యాకరణవిశేషాలలో 1. విభక్తులు, క్రియలు 
2. సమాసాలు 3. సంధులు 4. పాఠాన్తరాలు 5. పదవ్యుత్పత్తి 6. క్రియాదర్శము ఉన్నాయి. 
ఇందులో పదవ్యుత్పత్తి చాలా ప్రమాణాలతో విజ్ఞానదాయకంగా ఉన్నది. ఒకచోట ప్రోగుపడిన 
ఇటువంటి విషయాలు, జిజ్ఞాసువులకు విమర్శకులకు చాలా మనోరంజకంగా, ఆధారంగా 
ఉంటాయి. ప్రతిసర్షకు అనేక (80) (గంథావలోకనములతో బాటు, ఆ సర్గకు సంబంధించిన, 
వల్లభదేవుని “పంజికా, వ్యాఖ్యను” “బోనస్‌”గా ఇవ్వడం పాఠకులకు లాభదాయకం. అదిగాక, 
७876280 శివమహాపురాణం నుంచి మూలశ్లోకాలను సాద్భశ్యంగా ఇవ్వటం విమర్శకులకు 
“కొంగుబంగారం అవుతుంది. సందేహం లేదు. దీనిని మనం “వ్యాఖ్య అనిగాక విద్యార్థులకు 
ఉత్తేజం కలిగించే “పరిశోధనవ్యాఖ్య” అనవచ్చును. ఇంతకూ ఇంతటి వ్యాఖ్య వ్రాసిన ఈయన 
ఏమిటి? సంప్రదాయబద్ధంగా చదివిన గురుకుల మురారిగాడు. అవసరపడిన గంథాలన్నింటినీ 
తెప్పించి, రిఫరెన్సులు అన్వేషించి, శోధించి, (శమించి అందరినీ అలరించి మమ్ములనందరినీ 
మించిన, మిమ్ముల నందరినీ బుణసముద్రంలో ముంచిన ఘనుడు. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 5 


ఉండేది చీరాలలో, బ్రతికేది భూపరిశోధనాశాఖలో, పని చేసేది కందుకూరులో. తిరిగేది, 
“పినాకినిలో, రాసేది ఆదివారాలలో - అయినా ఇంతటి (గంథం వరసగా వేగంగా 


తయారయి పింఛాలుగా విడివడి వస్తున్నది. అంటే 


“క్రియాసిద్ధిస్సత్త్వే భవతి” 
ఆప్తమిత్రుడయిన శ్రీ “రామోరా”ను మెచ్చుకొంటూ నేను రాసిన కాసిని పద్యాలు- 


1. కలయో! వైష్ణమాయయో! మతి! మహాకావ్యంబు టీకింపగా 
గలవారూరకయుండ తామిటు మహాకావ్యంబు చేపట్టి, ని- 
చ్చలు రైలెక్కి చలించుచుండియు భళీ! సాధించినారీ కృతుల్‌ 
ఫలమా, “హ్రీం? దయయో, కుమారు కృపయో, ఫాలాక్షువాత్సల్యమో॥ 


2. చదివినదేమొ భూ- ७०७०१, వృత్తియునందులోననే, 
మది సురభాషపై పడె, నమాంతము 'యమ్‌. వను చేసె దీక్షగా, 
బెదరక కాళిదాసుని కవిత్వము వ్యాఖ్యకు పెట్టె, మాయురే! 
యిది కథగాదు, వాస్తవము! ఎంతయు గొప్పగనుండె వ్యాఖ్యయున్‌॥ 


3. కనుడిది వ్యాఖ్యయొ! పరిశోధనయో, వివరింపలేము తత్త్వముచూడన్‌, 
తనకుందానుగ చదివెడు మనస్విహంసకు మృణాలమధురంబందున్‌. 


4. ఆమోదంబున మమ్ముగైకొని కృతివ్యాఖ్యానమర్చించుచున్‌ 
“రామోయిమ్మను grey ८०७6 ముద్రన్‌ వేసి మన్నించుచున్‌ 
మా, మా, మోహనరావుగారనుచు మా, మా, గుండెలన్నిండుచున్‌ 
“రామో।రా” ఇకముందు గూడ ఇటులే రాణించరా! మించరా!! 


5. జీతపుడబ్బు ఖర్చుపడి సేవలు చేసెడు మీకునింటిలో 
దాతృతకడ్డురాక ప్రతితావున మూల్లెడు పుస్తకాలతో 
యాతన పొందుచున్‌ తన సహాయము చేయుచు మమ్ము సోదరీ 
రీతిగ చూచు మీ సతికి కృష్ణకుమారికి గూడ దీవెనల్‌. 
SD. సుబ్రహ్మణ్యశాస్త్రి 
రిటైర్డ్‌ సంస్కృతం లెక్చరర్‌ 


6 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


శ్రీః 
ఓం కుమార శ్రీగురవే నమః 
gl 


క్యుణాళినీ వ్యాఖ్యానమున 
ఉదాహరింపబడిన విషయములకు సంబంధించిన 
ఆయా గ్రంథ రచయితలకు, వ్యాఖ్యానకారులకు నమస్సుమాంజలులు. 
>< 
ఇట సహకరించిన డా॥ వుయ్యూరు లక్ష్మీనరసింహారావుగారు, 
డా॥ ఈ.ఏ. శింగరాచార్యులుగారు, డి. పాపిరెడ్డిగారు, సి. సుబ్బారావుగారు, 
డా॥ గోగినేని యోగప్రభావతీదేవిగారు, శ్రీ ఇప్పగుంట సాయిబాబాగారు, 
पणा ముళ్లపూడి విశ్వనాథశాస్త్రిగారు, మహామహోపాధ్యాయ శ్రీ పుల్లెల 
శ్రీరామచంద్రుడుగార్లకు మజియు అడిగిన వెంటనే 
“సంస్తవముిను అందించిన 
మేళ్లచెర్వు వేంకట సుబ్రహ్మణ్యశాగస్తిగారు 
एणा కందాళ లక్ష్మీనారాయణగారు, గరిమెళ్ల సోమయాజులుశర్మగారు, 
శ్రీ దోర్చల విశ్వనాథశర్మగారు, ప్రియమిత్రులు శ్రీ కె. అరవిందరావు గార్లకు 
వః 
నా ఆరాధ్యదైవమైన 
మహాయోగి శ్రీఅరవిందభగవానుడు, 
వారి అర్థభాగమైన మృణాళినీదేవికి నమస్మరిస్తూ..... 
వః 
दूँगा నాహం మనే సువేదేతి - నో న వేదేతి వేద చ। 
యో నస్‌ తద్వేద తద్వేద - నో న వేదేతి వేద చ॥ 
- కేనోపనిషత్‌ 10 
ఓం ०) శాన్తిశ్‌ శాన్తిః 
-రామోరా 


8 
'ఈ 
కుమారసమ్మవమహాకావ్యమ్‌ 


ల్‌ 


'ఉమాప్రదానో' నామ షృష్టః సర్గః 


శ్లో అథ విశ్వాత్మనే గౌరీ - సందిదేశ మిథః సభీమ్‌। 
దాతా మే భూభృతాం నాథః - ప్రమాణీక్రియతామితి॥ 1 

పదవిభాగము:- అథ, విశ్వాత్మనే, గౌరీ, సందిదేశ, మిథః, సభీమ్‌, దాతా, మే, 
భూభృతామ్‌, నాథః, ప్రమాణీక్రియతామ్‌, ఇతి। 
అన్వయక్రమము:- అథ గౌరీ విశ్వాత్మనే మిథః సఖీం 'భూభృతాం నాథః మే 
దాతా ప్రమాణీక్రియతామ్‌' ఇతి సందిదేశ। 
ప్రతిపదార్థము:- అథ - శివానుగ్రహమునకు పిమ్మట, గౌరీ - పార్వతీదేవి 
విశ్వాత్మనే - లోకమే స్వరూపముగా గలవాడైన శివభగవానునికొబికు, మిథః - 
రహస్యముగా, ॐ) - చెలిని, భూభృతాం నాథః ¬ పర్వతములకు ప్రభువైన 
హిమవంతుడు, మే దాతా - నాయొక్క దాతగా, ७5००४ (85०७०53 - 
నిశ్చయింపబడుగాక, ఇతి - అని, సందిదేశ - సందేశమంపెను. 
తాత్పర్యము:- శివానుగ్రహమునకు పిమ్మట పార్వతీదేవి లోకమే స్వరూపముగా 
గలవాడైన శివభగవానునికొజికు రహస్యముగా చెలిని “పర్వతములకు ప్రభువైన 
హిమవంతుడు నాయొక్క దాతగా నిశ్చయింపబడుగాకి అని సందేశమంపెను. 
విభక్తులు / క్రియలు :- 1. అథ - అవ్యయము, 2. గౌరీ - గౌరీ, గౌర్యా, గౌర్యః, ఈకారాన్త 
Reon గౌరీశబ్దము ప్ర.ఏ., 3. విశ్వాత్మనే - విశ్వాత్మనే, విశ్వాత్మభ్యామ్‌, విశ్వాత్మభ్యః, నకారాన్త 
పుంలింగ విశ్వాత్మన్‌ శబ్దము చ.ఏ., 4. మిథః - అవ్యయము, 5. సఖీమ్‌ - 65, సఖ్యౌ, 
సఖీ; ४७३०००७ ३807 సభీశబ్దము ద్వి.ఏ., 6. భూభృతామ్‌ - భూభృతః, భూభృతోః, భూభృతామ్‌, 
తకారాన్త పుంలింగ భూభ్ళత్‌ శబ్దము ష.ఏ., 7. నాథః - నాథః, నాథా, నాథాః, అకారాన్త పుంలింగ 


8 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ షష్ట స 


నాథశబ్దము ప్ర.ఏ., 8. మే - మే, ఆవయోః, అస్మాకమ్‌, దకారాన్త అస్మచ్చబ్దము ష.ఏ., 9. దాతా 
- దాతా, దాతారౌ, దాతారః, బుకారాన్త పుంలింగ దాతృశబ్దము ప్ర.ఏ., 10. ప్రమాణీక్రియతామ్‌ - 
(8९ ప్రత్యయాన్తము) - క్రియ - లోట్‌ - ప్ర.ఏ., 11. ఇతి - అవ్యయము, 12. సందిదేశ - క్రియ. 
సమాసాలు: - 
1. విశ్వాత్మనే - ఎ) విశ్వమ్‌ ఆత్మా యస్య (బహువ్రీహి) సః, విశ్వాత్మా, తస్మై! 
బి) విశ్వస్య ఆత్మా (షత) విశ్వాత్మా, తస్మై 
2. ప్రమాణీక్రియతామ్‌ - అప్రమాణం ప్రమాణం యథా సంపద్యతే తథా 
క్రియతామ్‌, ప్రమాణీక్రమతామ్‌, అత్రాభూతతద్భావే చ్విః, ప్రార్రాయాం 
లోట్‌ చ ఇతి శబ్దః ప్రకారవాచీ। 
పదవ్యుత్పత్తి- నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
గౌరీ: (స్త్రీ) ఎ) గౌర + 'షిద్‌ గౌరాదిభ్యశ్చ' ఇతి జీష్‌ (4-1-41) 
బి) శ్లో; రుద్రాణీ శర్వాణీ కాలీ కాత్యాయనీ భవానీ छा 
ఆర్యామ్బికా మృడానీ హైమవతీ పార్వతీ గౌరీ 15 
శ్లో; ఉమా భగవతీ దుర్గా చబ్లీ దాక్షాయణీ శివా! 
అపర్ణా స్యాన్మహాదేవీ గిరిజా మేనకాత్మజా॥ 16 
అని హలాయుధకోశము “21? నామములను పేర్కొన్నది 
సి) శ్లో అన్యేద్యురాత్మానుచరస్య భావం 
జిజ్ఞాసమానా మునిహోమధేనుః । 
గజ్లాప్రపాతాన్తవిరూఢఘాసం 
గౌరీగురోరహ్వరమావివేశ॥। - ర.వం. 2-26 
“మరునాడు ७ హోమధేనువు... పార్వతీదేవికి తండ్రియగు హిమవత్సర్వతపు 
గుహలోనికి ప్రవేశించెను.” 
డి) శ్లో “గౌరీ ప్రోక్తా కన్యాకుబ్దే రంభా తు మలయాచలే” 
- ఇతి దేవీభాగవతే 7-80-5 
ఇ) दुगा. “అష్టవర్నా భవేద్‌ గౌరీ నవవర్నా తు రోహిణీ” - ఇతి ७३" 
2. అథ :- ఎ) మహాకవిశ్రీకాలిదాసు కుమారసంభవమహాకావ్యమునందు షష్టసర్గను 
'శుభసూచక'మని 'అథిశబ్దముతో మొదలిడెను. దీనితో పార్వతీదేవి మనోరథము 
దేవతల అభిలాష నెరవేరుటను సూచించినట్లయినది. 
బి అవ్యయకోషః (17) 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 9 


“అథ మంగళానన్తరారమృప్రశ్చకార్తా )  ్యధికారప్రతిజ్ఞాసముచ్చయ - 
వితర్శవికల్పేషు!” 
1. మంగళే - “అథ శబ్దానుశాసనమ్‌॥ (మహాభాష్వే ప్రారమ్మే) 
. ఆనన్తర్యే - “అథ ప్రజానామధిపః ప్రభాతే ¬ - ४.5०. 2-1 
ఆరమ్మే - 'అధాతో ధర్మం వ్యాఖ్యాస్యామః? (ఆప. ధర్మసూత్రే 1-1-1) 
. ప్రశ్నే - 'అథ 808 భోక్తుమ్‌॥। 
. छठ ) 387 “అథ పరస్మైపదమ్‌॥ పరస్మైపదాని కార్తి న ప్రతిపాద్యన్తే 


७0 (>> ८० ]७ 


ఇత్యర్థ్యః। 
6. అధికారే - అథ యోగానుశాసనమ్‌ | (యో.సూ. 1-1) 
7. ప్రతిజ్ఞాయామ్‌ - గౌడో భవాన్‌ అధేతి బ్రూమః । 
8. సముచ్చయే - 'దుర్యోధనే- థ రాధేయః 
9. వితర్మే - శబ్లో నిత్యః అధానిత్యః। 
10. వికల్సే - 'బుతావుపేయాత్‌; అథానృ్ఫతౌ పర్వవర్ణమ్‌’ పక్షాన్తరే- పి దృశ్యతే! 
యథా - 
“అథ చేత్‌ త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి? (భగవద్గీత - 2-88) 
ఇత్యాదిషు. 
ఛందస్సు :- ఈ సర్గము “అనుష్టుప్‌ ఛందమున నిబంధింపబడినది. దీనిని 
SOD, పద్యమనియు అందురు. సమవృత్తము ప్రతిపాదనమునను 8 
అక్షరములుండును. దీని సామాన్య లక్షణము - 
“శ్లోకే షష్టం గురు gobo సర్వత్ర లఘు పంచమమ్‌। 
ద్విచతుష్పాదయోగ్రస్వం సప్తమం దీర్హమన్యయోః” 
క్రియాదర్శము :- 1. ప్రమాణీక్రియతామ్‌ - ప్రమాణీ (Os ७७०७०६) 
డుకృజన్‌ “కరణే” - కర్మణి - లోట్‌ - ప్ర.ఏ. 
క్రియతామ్‌ - క్రియేతామ్‌ - క్రియన్నామ్‌. 
2. సందిదేశ - సం - ७555; “దిశ - అతిసర్జనె), తుదాదయః(6), సకర్మకమ్‌, 
అనిట్‌, (ఉభయ) పరస్మై; పదీ, లిట్‌ - ప్రథమపురుషైకవచనాంతః। 
సందిదేశ - సందిదిశతుః - సందిదిశుః। 


10 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


శ్లో తయా వ్యాహృతసందేశా - సా బభౌ నిభృతా ప్రియే! 
చూతయష్టిరివాభ్యాసే - మధా పరభృతోన్ముఖీ॥ 2 

పదవిభాగము :- తయా, వ్యాహృతసందేశా, సా, బభౌ, నిభృతా, ప్రియే, 
చూతయపష్టి, ఇవ, అభ్యాసే, మధా, పరభృతోన్ముఖీ। 
అన్వయక్రమము :- తయా వ్యాహృతసందేశా ప్రియే నిభృతా సా, మధౌ నిభృతా 
పరభృతోన్ముఖీ చూతయష్టిః ఇవ, అభ్యాసే బభౌ। 
ప్రతిపదార్థము :- తయా - ७ చెలిచేత, వ్యాహృతసందేశా - చెప్పబడిన సందేశము 
కలదియు, ప్రియే - ఇష్టుడైన శివునియెడల, నిభృతా - నిశ్చలయు అగు, సా - 
ఆ పార్వతీదేవి, మధా - వసంతమునందు, నిభృతా -అత్యన్త ఆసక్తి కలదై, 
పరభృతోన్ముఖీ - ఆడుకోయిలచేత పలుకుచున్నదైన, చూతయష్టి + ఇవ ¬ మామిడి 
కొమ్మవలె, అభ్యాసే - సమీపమున, బభౌ - ప్రకాళించెను. 
తాత్పర్యము :- ఆ చెలిచేత చెప్పబడిన సందేశముకలదియు, ఇష్టుడైన శివునియెడల 
నిశ్చలయు అగు ఆ పార్వతీదేవి, వసంతమునందు అత్యన్త ఆసక్తికలదై ఆడుకోయిల 
చేత పలుకుచున్నదైన మామిడికొమ్మవలె, ప్రకాశించెను. 
పాఠాన్తరాలు :- 1. అభ్యాసే - అభాష్వే. 
2550/8092 :- 1. తయా - తయా, తాభ్యామ్‌, తాభిః; దకారాన్త (३8०7 తచ్చబ్దము, 
తృ.ఏ. 2. వ్యాహృతసందేశా - ...సందేశా, ...సందేశే, ...సందేశాః ఆకారాన్త స్రీలింగ... సందేశాశబ్దము. 
ప్ర.ఏ 3. ప్రియే - ప్రియే, ప్రియయోః, ప్రియాణామ్‌; అకారాన్త పుంలింగ ప్రియశబ్దము. స.ఏ. 4. 
నిభృతా - నిభృతా, నిభృతే నిభృతాః ఆకారాన్త ప్రీలింగ నిభృతాశబ్దము. (४. 5. సా - से, తే, తాః 
దకారాన్త (9७०6 తచ్చబ్దము. (४.6 6. మధా - మధా, మధ్యోః, మధుషు; ఉకారాన్త పుంలింగ 
మధుశబ్దము. స.ఏ. 7. పరభృతోన్ముఖీ - ...ఉన్ముఖీ, ...ఉన్ముఖ్యౌ, ...ఉన్ముఖ్యః; ४४5०००७ (७०6 
...ఉన్ముభీశబ్దము. (6.0. 8. చూతయష్టిః ¬ २००४०७४, చూతయష్టీ, చూతయష్టయః; ఇకారాన్త 
ప్రీలింగ చూతయపష్టిశబ్దము. ప్ర.ఏ 9. అభ్యాసే - అభ్యాసే, అభ్యాసయోః, అభ్యాసేషు ; అకారాన్త 
పుంలింగ అభ్యాసశబ్దము. స.ఏ 10. బభౌ - క్రియ 11. ఇవ - అవ్యయము. 
సమాసాలు - 

1. వ్యాహృతసన్దేశా - వ్యాహృతః సందేశ యయా (బహువ్రీహి) तण 

2. పరభృతోన్ముఖీ - పరైః భృతా పరభృతా, పరభృతయా ఉన్ముఖీ, పరభృతోన్ముఖీ 

(తృ.త)। 
3. २००७०७७६७७ - చూతస్య యష్టిః (ష.త.) చూతయషిః। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 11 


సంధులు - 
1. చూతయష్టిః + ఇవ - చూతయష్టిరివ - 0606065 (०४९) 
2. ఇవ + అభ్యాసే - ఇవాభ్యాసే - సవర్ణదీర్షసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. చూతః (పుం.) - ఎ) చూప్యతే పీయతే ఇతి; చూష్‌ కర్మణి క్త, 
పృషోదరాదిత్వాత్‌ షలోపః, రసాలత్వాదేవాస్య తథా త్వమ్‌! 
బి శ్లో॥ ...స్యాదామశ్చూతశ్చ సహకారః । 192 
అని హలాయుధకోశము (3! నామములను పేర్కొన్నది. 
సి) శ్లో॥ పరిచుమృతి సంవిశ్య 'భ్రమరశ్చూతమంజరీమ్‌। 
నవసంగమసంహృష్టు కామీ ప్రణయినీమివ॥ 
- ఇతి రామాయణే (3-79-17) 
డి) చూతయషిః - పుం, ప్రీ లింగరూపములందుండును. 
8) శ్లో! “చూతయష్టయా సమాశ్లిష్టో దృశ్యతాం 8०४0080 
- ఇతి బుద్ధచరితే - 4-46 
2. పరభృతోన్ముఖీ 
అత్ర మల్లినాథః - “పరభృతేతి క్రియాశబ్దవివక్షాయాం” జాతేరప్రీవిషయాద 
“oS. ఇతి జీప్రత్యయో న భవతి। తయేత్యుపమేయస్య వ్యస్తత్వాత్‌ 
ఉపమానవాచిపరభృతా శబ్దస్య సమాసః సోఢవ్యః అథ వా భృత్‌ భరణమ్‌! 
సమృదాద్విత్వాత్‌ క్విప్‌! పరైః భృద్‌ యస్యాః సా పరభృత్‌, తయా పరభృతా, ఇతి 
వ్యాసేన (సమాసాభావేన) వ్యాఖ్యేయమ్‌। 
పదమంజరీకారస్తు పరైరియతే ఇతి కర్మణి Sn’ 
క్రియాదర్శము :- 1. బభౌ - భా - BW? (ప్రకాశించుట), అదాదిప్రకరణమ్‌ 
(2), అకర్మకమ్‌, అనిట్‌, పరస్మై పదీ, లిట్‌ - ప్రథమపురు షైకవచనాంతః। 
బభౌ - బభతుః - బభుః 


అవతారికా :- హిమాద్రిం కన్యాయాచనార్థం శివేన మునిస్మరణమ్‌। కన్యనిమ్మని 
హిమవంతునడుగుటకై శివుడు 6220209 స్మరించుట. 


12 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


శ్లో స తథేతి ప్రతిజ్ఞాయ జూ విసృజ్య కథమప్యుమామ్‌। 
బుషీన్‌ జ్యోతిర్మయాన్‌ సప్త - సస్మార స్మరశాసనః॥। 3 

పదవిభాగము :- సః, తథా, ఇతి, ప్రతిజ్ఞాయ, విసృజ్య, కథమ్‌, అపి, ఉమామ్‌, 
బుషీన్‌, జ్యోతిర్మయాన్‌, సప్త, సస్మార, స్మరశాసనః। 
అన్వయక్రమము :- సః స్మరశాసనః తథా ఇతి ప్రతిజ్ఞాయ, ఉమాం కథమ్‌ అపి 
విసృజ్య, జ్యోతిర్మయాన్‌ సప్త బుషీన్‌ సస్మార। 
ప్రతిపదార్థము :- సః - ఆ, స్మరశాసనః - మన్మథుని నిగ్రహించినవాడగు 
శివభగవానుడు, తథా - అట్లే, ఇతి - అని, ప్రతిజ్ఞాయ - వాగ్గానముచేసి, ఉమామ్‌ 
- పార్వతీదేవిని, కథమ్‌ + అపి - ఎట్లో, విసృజ్య - వదలి, జ్యోతిర్మయాన్‌ - 
తేజోరూపులయిన, సప్త - ఏడుగురు, బుషీన్‌ - బుషులను, సస్మార - తలంచెను. 
తాత్పర్యము :- ఆ శివభగవానుడు అట్లే అని వాగ్గానము చేసి పార్వతీదేవి నెట్లో 
వదలి తేజోరూపులైన సప్తర్షులను తలంచెను. 
విభక్తులు/క్రియలు :- 1. తథా, ఇతి, అపి, కథమ్‌ ¬ అవ్యయాలు, 2. స్మరశాసనః - స్మర 
శాసనః, స్మరశాసనాౌ, స్మరశాసనాః; ७५००० పుంలింగ స్మరశాసనశబ్దము. ప్రఏ. 3. సః - స, 
తౌ, తే, దకారాన్న పుంలింగ తచ్చబ్దము. ప్ర.ఏ 4. ప్రతిజ్ఞాయ - అవ్యయము 5. ఉమామ్‌ - 
ఉమామ్‌, ఉమే, ఉమాః; ७३०००७ (६906 ఉమాశబ్దము, ద్విఏ 6. విసృజ్య - అవ్యయము 7. 
జ్యోతిర్మయాన్‌ - జ్యోతిర్మయమ్‌, ६५७८०", జ్యోతిర్మయాన్‌; అకారాన్త పుంలింగ జ్యోతిర్మయ శబ్దము. 
6९.० 8. సప్త - త్రిషు లింగేషు సమానో నకారాన్త “సప్తన్‌'శబ్లో నిత్యం బహువచనాంతః। ద్వి.బ 9. 
బుషీన్‌ - బుషిమ్‌, బుషీ, బుషీన్‌; ఇకారాన్త పుంలింగ బుషిశబ్దము ద్విబ 10. సస్మార - క్రియ. 
సమాసాలు / విగ్రహవాక్యాలు: - 

1. స్మరశాసనః - శాస్తి ఇతి శాసనః, స్మరస్య శాసనః (షత. ) స్మరశాసనః। 

2. జ్యోతిర్మయాన్‌ - జ్యోతిషః వికారాః జ్యోతిర్మయాః (తద్ధితవృత్తి), తాన్‌! 
సంధులు :- 

1. తథా + ७8 - తథేతి - గుణసన్టిః - ఆద్దుణః (సూ. 6-1-84) 

2. అపి + ఉమామ్‌ - అప్యుమామ్‌ - యణాదేశసస్థిః - ఇకో యణచి (సూ. 

6-1-74) 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. సప్త :- ఎ) త్రిషు లింగేషు సమానో నకారాన్తః 'సప్తన్‌ శబ్లో నిత్యం 
బహువచనాంతః। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 13 


1. సప్త 2. సప్త 3. సప్తభిః 4. సప్తభ్యః 5. సప్తభ్యః 6. సప్తానామ్‌ 7. సప్తసు. 
సంబోధన ప్రథమా - హే సప్త. 405) శబ్దవత్‌ కార్యం బోధ్యమ్‌! 
వి) సారున్ధతీకాః సప్తర్షయో యథా - 
శ్లో కశ్యపో- త్రిర్భరద్వాజో - విశ్వామిత్రో- क॑ గౌతమః। 
జమదరగ్నిర్వసిష్టశ్చ - సాధ్వీ చైవాప్యరున్దతీ। ఇతి 
సి) శ్లో॥ ఇత్థం వ్రతం ధారయతః ప్రజార్థం 
సమం మహిష్యా మహనీయకీర్తేః। 
సప్త వ్యతీయు స్రిగుణాని తస్య 
దినాని దీనోద్ధరణోచితస్య॥ - ४.5०. 2-25 
“ఈ విధముగా సంతానమును పొందుటకై తనపట్టపురాణితో కలిసి, 
వ్రతనియమములను పాటించుచున్నవాడును, మహాయశోవంతుడును, దీనులను 
ఉద్ధరించుటకు యోగ్యుడును అగు ఆ దిలీపమహారాజునకు మూడు FHS ఏడు 
దినములు గడచిపోయెను.” 
డి) సప్త 
. సప్యశూభ్యాం తుట్‌ చ - ఉణాది సూత్రమ్‌ - 1 -155 ఇతి కనిన్‌, ऊळ 
“షప - సమవాయే” భ్వాది। పరస్మై పదీ। సేట్‌ కనిన్‌, తుట్‌। 
. సపది సమవైతి ఇతి 6565 సంఖ్యాభేదో ळग 
. బాహులకాత్‌ - పంచతి వ్యతికరోతీతి 58, సంఖ్యావాచకో ळग 
దశతీతి దశన్‌, సంఖ్యావిశేషో ळण నౌతీతి నవన్‌ సంఖ్యా వా! బాహులకాద్‌ గుణః 
- ఇతి ఉణాదికోశవ్యాఖ్యాయామ్‌। 
క్రియాదర్శము :- 1.సస్మార :- (६) - 0००७०७” (స్మరించుట), సకర్మకమ్‌, 
అనిట్‌, పరస్మై పదీ, భ్వాదిప్రకరణమ్‌ (1), లిట్‌ - ప్రథమపురుషైకవచనాంతః। 
సస్మార - సస్మరతుః - సస్మరుః 


> ON Fn 


శ్లో తే ७5००७४6९७० - ద్యోతయన్తస్తపోధనాః। 
సారుస్థతీకాస్సపది - ప్రాదురాసన్‌ పురః ప్రభోః ॥ 4 
పదవిభాగము :- తే, ७६१०७७७, వ్యోమ, ద్యోతయన్తః, తపోధనాః, సారున్గ్ధతీకాః 
, సపది, ప్రాదుః, ఆసన్‌, పురః, ప్రభోః 


14 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


అన్వయక్రమము :- తే, తపోధనాః (६००६७ వ్యోమ ద్యోతయన్తః సారున్గ్ధతీకాః 
సన్న సపది ప్రభోః పురః ప్రాదురాసన్‌। 
ప్రతిపదార్థము :- తే తపోధనాః - తపమే ధనముగా గల ఆ సప్తర్షులు, ప్రభామజ్జ్దలైః 
- కాంతులయొక్క సమూహములచేత, వ్యోమ - ఆకాశమును, ద్యోతయన్తః - 
వెలిగించుచు, సారున్ధతీకాః (६) - ७००७७०८080 కూడుకొన్నవారై, సపది - 
వెంటనే, ప్రభోః - జగ[(త్రభువగు శివునియొక్క పురః - ముందట, ప్రాదురాసన్‌ 
- ప్రత్యక్షమయిరి. 
తాత్పర్యము :- తపమే ధనముగాగల ఆ సప్తర్షులు కాంతులయొక్క సమూహముల 
చేత ఆకాశమును వెలిగించుచు ७००७७००८७१ కూడుకొన్నవారై వెంటనే 
209६०७० శివునియొక్క ముందట ప్రత్యక్షమయిరి. 
విభక్తులు / క్రియలు :- 1. తే - సః, తౌ, తే; దకారాన్త పుంలింగ తచ్చబ్దము. ప్ర.బ. 2. 
తపోధనాః - తపోధనః, తపోధనౌ, తపోధనాః, అకారాన్త పుంలింగ తపోధనశబ్దము. ప్ర.బ. 8. 
ప్రభామణ్ణలైః - ప్రభామణ్దలేన, ప్రభామణ్జలాభ్యామ్‌, ప్రభామణ్ఞలైః; sO నపుంసకలింగ 
ప్రభామణ్జలశబ్ద్బము. रू). ०. 4. వ్యోమ - వ్యోమ, వ్యోమనీ, వ్యోమాని; నకారాన్త నపుంసకలింగ 
వ్యోమన్‌ శబ్దము. ద్విఏ. 5. ద్యోతయన్తః - ద్యోతయన్‌, 60४०७5१ 60४००८४ తకారాన్త పుంలింగ 
ద్యోతయత్‌ శబ్దము. ప్ర.బ. 6. సారున్గ్ధతీకాః అ సారున్ధతీకః, సారున్ధతీకౌ, సారున్థతీకాః; ७०००७ 
పుంలింగ సారున్ధతీకశబ్దము. ప్ర.బ 7. సపది, పురః - అవ్యయాలు 8. ప్రభోః - ప్రభోః, एकर, 
ప్రభూణామ్‌; ఉకారాన్త HOON (७६७८०. ష.ఏ 9. ప్రాదుః - అవ్యయము 10. ఆసన్‌ - 
క్రియ. 
సమాసాలు :- 

1. తపోధనాః - తప ఏవ ధనం యేషాం (బహు ప్రీహి) छा తపోధనాః 

2. (७०१०७७४ - ప్రభాయా మణ్జలాని (తృ.త.) ప్రభామణ్జలాని। 88 

8. సారున్ధతీకాః - అరున్ధత్యా సహ వర్తన్తే ఇతి (బహువ్రీహి) 
సంధులు :- 

1. ప్రభామణ్జలైః + వ్యోమ - ७६००७७6९७७ - విసర్గసన్థిః (రుత్వమ్‌) 

2. ద్యోతయన్తః + తపోధనాః - ద్యోతయన్తస్తపోధనాః - విసర్గసన్థిః 

(సకారాదేశః) 
8. సారున్ధతీకాః + సపది - సారున్ధతీకాస్సపది - విసర్గససన్థిః (సకారాదేశః) 
4. (ప్రాదుః + ఆసన్‌ - ప్రాదురాసన్‌ - VN (5०९50) 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 15 


పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. సారున్థతీకాః - 
ఎ) అరున్ధత్యా సహితాః సారున్ధతీకాః తేన సహేతి తుల్యయోగే' ఇతి బహు ప్రీహిః 
'న ద్యూతశ్చ' ఇతి సమాసాన్తః కష్‌! 
8) అత్ర వసిష్టపత్నీమాత్రస్యాగమనవర్ణనం తత్పాతివ్రత్యస్యాన్యపల్నీపాతి వ్రత్యేభ్యో 
వ్యతిరేకం ద్యోతయితుమ్‌। ఏవం హి పురాణ ప్రసిద్ధిః - 
శ్లో! 55६६5०० పురా పత్నీరకామయత పావకః। 
విజ్ఞాతవృత్తా స్వాహా- థ తాసాం రూపేణ పావకమ్‌। 
శో! రమయామాస రుచిరం న శశాక మనాగపి। 
యత్షైరరున్దతీరూపం (68०७७०० మునయస్తతః। 
అన్యే తు తత్యజుః ॐ) - ఇతి। 


(క్రియాదర్శము :- 1. ఆసన్‌ :- '७ (అస్‌) భువి (ఉండుట) అకర్మకమ్‌, అనిట్‌, 
పరస్మై! పదీ, అదాదిప్రకరణమ్‌ (2). లజ్‌ - ప్రథమపురుషైకబహువచనాంతః। 
ఆసీత్‌ - ఆస్తామ్‌ - ఆసన్‌ 


అవతారికా - ఇతః పరం ५6 శ్లోకైస్తానేవ మునీన్‌ వర్ణయతి। 

ఇచటినుండి ఆజు శ్లోకములలో నా బుషులనే వర్ణించుచున్నాడు। 

శ్లో ७८७०७७०००७ = కుసుమోత్మిరవీచిషు। 
వ్యోమగజ్ఞావ్రాహేషు ~ దిజ్నాగమదగన్గ్థిషు॥ ర్‌ 

పదవిభాగము :- ७६१७०३, తీరమనారకుసుమోత్మిరవీచిషు, వ్యోమగజ్లాప్రవాహేషు, 
దిజ్నాగమదగన్థిషు। 
అన్వయ[క్రమము :- తీరమన్దారకుసు మోత్మిరవీచిషు దిజ్నాగమదగన్థిషు 
వ్యోమగజ్లాప్రవాహేషు ఆవ్లతాః తే ప్రాదురాసన్‌ ఇతి పూర్వేణాన్వయః। 


16 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


ప్రతిపదార్థము వా తీరమన్దారకుసుమోత్మిరవీచిషు - తీరమందలి మందారపుష్పాలను 
ఎగజిమ్మునట్టి అలలు కలవియు, దిజ్నాగమదగస్థిషు - 689०७०७०८४ ఏనుగుల 
మదజలవాసన కలవియు అగు, వ్యోమగజ్లాప్రవాహేషు - ఆకాశగంగా 
ప్రవాహములయందు, ఆఫ్లతాః - స్నానముచేసిన వారై, తే సపది పురః ప్రాదురాస 
న్నితి పూర్వేణాన్వయః। 

తాత్పర్యము :- తీరమందలి మందారపుష్పాలను విరజిమ్మునట్టి అలలుకలవియు, 
68922०७०१७ ఏనుగుల మదజలవాసన కలవియు అగు ఆకాశగంగా ప్రవాహముల 
యందు స్నానము చేసినవారై (ఆ సప్తర్షులు శివుని ముందజ ప్రత్యక్షమైనారని 
పూర్వశ్లోకము(4)తో అన్వయము) 

పాఠాన్తరాలు :- 1. కుసుమోత్మిర - కుసుమోత్మర, 2. వ్యోమగజ్లాప్రవాహేషు - 
ఆకాశగంగా(స్రోతఃసు 

విభక్తులు / క్రియలు :- 1. తీర...వీచిషు - ...వీచౌ, ...వీచ్యోః, ...వీచిషు; ఇకారాన్త పుంలింగ.. 
వీచిశబ్దము. స.బ. 2. దిజ్నాగమదగన్థిషు - ...గన్గా, Hs 89%; ఇకారాన్త పుంలింగ 
...గన్గిశబ్దము. స.బ. 3. వ్యోమగజ్ఞాప్రవాహేషు - ...ప్రవాహే, ...ప్రవాహయోః, ...ప్రవాహేషు; 
అకారాన్త పుంలింగ ...ప్రవాహశబ్దము. స.బ. 4. ఆవ్లతాః ¬ ఆఫ్లతః, ఆఫ్లతౌ, ఆఫ్హుతాః; అకారాన్త 
పుంలింగ ఆఫ్లతశబ్దము. (४१. &. 

సమాసాలు :- 

1. తీరమన్లారకుసుమోత్మిరవీచిషు - తీరే మన్గారాః తీరమందారః, తేషాం 
కుసుమాని తీరమన్దారకుసుమాని, తేషామ్‌ ఉత్మిరాః తీరమన్న్దార 
కుసుమోత్మిరాః, తా వీచయః యేషాం (బహువ్రీహి) తే, తీరమన్గార 
కుసుమోత్మిరవీచయః, తేషు! 

2. దిజ్నాగమదగస్థిషు - దిశాం నాగాః దిజ్నాగాః, మదస్య 8 మదగన్గః 
(ష.త.), దిజ్నాగానాం మదగంధః - దిజ్నాగమదగన్గః (ష.త.), 
దిజ్నాగమదగన్థః యేషుతే దిజ్నాగమదగన్థయః, తేషు! 

3. వ్యోమగజ్లాప్రవాహేషు - వ్యోమ్నః గంగా, వ్యోమగంగా తస్యాః ప్రవాహాః 
(షత.) వ్యోమగంగాప్రవాహాః, తేషు! 

సంధులు :- 
1. ఆప్లతాః + తీర... - ఆఫ్లతాస్తీర... - విసర్గసన్థిః (సకారాదేశః) 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 17 


పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. కులకమ్‌ :- ఈ శ్లోకమునుండి ఆటు శ్లోకములవరకు, పూర్వశ్లోకమునందలి 
“తపోధనాః ప్రభోః పురః ప్రాదురాసన్‌” అనుదానితో అనుసంధానము. 
ఏకక్రియాన్వయముగల ఈ శ్లోకములకు (४७४०७ పేరు. సప్తశ్లోకములతో 
సప్తర్షివర్లనము, ఆ పై శ్లోకమున అరున్లతీవర్ల్గనము చేయబడినది 
“పంచప్రభృతిభిః కులకమ్‌” అని ధ్వన్యాలోకలోచనము 
ఎ) మాఘమహాకావ్యమున ప్రథమసర్గమునందు 4వ శ్లోకమునుండి 10వ శ్లోకముల 
७9४०) శ్లోకములందు “నారద మహాముని” వర్ణనము చేయబడినది. 
శ నవానధో- ధో బృహతః... శంభునా ॥ 1-4.... 
శ్వ రణద్భిరాఘట్టనయా... ముహుర్ముహుః ॥ 1-10. 
బి) మహాకవి శ్రీకాలిదాస విరచిత రఘువంశము” ప్రథమసర్గమునందు 55 శ్లోకము 
నుండి 9వ శ్లోకము వటకున్న శ్లోకములందు రఘువంశరాజుల గుణగణములు 
- వర్ణింపబడినవి. 
दूँ సో- హమాజన్మశుద్దానాం.... వర్మనామ్‌॥ 1-5 
శో! రఘూణాం .... ప్రచోదితః ॥ 1-9 
అట్లే 
సి) కుమారసమృవమహాకావ్యమున - (४०७४००७००० మొదటి శ్లోకమునుండి 
16 శ్లోకముల ७४०) పద్యభాగమున హిమవత్సర్వత వర్ణనము చేయబడినది. 
డి) మూ - ముక్తకం కులకం కోషః సంఘాత ఇతి తాదృశః 
సర్గబన్గాంశరూపత్వాదునుక్తః పద్యవిస్తరః॥। 
- కావ్యాదర్శః -1-13 
శ్లో ద్వాభ్యాం యుగ్మమితి ప్రోక్తం త్రిభిః శ్లోకైర్విశేషకమ్‌। 
కలాపకం చతుర్భిః స్యాత్‌ తదూర్థ్వం కులకం స్మృతమ్‌॥ 
2. మందారః - (పుం) 
ఎ) మన్యతే స్తూయతే ప్రశస్యతే వేతి యది స్తుతి మోదమస్వప్పకాన్సి గతిషు + 
“అజ్జిమదిమన్టిభ్య ఆరన్‌ - ఇతి ఆరన్‌! 
స్వర్గీయపజ్బమవృక్షాన్తర్గతదే వతరువి శేషః। 


18 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ షష్ట స 


బి) “పజ్బాతే దేవతరవో మందారః పారిజాతకః। 
०९७४ కల్చ్పవృక్షశ్చ పుంసి వా హరిచందనమ్‌”॥ - ७७७०७४ 
సి శ్లో॥ అన్తర్గత ప్రార్థన మన్తికస్థం జయన్తముద్వీక్ష్య కృతస్మితేన। 
ఆమృష్టవక్షో POS gre) మన్దారమాలా హరిణా పినద్దా॥ 
- ఇతి అభిజ్ఞానశాకున్తలే - సప్తమాజ్బే, 
డి) శ్లో! క్రియాప్రబంధాదయమధ్వరాణాం 
అజ[స్రమాహూతసహ్రనేత్రః। 
శచ్యాశ్చిరం పాణ్ణుకపోలలమ్బాన్‌ 
మన్దారశూన్యానలకాంశ్చకార॥ - 5.50. 6-23 
3. దిజ్నాగమదగస్థిషు- 
దిక్కులు ఎనిమిది. వాని అధిపతులు ఎనమండ్రు. ఆ దిక్కులందలి ఎనిమిది 
ఏనుగులకు అష్టదిగ్గజములని పేరు. వారి భార్యలును 26690. 
శ్లో; ఇంద్రో వహ్నిః పితృపతిర్నైర్భతో వరుణో మరుత్‌! 
కుబేర ఈశః పతయః పూర్వాదీనం దిశాం క్రమాత్‌! 
- అమరకోశమ్‌ - 1-2-4 
శ్లో ఐరావతః 299680 వామనః కుముదో- 086 
పుష్పదన్తః సార్వభౌమః సుప్రతీకశ్చ దిగ్గజాః॥ 
శై ४880- భముకపిలా పింగళానుపమాః క్రమాత్‌! 
తామ్రకర్ణీ శుభ్రదన్తీ చాంగనా చాంజనావతీ॥ 
- అమరకోశమ్‌ - 1-2-5 


శ్లో ముక్తాయజ్లోపవీతాని - బిభ్రతో హైమవల్కలాః। 
రత్నాక్షసూత్రాః ప్రవ్రజ్యాం - కల్పవృక్షా ఇవాగ్రితాః॥। 6 
పదవిభాగము ముక్తాయజ్ఞోపవీతాని, బిభ్రతః, హైమవల్మలాః, రత్నాక్ష 
సూత్రాః, ప్రవ్రజ్యామ్‌, కల్పవృక్షాః, ఇవ, ఆ్రితాః 
అన్వయక్రమము :- ముక్తాయజ్ఞోపవీతాని బిభ్రతః హైమవల్మలాః రత్నాక్షసూత్రాః 
७5७5७५१59 ఆ(శితాః కల్పవృక్షాః ఇవ న్ఫితాః తే (ప్రాదురానన్‌ ఇతి 
పూర్వేణాన్వయః। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 19 


ప్రతిపదార్థము వా ముక్తాయజ్ఞోపవీతాని - ముత్యముల జందెములను, బిభ్రతః - 
ధరించినవారు, హైమవల్మలాః - స్వర్ణమయములగు నారవ(స్త్రములు గలవారు, 
Ss - రత్నమయములగు రుద్రాక్షమాలలు గలవారు, ప్రవ్రజ్యామ్‌ - 
కార్యార్థపర్యటనమును, ఆ(శితాః - ఆ(శియించినవారును, కల్పవృక్షాః + ఇవ - 
కల్పవృక్షములవలె నున్నవారగు, తే ప్రాదురాసన్‌ ఇతి పూర్వేణాన్వయః। 
తాత్పర్యము :- ముత్యముల జందెములను ధరించినవారు, స్వర్ణమయములగు 
నారవస్తములు గలవారు, రత్నమయములగు రుద్రాక్షమాలలు గలవారు, 
కార్యార్థపర్యటనమును ఆ(శయించినవారును, కల్చ్పవృక్షములవలె నున్నవారగు, 
(ఆ సప్తర్షులు శివునిముంగిట ప్రత్యక్షమైనారని అన్వయము) 
పాఠాన్తరాలు :- 1. హైమ - హేమ, 2. ప్రవ్రజ్యాం... ఆగ్రితాః - ప్రవ్రజ్యాః.. 
ఆస్థితాః 3. ఇవాగ్రితాః - ఇవ [(శితాః 
విభక్తులు / క్రియలు :- 1. ముక్తాయజ్ఞోపవీతాని - ...వీతమ్‌, ...వీతే, ...వీతాని ;అకారాన్త 
నపుంసకలింగ ... వీతశబ్దము. ద్విబ 2. బిభ్రతః - బిభ్రత్‌, బిభ్రతౌ, బిభ్రతః; తకారాన్త పుంలింగ 
బిభ్రత్‌శబ్దము, ప్ర.బ. 3. హైమవల్మలాః - హైమవల్మలః, హైమవల్మలౌ, హైమవల్మలాః; అకారాన్త 
పుంలింగ హైమవల్మలశబ్దము. ్ర.బ. 4. రత్నాక్షసూత్రాః - రత్సాక్షసూత్రః, రత్నాక్షసూత్రా, 
రత్నాక్షసూత్రాః; ७5०००७ పుంలింగ రత్నాక్షసూత్రశబ్దము. (७.७. 5. ఆభ్రితాః - ७88, ७(88", 
ఆ(శితాః ;అకారాన్న పుంలింగ ఆ(భ్రితశబ్దము. ప్ర.బ.6. కల్పవృక్షాః - కల్పవృక్ష, కల్పవృక్షౌ, 
SY; అకారాన్త పుంలింగ కల్పవృక్షశబ్దము. ప్ర.బ. 7. ప్రవ్రజ్యామ్‌ - ప్రవ్రజ్యామ్‌, ప్రవజ్యే, 
ప్రవజ్యాః; ఆకారాన్త (६9०४ ప్రవ్రజ్యాశబ్దము. 0५.0 8. ఇవ - అవ్యయము. 
సమాసాలు :- 
1. ముకాయజ్లోపవీతాని - యజ్ఞస్య ఉపవీతాని (షత.) యజ్లోపవీతాని, 
ముకానాం యజోపవీతాని (షత. ), ముకాయజోోపవీతాని, తాని। 
2. హైమవల్మలాః - హేమ్నః వికారా హైమాని, తాని వల్మలాని యేషాం 
(బహువ్రీహి) తే హైమవల్మలాః। 
3. రత్నాక్షసూతాః - అక్షాణాం సూత్రాణి OFS, రత్నమయాని 
అక్షసూత్రాణి యేషాం (బహువ్రీహి) తే, రత్సాక్షసూత్రాః 
సంధులు :- 
1. బిభ్రతః + హైమవల్మలాః - బిభ్రతో హైమవల్మలాః - ఉత్వాదేశః। 
2. కల్పవృక్షాః + ఇవ - QE ఇవ - విసర్గలోపః। 


10 


20 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ షష్ట స 


3. ఇవ + ७(88०% - ఇవాగితాః - Sool] 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
ప్రవ్రజ్యా - 
ఎ) ప్రవ్రజనం (६६७०, తాం ప్రవ్రజ్యామ్‌। ప్రజయజోర్భావే ४९७? ఇతి క్యప్‌ | 
(3-3-98) వ్రజ్యా! ఇజ్యా! 
బి శ్లో॥ వ్రజ్యావతీ నిరుద్దాక్షాన్‌ విధ్యేవానుష్టిత క్రియాన్‌। 
నిరచిక్రమదిచ్చాతో వానరాంశ్చజ్మమావతః।। - ఇతి భట్టికావ్యే 7-72 
వ్రజ్యావతీ ప్రశస్తగతిమతీ। భావే క్యప్‌! తతః ప్రశంసాయాం ०७७ తతో జీప్‌! 
సి) ప్రవ్రజ్యా - అనుదానికి 'సర్వశబ్ది' నిఘంటువు 'కార్యార్థపర్యటనమ్‌” అని చక్కని 
అర్థమును ఇచ్చినది. 
డి) శో దయా వా స్నేహో వా భగవతి నిజే- స్మింశిశుజనే 
భవత్యాః సంసారాద్విరతమపి చిత్తం ద్రవయతి। 
అతశ్చ ప్రవ్రజ్యాసులభసమయాచారవిముఖః 
ప్రసక్తస్తే యత్నః ప్రభవతి పునర్దెవమపరమ్‌॥ - ఇతి మాలతీమాధవే 4-6 
ఇ) ® చతుర్దాశ్రమవాచినా ప్రవ్రజ్యాశబ్దేన వానప్రస్తాశ్రమో లక్ష్యతే” 
“జహుః పరిగ్రహట్రీడాం ప్రాజాపత్యాస్తపస్వినః - 6-34 ఇతి సపర్నీకత్వాభిధానాత్‌! 
శ్లో సుతవిన్యస్తపత్నీకస్తయా వానుగతో వనమ్‌! 
వానప్రస్తో బ్రహ్మచారీ సాగ్నిః సోపాసనో వ్రజేత్‌! యాజ్ఞవల్య్యస్మృతి ప్రా. 
45శ్లో, ఇతి వాన ప్రస్థస్యోభయథాపి స్మరణాత్‌। - అని పుంసవనీ వ్యాఖ్య మల్లినాథుని 
వ్యాఖ్యను ఉటంకించినది. 


శ్తో॥ అధఃప్రస్థాపితాశ్వేన = సమావర్ణితకేతునా। 
సహస్రరళ్ళ్శినా సాక్షాత్‌ - సప్రణామముదీక్షితాః। 7 
పదవిభాగము :- అధః ప్రస్థాపితాశ్వేన, సమావర్ణితకేతునా, సహస్రరళ్శినా, సాక్షాత్‌, 
సప్రణామమ్‌, ఉదీక్షిత్రాః। 
అన్వయక్రమము :- అధః ప్రస్థాపితాశ్వేన సమావర్ణితకేతునా సహగస్రరశ్మినా సాక్షాత్‌ 
సప్రణామమ్‌ ఉదీక్షితాః తే ప్రాదురాసన్‌ ఇతి పూర్వేణాన్వయః। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 21 


ప్రతిపదార్థము :- అధఃప్రస్థాపి తాశ్వేన - క్రిందు నడుపబడిన tegen 
కలవాడును, సమావర్ణితకేతునా - వంచబడిన ధ్వజము కలవాడును, సహగ్రరళ్మినా 
- వేయి కిరణములు గలవాడును అగు సూర్యునిచేత, సాక్షాత్‌ - స్వయముగా, 
సప్రణామమ్‌ - నమస్మారపూర్వకముగా, ఉదీక్షితాః - పైకి చూడబడినవారు, తే 
ప్రాదురాసన్‌ పురః ప్రభోః ఇతి ९९६००६९०४०३ 
తాత్పర్యము :- క్రిందు నడుపబడిన గుట్టములు కలవాడును, వంచబడిన ధ్వజము 
కలవాడును, వేయి కిరణములు గలవాడును అగు సూర్యునిచేత స్వయముగా 
నమస్మారపూర్వకముగా పైకి చూడబడినవారు (అగు ఆ సప్తర్షులు శివుని ముందటి 
ప్రత్యక్షమైనారని అన్వయము) 
పాఠాన్తరాలు :- 1. సాక్షాత్‌ - శశ్వత్‌, 2. ప్రస్థాపితా... - ప్రవర్తితా... 
విభక్తులు / క్రియలు :- 1. అధః ప్రస్థాపితాశ్వేన - ...అశ్వేన, ... అశ్వాభ్యామ్‌, ...అశ్వైకి ७७०००७ 
పుంలింగ ...అశ్వశబ్దము. తృ.ఏ. 2. సమావర్ణితకేతునా - ...కేతునా, ...కేతుభ్యామ్‌, ...కేతుభిః; 
ఉకారాన్త పుంలింగ ...కేతుశబ్దము. తృ.ఏ. 3. సహస్రరళ్శినా - ...రళ్ళినా, ... రశ్శిభ్యామ్‌, ...రశ్మిభిః 
ఇకారాన్త పుంలింగ ... రశ్ళిశబ్బము. తృ.ఏ. 4. సాక్షాత్‌ - అవ్యయము 5. సప్రణామమ్‌ - అవ్యయము 
6. ఉదీక్షితాః - ఉదీక్షితః, ఉదీక్షితౌ, ఉదీక్షితాఖ అకారాన్త పుంలింగ ఉదీక్షితశబ్దము. (ప్ర.బ. 
సమాసాలు :- 
1. అధః ప్రస్థాపితాశ్వేన - అధః ప్రస్థాపితాః అశ్వాః యేన (బహువ్రీహి) సః 
అధః ప్రస్థాపితాశ్వః, తేన। 
9: 625०6७७55० - 5०७७७४३ కేతుః యేన (బహువ్రీహి) సః, 
సమావర్ణితకేతుః తేన। 
3. సహస్రరళ్శినా - సహస్రం 24058 యస్య (బహువ్రీిహిసః, సహస్రరళ్ళిః 
తేన। 
4. సప్రణామమ్‌ - ప్రణామేన సహితం సప్రణామం యథా స్యాత్తథా - ఉదీక్షణ 
క్రియావిశేషణం చైతత్‌। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. 6१७०७ - (పుం.) ఎ) సహస్రం రశ్మయః యస్య సూర్యః 
బి శ్లో॥ అశక్నువన్‌ సోఢుమధీరలోచన- 
స్సహస్రరశ్మేరివ యస్య దర్శనమ్‌! 


11 


22 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


ప్రవిశ్య హేమా ద్రిగుహాగృ్భహాంతరం 
నినాయ బిభ్యద్దివసాని కౌశికః॥। _-ఇతి మాఘమహాకావ్యె- 1-53 
'అప్రతీపప్రతాపాతిభీషణుడైన (రావణుని) యీతనిజూడనోడి యింద్రుడు 

సూర్యుని జూడజాలని గూడ్లగూబవలె కనులు మూతపడగా పాజిపోయి 
మేరుపర్వతకందరములో దాగుకొని అక్కడను భయపడుచునే కాలము పుచ్చెను”. 
- వావిళ్లప్రతి. 
సి) 'అశ్నోతే ठू) (ఉణాది 4-46) ఇతి మిః । ७०० - వ్యాప, స్వాది / ఆత్మనేపదీ 
/ వేట్‌ + మిః 1 అశ్చుతే వ్యాప్నోతి ఇతి రళ్ళిః । 5568 కిరణో రజ్జుశ్చ । 


శ్లో ఆసక్తబాహులతయా - సార్ధముద్ధతయా భువా। 
sso Soro - (००% ప్రలయాపది॥ 8 

పదవిభాగము:- ఆసక్తబాహులతయా, సార్థమ్‌, ఉద్ధృతయా, భువా, మహావరాహ 
దంష్టాయామ్‌, విశ్రానాః, ప్రలయాపది। 
అన్వయక్రమము :- ప్రలయాపది ఆసక్తబాహులతయా ఉద్ధతయా భువా సార్ధం 
మహావరాహదంటాయాం విశ్రాన్నాః తే ప్రాదురాసన్‌ ఇతి పూర్వేణ అన్వయః। 
ప్రతిపదార్థము :- ప్రలయాపది - ప్రలయకాలమందలి కష్టమున, ఆసక్తబాహు 
లతయా - తగుల్మొనిన తీగవంటి బాహువుకలదై, ఉద్ధతయా - పెళ్లగింపబడిన, 
భువా సార్థమ్‌ - భూమితో బాటు, మహావరాహదంష్థాయామ్‌ - ఆదివరాహమూర్తి 
యొక్క కోరయందు, వి(శ్రాన్లాః - సేద తీరినవారు, అగు, ప్రాదురాసన్‌ ఇతి 
పూర్వేణాన్వయః। 
తాత్పర్యము :- ప్రలయకాలమందలి కష్టమున తగుల్మొనిన తీగవంటి బాహువు 
కలదై పెళ్లగింపబడిన భూమితోబాటు ఆదివరాహమూర్తియొక్క కోరయందు 
సేదతీరినవారు అగు (ఆ సప్తర్షులు శివభగవానుని ముంద నిలిచిరి అని 
అన్వయము.) 
పాఠాన్తరాలు :- 1. ఉద్ధతయా - ఉద్ధతయా. 
విభక్తులు / క్రియలు :- 1. ప్రలయాపది - ప్రలయాపది, ప్రలయాపదోః, ప్రలయాపత్సు; 
దకారాన్త (७७०6 ప్రలయాపద్‌శబ్దము. స.ఏ. 2. ఆసక్తబాహులతయా - ...లతయా, ...లతాభ్యామ్‌, 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 23 


...లతాభిక ఆకారాన్త ప్రీలింగ...లతాశబ్దము. తృ.ఏ. 8. ఉద్ధతయా - ఉద్ధతయా, ఉద్ధృతాభ్యామ్‌, 
ఉద్ధృతాభిః ९७०००७ (6७०6 ఉద్ధృతాశబ్దము. తృ.ఏ. 4. భువా - భువా, భూభ్యామ్‌, ६७०६६ 
ఊకారాన్త (७०00 భూశబ్దము. తృ.ఏ. 5. సార్థమ్‌ - అవ్యయము 6. మహావరాహదంష్టాయామ్‌ - 
...దంష్టాయామ్‌, ...దంష్టయోః, ...దంష్టాసు; ఆకారాన్త స్రీలింగ...దంష్టాశబ్దము. స.ఏ. 7. విశ్రాన్నాః 
- ०8०७8, शण्ठः, విశ్రాన్తా; అకారాన్త పుంలింగ విశ్రాన్తశబ్దము. (४. &. 
సమాసాలు :- 
1. ప్రలయాపది - ప్రకృష్ణు లయః యస్మిన్‌ (బహువ్రీహి సః, ప్రలయః, 
ప్రలయ ఏవ ఆపత్‌, ప్రలయాపత్‌ (కర్మధా.), తస్యామ్‌। 
2. ఆసక్తబాహులతయా - బాహుః ఏవ లతా (కర్మధా.) బాహులతా, ఆసక్తా 
బాహులతా యయా (బహు ప్రీహి)సా, ఆసక్తబాహులతా, ७०७७० 
3. మహావరాహదంష్టాయామ్‌ - మహాన్‌ చ అసౌ వరాహః (కర్మధా.) 
మహావరాహః, మహావరాహస్య దంహ్షై (ష.త.) మహావరాహదంషా, 
తస్యామ్‌। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. భూః :- (స్రీ) 
ఎ) భవత్యస్యామితి, భూ + అధికరణే క్విష్‌! 
ध) हला భూ ర్భూమిర్వసుధావనిర్వసుమతీ ధాత్రీ ధరిత్రీ ధరా 
గౌర్లోత్రా జగతీ రసా క్షితిరిలా క్షోణీ క్షమా క్ష్యాచలా। 
కుః పృథ్వీ పృథివీ స్థిరా చ ధరణీ విశ్వమృరా మేదినీ 
జ్యానన్లా విపులా సముద్రవసనా సర్వంసహోర్వీ మహీ॥ 
శ్లో; కాశ్యపీ భూతధాత్రీ చ రత్నగర్భా వసుంధరా! 
ధరాధారా చ 8०७० తద్విశేషాన్నిబోధత॥ 157 
అని హలాయుధకోశము BT నామములను పేర్కొన్నది. 
సి) “న చైనం భువి శక్నోతి కశ్చిదప్యభివీక్షితుమ్‌” ఇతి మనుః 
డి) శో భూర్చూమిః... 
క స్యుర్మేమీమేఖలామృ్బరాః। 
- అని '“అభిధానచిన్తామణి 43° నామములను పేర్కొన్నది. 
ఇ) శో “భూర్చూమిః పృథివీ పృథ్వీ మేదినీ వసుధావనిః। 
క్షితిరుర్వీ మహీ క్షోణీ క్షా ధరా కుర్వసుంధరా॥ 
అని హలాయుధకోశ వ్యాఖ్యాత 'వెైద్యకరత్నమాలాయామ్‌' అని పేర్మొనినాడు. 


12 


24 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


ఎఫ్‌) “య్వన్తమేకాక్షరమ్‌” । శ్రీః భూః లింగానుశాసనప్రకరణమ్‌ (12) 
జి “భూసూక్తమ్‌” ను ఇట అనుసంధానము చేసికొందురుగాక! 


2. వరాహః - (పుం.) 

ఎ) వరాన్‌ ఆహన్షి। హన్‌ + డ। 

శ్లో ळेडण्टुळ హి మగ్నాం తాం వారాహం రూపమాస్థితః। 
ఉద్దధార మహీం యో- సౌ తస్మై క్రోడాత్మనే నమః॥ 

ఏ దేవుడు జగమంతయు నొక్కటిగ జలార్థవమై యుండగా నందు 
మునిగిపోయిన ఆ భూమినైతే వరాహసంబంధ (సూకర) మైన రూపమును 
గ్రహించియుండువాడై ఉద్ధరించెనో వరాహస్వరూపుడగు ఆ శ్రీమహావిష్ణువునకు 
నమస్మారము - భీష్మస్తవరాజము - 82 


శ్లో సర్గశేష ప్రణయనా - ద్విశ్వయోనేరనన్తరమ్‌। 

పురాతనాః పురావిద్భిః - ధాతార ఇతి కీర్తితాః il 9 
పదవిభాగము :- 5६६००१२०8, విశ్వయోనేః, అనన్తరమ్‌, పురాతనాః, 
పురావిద్భిః, ధాతారః, ఇతి, కీర్తితాః। 
అన్వయక్రమము :- విశ్వయోనేః అనన్తరం సర్గశేషప్రణయనాత్‌ పురావిద్శిః 
పురాతనాః ధాతారః ఇతి కీర్తితాః తే ప్రాదురాసన్‌ ఇతి పూర్వేణాన్నయః। 
ప్రతిపదార్థము వా విశ్వయోనేః - ప్రపంచమునకు కారణభూతుడైన (బ్రహ్మకు, 
७७७०७ - పిమ్మటను, సర్గశేషప్రణయనాత్‌ - సృష్టియొక్క మిగుల రచనమువలన, 
పురావిద్భిః - పురాణవిదులగు వ్యాసాదులచేత, పురాతనాః - ప్రాచీనులగు, ధాతారః 
+ ఇతి - సృష్టికర్తలు అని, కీర్తితాః - కొనియాడబడినవారు, అగు. తే ప్రాదురాసన్‌ 
ఇతి పూర్వేణాన్వయః। 
తాత్పర్యము :- ప్రపంచమునకు కారణభూతుడైన బ్రహ్మకు పిమ్మట సృష్టియిక్క 
మిగుల రచనమువలన పురాణవిదులగు వ్యాసాదులచేత ప్రాచీనులగు సృష్టికర్తలు 
అని కొనియాడబడినవారు, అగు (ఆ సప్తర్షులు శివునిముందట నిలిచిరి, అని 
అన్వయము) 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 25 


విభక్తులు / క్రియలు :- 1. విశ్వయోనేః - విశ్వయోనేః, విశ్వయోన్యోః, విశ్వయోనీనామ్‌; 
ఇకారాన్త పుం / (१७०१ విశ్వయోనిశబ్దము. HD. 2. అనన్తరమ్‌ - అనంతరమ్‌, అనంతరౌ, 
అనంతరాన్‌; అకారాన్త పుంలింగ అనంతరశబ్దము. ద్వి ఏ. 3. సర్గశేషప్రణయనాత్‌ - ...ప్రణయనాత్‌, 
... ప్రణయనాభ్యామ్‌, ...ప్రణయనేభ్యః; అకారాన్త నపుంసకలింగ ప్రణయనశబ్దము. ४०.०. 4. 
పురావిద్భిః - పురావిదా, పురావిద్య్యామ్‌, १४०००७४ దకారాన్త పుంలింగ ८७०००6८०००. తృ.బ. 
5. పురాతనాః - పురాతనః, పురాతనౌ, పురాతనాః; అకారాన్త పుంలింగ పురాతనశబ్దము. ప్ర.బ. 6. 
ధాతారః - ధాతా, ధాతారౌ, ధాతారః; బుకారాన్త పుంలింగ ధాతృశబ్దము. ప్ర.బ. 7. కీర్తితాః - 
కీర్తితః, కీర్తితౌ, కీర్తితా; అకారాన్న పుంలింగ కీర్తితశబ్దము. ప్ర.బ. 8. ఇతి - అవ్యయము. 
సమాసాలు :- 
1. విశ్వయోనేః - విశ్వస్య యోనిః (షత. ) విశ్వయోనిః, తస్య విశ్వయోనేః। 
2. సర్గశేషప్రణయనాత్‌ - సర్గస్య శేషః (షత.) సర్గశేషః, తస్య ప్రణయనం 
(షత.) సర్గశేషప్రణయనం, తస్మాత్‌! 
3. పురావిద్భిః - పురాతత్త్వం 9688 పురావిదః తైః పురావిద్భిః। 
సంధులు :- 
1. విశ్వయోనేః + అనంతరమ్‌ - విశ్వయోనేరనన్తరమ్‌ - 26663 (రుత్వమ్‌) 
2. ధాతారః + ఇతి - ధాతార ఇతి - విసర్గలోపము। 
3. సర్గశేషప్రణయనాత్‌ + విశ్వయానేః - సర్గశేషప్రణయనాద్విశ్వయోనేః - 
8९७९४ 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - 5००७०७०१७० :- 
1. అనంతరః - (&०.) 
2) $ విద్యతే అంతరం యస్య సః, అనంతరః। తమ్‌ అనంతరమ్‌ - అకారాన్త 
పుంలింగ అనంతరశబ్దము. ద్విఏ 
బి) శ్లో॥ ప్రదక్షిణీకృత్య హుతం హుతాశమ్‌ 
అనంతరం ६०२००८०७७० చ। 
ధేనుం సవత్సాం చ నృపః ప్రతస్థే 


సన్మంగళోదగ్రతరప్రభావః I - రవం. 2 - 71 
2. శ్లో॥ తదిదం క్రియతామనన్తరం 

భవతా బన్గ్ఫుజనప్రయోజనమ్‌। 

విధురాం జ్వలనాతిసర్జనా - 

న్నను మాం ప్రాపయ SSNS - కు.సం. 4-32 


18 


26 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


3. శ్లో యే త్వన్తపాలాః ప్లవగాః శీఘ్రగా వ్యవసాయినః। 
సమానయన్లు తే శీఘ్రం త్వరితాః శాసనాన్‌ మమ॥ 32 
స్వయం చానన్తరం కార్యం భవానేవానుపశ్యతు। 
- ఇతి శ్రీమద్రామాయణే - కిష్మింధకాబ్లే - 29 ठ 
“... తరువాత చేయవలసిన పనిని నీవే స్వయముగా చూచెదవుగాక! 


శ్లో ప్రాక్తనానాం విశుద్ధానాం - పరిపాకముపేయుషామ్‌। 
తపసాముపభుజ్ఞానాః - ఫలాన్యపి తపస్వినః॥ 10 
పదవిభాగము :- ప్రాక్తనానామ్‌, విశుద్ధానామ్‌, పరిపాకమ్‌, ఉపేయుషామ్‌, 
తపసామ్‌, ఉపభుంజానాః, ఫలాని, అపి, తపస్వినః 
అన్వయక్రమము :- ప్రాక్తనానాం విశుద్దానాం పరిపాకమ్‌ ఉపేయుషాం తపసాం 
ఫలాని ఉపభుంజానాః అపి తపస్వినః తే ప్రాదురాసన్‌ ఇతి పూర్వేణాన్వయః। 
ప్రతిపదార్థము :- ప్రాక్తనానామ్‌ - పూర్వజన్మమునందలివియు, విశుద్దానామ్‌ - 
నిర్మలములైనవియు, పరిపాకమ్‌ - ఫలించుదశను, ఉపేయుషామ్‌ - పొందినవియు 
అగు, తపసామ్‌ - తపములయొక్క ఫలాని - ఫలములను, ఉపభుంజానాః అపి 
- అనుభవించుచున్నవారును, తపస్వినః - తపమందు ఉన్నవారు, అగు, తే 
ప్రాదురాసన్‌ ఇతి పూర్వేణాన్వయః। 
తాత్పర్యము వా పూర్వజన్మము నందలివియు, నిర్మలములైనవియు, ఫలించుదశను 
పొందినవియు అగు తపఃవలములను అనుభవించుచున్నవారును, తవ 
ముందున్నవారును, అగు (ఆ సప్తర్షులు శివునియెదుట ప్రత్యక్షమైనారని అన్వయము) 
విభక్తులు / క్రియలు :- 1. ప్రాక్తనానామ్‌ - ప్రాక్తనస్య, ప్రాక్షనయోః, ప్రాక్తనానామ్‌; అకారాన్త 
నపుంసకలింగ ప్రాక్తనశబ్దము. ష.బ. 2. విశుద్ద్ధానామ్‌ - విశుద్ధస్య, విశుద్ధయోః, విశుద్దా 
నామ్‌; అకారాన్న నపుంసకలింగ విశుద్ధశబ్దము. షబ. 3. ఉపేయుషామ్‌ - ఉపేయుషు, 
ఉపేయుషోః, ఉపేయుషామ్‌; షకారాన్త నపుంసకలింగ ఉపేయుష్‌శబ్దము. ४8.०. 4. తపసామ్‌ - 
తపసః, తపసోః, తపసామ్‌; సకారాన్త నపుంసకలింగ తపశ్శ్ళబ్దము. ४६.०७. 5. పరిపాకమ్‌ - పరిపాకమ్‌, 
పరిపాకౌ, పరిపాకాన్‌; అకారాన్త పుంలింగ పరిపాకశబ్దము. ద్వి.ఏ. 6. ఫలాని - ఫలమ్‌, ఫలే, 
ఫలాని; ७५०००6 నపుంసకలింగ ఫలశబ్దము. ద్విబ. 7. ఉపభుంజానాః - ఉపభుంజానః, 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 27 


७०६००७०००१, ఉపభుంజానాః; అకారాన్త పుంలింగ ఉపభుంజానశబ్ద్బము. ప్ర.బ. 8. తపస్వినః - 
తపస్వీ, తపస్వినౌ, తపస్వినః నకారాన్త పుంలింగ తపస్విన్‌ శబ్దము. (6.०. 9. అపి - అవ్యయము. 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 
1. ప్రాక్తనానామ్‌ - ప్రాగ్భవాని ప్రాక్తనాని (త. వృ), తేషాం ప్రాక్తనానామ్‌। 
2. విశుద్ధానామ్‌ - విశేషేణ శుద్ద్ధాని విశుద్దాని తేషాం విశుద్ధానామ్‌ 
(సుప్పుపాసమాసః) 
3. తపస్వినః - తపః అస్తిః యేషాం (బహువ్రీహి) తే, తపస్వినః। 
సంధులు :- 
1. ఫలాని + అపి - ఫలాన్యపి - యణాదేశసన్థిః। 
ఇకో యణచి (సూ. 6-1-74) ఇ, ఉ, బు,% వర్ణములకు అసవర్ణమైన 
అచ్చు పరముగా నున్నప్పుడు క్రమముగా య్‌, వ్‌, ర్‌, ల్‌ (యణ్‌) అనునవి 


ఆదేశమగును. 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. ఉపభుంజానాః :- ఉపభుంజతే 88 ఉపభుంజానాః । “భుజ - 


పాలనాభ్యవ్యవహారయోః ఇత్యాత్మనేపదిత్వాత్‌ శానచ్‌ ప్రత్యయః, భుజ - 
పాలనాభ్యవ్యవహారయో,, రుధాదయః, సకర్శకమ్‌, అనిట్‌, పాలనే - పరస్మైపదీ, 
అన్యత్ర ఆత్మనేపదీ। 

పాలనభిన్నే- రే ఆత్మనేపదమ్‌ - 456 0, భుజ్ళాతే, భుజ్ఞతే 

“ఉప అను సరము కూడినప్పుడు “అనుభవించుట” అనునర్ధమును పొందును. 

ఆప్టే మహాశయుడు ఈ ధాతువునుగూర్చి వివరించునపుడు ఈ శోకమునే 
ఉదాహరణగా చూపినాడు. (ఉపభుజ్‌ - పేజి 454) 
అలంకారములు :- అత్ర తపః ఫలానుభవతపశ్చరణలక్షణయోః క్రియయోః 
యుగపద్‌ విరోధాత్‌ విరోధాలంకారః। తల్లక్షణం యథా - 
“విరోధః సో- విరోధే- పి విరుద్ధత్వేన యద్‌ ७४६१ - ఇతి కావ్యప్రకాశే। 
సప్తర్నీణాం లోకోత్తరమహాప్రభావవత్వేన విరోధపరిహారః, ఇతి బోధ్యమ్‌। 

“ఇతి సప్తభిః శ్లోకైః కులకమ్‌” 


14 


28 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


శ్లో తేషాం మధ్యగతా సాధ్వీ - పత్యుః పాదార్పితేక్షణా 
సాక్షాదివ తపఃసిద్ధి - రృభాసే బహిరున్థతీ॥ 11 
పదవిభాగము :- తేషామ్‌, మధ్యగతా, సాధ్వీ, పత్యుః, పాదార్చితేక్షణా, సాక్షాత్‌, 
ఇవ, ४४७85, బభాసే, బహు, అరున్దతీ। 
అన్వయక్రమము :- తేషాం మధ్యగతా సాధ్వీ పత్యుః పాదార్చితేక్షణా ७००७७ 
సాక్షాత్‌ తపస్సిద్ధిః ఇవ బహు బభాసే! 
ప్రతిపదార్థము :- తేషామ్‌ - ఆ సప్తర్నులకు, మధ్యగతా - నడుమనున్నదియు, 
సాధ్వీ - పతివ్రతయు, పత్యుః - భర్త (యగువశిష్టుని) యొక్క పాదార్పితేక్షణా - 
పాదములయందు ఉంచబడిన దృష్టికలదియు అగు, ७००४७ - అరున్ధతీదేవి, 
సాక్షాత్‌ - ప్రత్యక్షమైన, తపః సిద్ధిః ఇవ - తపస్సుయొక్క సిద్ధియో అనునట్లుగా, 
బహు - మిక్కిలి, బభాసే - ప్రకాశించెను. 
తాత్పర్యము :- ఆ సప్తర్షులకు నడుమనున్నదియు, పతివ్రతయు, భర్తయగు వశిష్టుని 
యొక్క పాదములయందు ఉంచబడిన దృష్టికలదియు, అగు ७००७७०) ప్రత్యక్షమైన 
తపస్సుయొక్క ०७०० యననుట్లుగా మిక్కిలి ప్రకాశించెను. 
విభక్తులు / క్రియలు :-1. తేషామ్‌ - తస్య, తయోః, తేషామ్‌; దకారాన్త పుంలింగ తచ్చబ్దము. 
షబ. 2. మధ్యగతా - మధ్యగతా, మధ్యగతే, మధ్యగతాః; ఆకారాన్త (స్తీలింగమధ్యగతా శబ్దము. 
ప్ర.ఏ. 3. సాధ్వీ - సాధ్వీ, సాధ్వ్యా, 0०७७७ ఈకారాన్త (३9०7 సాధ్వీశబ్బము. ప్ర.ఏ. 4. పత్యుః - 
పత్యుః, పత్యోః, పతీనామ్‌; ఇకారాన్త పుంలింగ పతిశబ్దము. షఏ. 5. పాదార్చితేక్షణా - ... ఈక్షణా, 
... ఈక్షణే, ...ఈక్షణాఖ ఆకారాన్త (38900 ... ఈక్షణాశబ్దము. (७.७. 6. ७८०6७ - ४४०४७, 
అరున్ధత్యౌ, ७०28; ఈకారాన్త ప్రీలింగ ७००७8४७. (6.०. 7. సాక్షాత్‌ - అవ్యయము 8. 
తపహఃసిద్ధిః - ४568985, తపజిద్ధీ, తపఃసిద్ధయః; ఇకారాన్త ప్రీలింగ తపస్సిద్ధిశబ్దము. ప్ర.ఏ. 9. ఇవ, 
10. బహు - బహు, బహునీ, బహూనీ; ఉకారాన్త నపుంసకలింగ బహుశబ్దము. (४5.०. 11. 
బభాసే - క్రియ. 
సమాసాలు :- 
1. మధ్యగతా - మధ్యం గతా (ద్వి.త.) ద్వితీయా (శితాతీత పతిత 
గతాత్యస్తప్రాపాపనైః(సూ. 2-1-24) 
2. పాదార్పితేక్షణా - ७७० ఈక్షణే యయా (బహువ్రీహి) సా అర్పితేక్షణా, 
పాదయోః అర్పితేక్షణా (స.త.) పాదార్పితేక్షణా। 
3. తపఃసిద్ధిః - తపసః సిద్ధిః (షత.) ७४908 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 29 


సంధులు :- 
1. సాక్షాత్‌ + ఇవ - సాక్షాదివ - జశ్వ్వసస్థిః 
2. తపఃసిద్ధిః + బభాసే ¬ తపస్సిద్ధి ర్భభాసే - విసర్గసన్థిః (రుత్వమ్‌) 
8. బహు + అరున్గ్ధతీ - బహ్వరున్థతీ - యణాదేశసస్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. బహుః (త్రి.) :- 
ఎ) బంహతే ఇతి; బహి వృద్దౌ + “లంఘిబంహ్యోర్యలో పశ్చ 
ఉణాది (1-29) ఇతి కుః 1 లఘుః । 
వార్తికమ్‌ - బాలమూలలఘ్వలమబ్లులీనాం వా లో రత్వమాపద్యతే। 
రఘుః నృపభేదః । బహుః। 
బి శ్లో; అతిశయపరిణాహవాన్వితేన 
బహుతరమర్పితరత్నకింకిణీకః। 
అలఘుని జఘనస్థలే పరస్యాః 
ధ్వనిమధికం కలమేఖలాకలాపః॥ - మాఘే - 7-5. 
ఎ) + బి) పాణినీయసూత్రవ్యాఖ్యనుండి 
సి) శ్లో; ఏకాతపత్రం జగతః ప్రభుత్వం 
నవం వయః కాంతమిదం వపుశ్చ। 
అల్పస్య హేతోర్చహు హాతుమిచ్చన్‌ 
విచారమూఢః ప్రతిభాసి మే త్వమ్‌॥ 
డి) శ్లో॥ “అల్పం వా బహు వా ప్రేత్య దానస్యావాప్వతే ఫలమ్‌” 
- ఇతి మనుః 7-86 
అలంకారములు :- ఇందు “ఉత్రేక్షాలంకారి మున్నదని చెప్పదగును. 
७००७०७७) తపఃసిద్ధియో అనునట్లు వర్ణించుటచే నిది “ఉత్రేక్షాలంకారిమని 
చెప్పదగును. ఉపమానమునకున్న ధర్మములే యుపమేయమునందుండుటచేత 
నుపమేయమున కుపమానతాదాత్యము నూహించినయెడల ఉత్రేక్ష్నయగును. 
క్రియాదర్శము :- బభాసే :- “భాస - దీపా అకర్మకమ్‌, 8७९, ఆత్మనేపదీ। 
భ్వాదయః (1), లిట్‌ - ప్రథమపురు షైకవచనాంతః। (గాద్భ - వత్‌) 
బభాసే - బభాసాతే - బభాసిరే 


- రవం. 2-47 


15 


30 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


శ! “తావత్‌ కామన్ఫపాతపాత్రసుషమం బిమ్బం బభాసే విధోః 
- భామినీవిలాసే - 2-74 


శ్లో తామగారవభేదేన - మునీంశ్చాపశ్యదీశ్వరః। 

స్త్రీ పుమానిత్యనా స్టెషా - వృత్తం హి మహితం సతామ్‌॥ 12 
పదవిభాగము :- తామ్‌, అగౌరవభేదేన, మునీన్‌, చ, అపశ్యత్‌, ఈశ్వరః, ప్రీ, 
పుమాన్‌, ఇతి, అనాస్మా, ఏషా, వృత్తమ్‌, హి, మహితమ్‌, సతామ్‌। 
అన్వయక్రమము :- ఈశ్వరః తాం మునీన్‌ చ అగౌరవభేదేన అపశ్యత్‌। హి ప్రీ 
పుమాన్‌ ఇతి ఏషా అనాస్థా । (కిన్తు) సతాం వృత్తం మహితమ్‌ (భవతి)! 
ప్రతిపదార్థము :- ఈశ్వరః - శివుడు, తామ్‌ - ఆ ७००४७७००७७), మునీన్‌ చ - 
సప్తర్న్షులనుకూడ, SPSS - గౌరవమందు తారతమ్యము లేకుండ, అపశ్యత్‌ 
- చూచెను, హి - ఏలయన, క్రీ పుమాన్‌ - ఆడుది, మగవాడు, ఇతి ఏషా - అని 
ఇది, र्दे - వివక్షితము గాదు, (552) - మతి, సతామ్‌ - సత్పురుషులకు, 
వృత్తమ్‌ - చరిత్రము, మహితమ్‌ - పూజ్యమయినది, (భవతి) - అగుచున్నది. 
తాత్పర్యము :- శివుడు ఆ అరున్దతీదేవిని 620229 కూడా గౌరవమందు 
తారతమ్యము లేకుండ చూచెను. ఏలయన ఆడుది, మగవాడు అని ఇది వివక్షితము 
గాదు. సత్పురుషులకు చరిత్రము పూజ్యమైనది (అగుచున్నది. ) 
విభక్తులు / క్రియలు :- 1. ఈశ్వరః - ఈశ్వరః, ఈశ్వరౌ, ఈశ్వరాః; అకారాన్త పుంలింగ 
“ఈశ్వర” శబ్దము. (6.0. 2. తామ్‌ - తామ్‌, తే, తాః; దకారాన్త ప్రీలింగ తచ్చబ్దము ద్విఏ. 3. 
మునీన్‌ - మునిమ్‌, మునీ, మునీన్‌; ఇకారాన్త పుంలింగ మునిశబ్దము. ద్విబ. 4. అగౌరవభేదేన - 
అగౌరవభేదేన, అగౌరవభేదాభ్యామ్‌, అగౌరవభేదైః, అకారాన్త పుంలింగ అగౌరవభేదశబ్దము. తృ. ఏ. 
5. చ, హి, ఇతి - అవ్యయాలు 6. అపశ్యత్‌ - క్రియ 7. ® - ప్రీ, స్రియౌ, (७०४ ఈకారాన్త 
ప్రీలింగ Big. ప్ర.ఏ 8. పుమాన్‌ - పుమాన్‌, పుమాంసౌ, పుమాంసః; సకారాన్త పుంలింగ 
పుంస్‌శబ్దము. (ప్ర.ఏ. 9. అనాస్థా - అనాస छ ठ, అనాస్థాక ఆకారాన్త ప్రీలింగ అనాస్థాశబ్దము. 
ప్ర.ఏ. 10. ఏషా - ఏషా, ఏతే, ఏతా; దకారాన్త (2७०0 ఏతద్‌శబ్దము. ప్ర.ఏ. 11. సతామ్‌ - 
సతః, సతోః, సతామ్‌; తకారాన్త పుంలింగ సచ్చబ్దము. ష.బ. 12. వృత్తమ్‌ - వృత్తమ్‌, వృత్తే, 
వృత్తాని; అకారాన్త నపుంసకలింగ వృత్తశబ్దము. (ప్ర.ఏ. 13. మహితమ్‌ - మహితమ్‌, మహితే 
మహితాని; అకారాన్త నపుంసకలింగ మహితశబ్దము. ప్ర. ఏ. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 31 


సమాసాలు :- 
1. అగౌరవభేదేన - గురోర్భావః గౌరవమ్‌, గౌరవస్య భేదః (షత.) గౌరవ 
భేదః, న గౌరవభేదః, అగౌరవభేదః, తేన, అగౌరవభేదేన। 
9. అనాస్థా -న डे? - (నజతత్సురుష! 
సంధులు :- 
1. మునీన్‌ + చ - మునీంశ్చ - అనునాసికానుస్వారౌ రుత్వజ్బు! 
2. చ + అపశ్యత్‌ - చాపశ్యత్‌ - సవర్ణదీర్షసన్థిః 
3. అపశ్యత్‌ + ఈశ్వరః - అపశ్యదీశ్వరః - జశ్త్వసస్థిః। 
4. ఇతి + అనాస్థా - ఇత్యనాస్థా - యణాదేశసన్థిః। 
5. అనాస్థా + ఏషా - అనాస్థెషా - వృద్ధిసన్థిః - (వృద్ధిరేచి - సూ. 6-1-85) 
అవర్ణము (అ, ఆలకు) ఏఓఐజెలు పరమగునపుడు పూర్వపరపదముల 
స్థానములో వృద్ధి ఏకాదేశమగును. 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. అనాస్థా :-1)న ఆస్మా - అనాస్థా - నజొతత్సురుషసమాసః 
నళ అను అవ్యయము సుబన్లముతో సమసించును. 6 సూ 2-2-6. న 
లోపో 585 (సూ 6-3-73) తస్మాన్నుడచి (సూ 6-3-74) 
నాసా, అనాస్మా। ॐअ న శబ్దస్య సుప్పుపేతి సమాసః। నజ్‌ సమాసే నలోప 
ప్రసబ్గః అనాస్థా ఇత్యత్ర నలోపో నుడాగమశ్చ। 
ఎ) అనాస్మా వా 
శ్లో; ఏతే వయమమీ దారాః - కన్యేయం కులజీవితమ్‌। 
బూత యేనాత్ర వః కార్య - మనాస్థా బాహ్యవస్తుషు॥ 
- కు.సం. 6-63 
బి) నాస్తా :- 
हू నాస్థా ధర్మే న వసునిచయే నైవ కామోపభోగే 
యద్యద్భవం భవతు భగవన్‌! పూర్వకర్మానురూపమ్‌। 
ఏతత్రార్ధ్యం మమ బహుమతం జన్మజన్నాన్తరే- పి 
త్వత్సాదామోరుహయుగగతా నిశ్చలా భక్తిరస్తు! 
- ఇతి ముకున్సమాలాయామ్‌ - 5 


16 


32 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


సి) అనేకధా, నైకధా :- 
శ ७885502 జగత్‌కృత్సుం (ప్రవిభక్తమనేకధా। 
అపశ్యద్దేవదెవస్య - శరీరే పాండవస్తదా॥ 
శ్వ అధునీత ఖగః స నైకధా 
తనుముత్ళుల్లతనూరు హీక్ళతామ్‌। 
SSeS Od 
వ్యలిఖచ్చంచుపుటేన పక్షతీ॥ - నైషథే -2-2 
నైకధా అనేకధా । నజరస్య నశబ్దస్య సుప్పుపేతి సమాసః। నజ్‌ సమాసే 
నలోపప్రసంగః। అనేకధా ఇత్యత్ర న లోపో నుడాగమశ్చ్ళ। 
అలంకారాలు :- ఈ శ్లోకమున సామాన్యముచే విశేషమును సమర్థించిన 
అర్థాన్తరన్యాసాలంకారము గలదు. 
సత్పురుషుల చరిత్రము పూజ్యమైనది, అను సామాన్యముచే గౌరవమందు 
తారతమ్యము లేకుండ శివుడు అరున్దతీదేవిని 6502263 చూచెనను విశేషము 
సమర్థింపబడినది. 
క్రియాదర్భము :- 1. అపశ్యత్‌ - 'దృశిర్‌ - ప్రేక్షణే' (చూచుట), భ్వాదయః (1), 
సకర్శకమ్‌, అనిట్‌, పరస్మై పదీ, లజ్‌ - ప్రథమపురు షైకవచనాంతః। 
అపశ్యత్‌ - అపశ్యతామ్‌ - ७७6 


- భగవద్దీత 11-13 


डत తద్దర్భ్శనాదభూచ్చమ్ళో - ७०९५०५७०७३ దారక్రియాదరః। 
క్రియాణాం ఖలు ధర్మ్యాణాం - సత్పత్వ్యో మూలకారణమ్‌॥ 13 
పదవిభాగము :- తద్దర్శనాత్‌ అభూత్‌, శమ్మోః, భూయాన్‌, దారక్రియాదర,, 
ఆదరః, క్రియాణామ్‌, ఖలు, ధర్మా సలామ్‌, సత్పత్న్యః, మూలకారణమ్‌। 
అన్వయక్రమము :- తద్దర్శనాత్‌ శమ్మోః దారక్రియాదరః భూయాన్‌ అభూత్‌। 
ధర్మా 9००० క్రియాణాం సత్పత్న 5 మూలకారణం PD 
ప్రతిపదార్థము :- తద్దర్శనాత్‌ - ఆ అరున్గతీదేవియొక్క దర్శనమువలన, శమ్మోః 
- శివభగవానునకు, దారక్రియాదరః - వివాహమునందు అక్కజ, భూయాన్‌ 
అభూత్‌ - మిక్కుటమాయెను, ధర్మా్యణామ్‌ - ధర్మయుక్తములయిన, క్రియాణామ్‌ 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 33 


- యజ్ఞయాగాది క్రియలకు, సత్సత్న్యః - పతివ్రతలైన భార్యలు, మూలకారణమ్‌ 
- (పథమ కారణము, ఖలు - గదా! 
తాత్పర్యము :- ఆ ७००७७०७००४ దర్శనమువలన శివభగవానునకు 
వివాహమునందు ७४१७ మిక్కుటమాయెను. ధర్మయుక్తములైన యజ్ఞయాగాది 
క్రియలకు పతివ్రతలైన భార్యలు ప్రథమకారణము గదా! 
పాఠాన్తరాలు :- 1. భూయాన్‌ - భూయః, 2. దారక్రియాదరః - దారార్థమాదరః 
3. కారణమ్‌ - సాధనమ్‌ 4. సత్పత్నో ఫమూలకారణమ్‌ - దామృత్యం 
మూలసాధనమ్‌। 
విభక్తులు / క్రియలు :- 1. తద్దర్శనాత్‌ - తద్దర్శనాత్‌, తద్దర్శనాభ్యామ్‌, తద్దర్శనేభ్యః, అకారాన్త 
నపుంసకలింగ తద్దర్శన శబ్దము పం.ఏ. 2. శమ్మోః - శమ్మోః, శమ్మోో, శమ్మూనామ్‌; ७७०००७ 
పుంలింగ శమ్ముశబ్దము. ४5.०. 3. దారక్రియాదరః -...ఆదరః, ...ఆదరౌ, ...ఆదరాః; అకారాన్త 
పుంలింగ ... ఆదరశబ్దము. ప్ర.ఏ. 4. భూయాన్‌ - భూయాన్‌, భూయాంసౌ, భూయాంసః; సకారాన్త 
పుంలింగ భూయస్‌ శబ్దము. ప్ర.ఏ. 5. అభూత్‌ - క్రియ 6. ధర్మా ్యణామ్‌ - ధర్మా యాః 
ధర్మ్యయోః, ధర్మ్యాణామ్‌; ఆకారాన్త (६9०४ ధర్మా ్యశబ్దము. ష.బ. 7. క్రియాణామ్‌ - క్రియాయాః 
క్రియయోః, క్రియాణామ్‌; ७३००० ప్రీలింగ క్రియాశబ్ద్బము. షబ. 8. సత్సత్వ్యః - र, సత్పత్నా 
$, సత్సత్న జి ఈకారాన్త Bor సత్పర్నీశబ్దము. ప్ర.బ. 9. మూలకారణమ్‌ - మూలకారణమ్‌, 
మూలకారణే, మూలకారణాని; ७५5००० పుంలింగ మూలకారణశబ్దము. (పవి. 10. ఖలు > 
అవ్యయము. 
సమాసాలు :- 

1. తద్దర్శనాత్‌ - తస్యాః దర్శనమ్‌ తద్దర్భ్శనం (షత.), తస్మాత్‌! తద్దర్శనాత్‌। 

2. దారక్రియాదరః - దారక్రియా యామ్‌ ఆదరః దారక్రియాదరః। 

8. ధర్మా 8७0०6 - ధర్మాద్‌ అనపేతాః ధర్మా $, తాసామ్‌। ధర్మా గణామ్‌ 

4. సత్పత్న 88 - సత్యశ్చ తాః పత్న 5 (కర్మధా.) సత్పత్న 8 
- మూలకారణమ్‌ - మూలజ్బు తత్‌ కారణమ్‌ (కర్మధా.) మూలకారణమ్‌। 


ల్‌ 


సంధులు :- 
1. తద్దర్శనాత్‌ + అభూత్‌ - తద్దర్శనాదభూత్‌ ¬ జశ్త్వసన్థిః 
2. అభూత్‌ + శమ్ఫోః - అభూచ్చమోః - ఛకారాదేశః। 
3. శమ్మోః + భూయాన్‌ ¬ శమ్భోర్భూయాన్‌ - 9359१ (రుత్వమ్‌)! 
4. సపత్న్యః + మూలకారణమ్‌ - సపత్నో్య మూలకారణమ్‌ - ఉత్వాదేశః। 


34 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 

1. ఖలు - అవ్యయకోషః (326) 
నిషేధ - వాక్యాలంకార - జిజ్ఞాసా - అనునయ - నియమ - నిశ్చయ - 
హేతు - విషాదాదయో- స్యార్థాః 

1. నిషేధే - ఖలు కృత్వా! “నిర్ధారితే- రే లేఖేన ఖలూక్వా ఖలు వాచికమ్‌' (మాఘః 
2-170) 

2. వాక్యాలంకారే - “అథో ఖల్వాహుః - 

3. జిజ్ఞాసాయామ్‌ - “ప్రత్యూహేన క్రతూనాం న ఖలు మఖభుజో భుజ్ఞుతే వా 
హవీంషి - అ.రాఘవే 1-25 

4. అనునయే-'న ఖలు న ఖలు ముగ్గే! సాహసం కార్యమేతత్‌ నాగానందే 2-11 

5. నియమే - “ప్రవృత్తిసారేణ ఖలు మాద్భశాం ధియః కిరాతార్జునీయే 1-25 

అని చౌఖమ్బా పాఠము. 


2७ 


ప్రవృత్తిసారాః ఖలు మాదృశాం గిరః - 
6. నిశ్చయే - “ఖలు దీయతే తుభ్యమ్‌” 
7. హేతౌ - “త్వదధీనం ఖలు దేహినాం సుఖమ్‌!” (కు.సం. 4-10) 
8. విషాదే - $ విదీర్యే, కఠినాః ఖలు (७०७४ (కు.సం. 4-8) 

పాదపూర్ణే- పి; యథా - 'వధ్యాః ఖలు న వధ్యన్తే - °? రామాయణే (3-41-6) 
వీప్పా యామపి దృశ్వతే, యథా - కాలే ఖలు సమారబాః వలం బ NY 
నీతయళి wea i कु हे 
అలంకారాలు :- ఇందు ఉత్తరార్థముచే పూర్వార్థము సమర్థింపబడిన “'అర్జాన్తరన్యాసా 
లంకారిమున్నదని చెప్పదగును. అన్వయము - సరళము. 
క్రియాదర్శము:- అభూత్‌ -భూ- సత్తాయామ్‌” లుజ్‌ - ప్రథమపురుషైక 
వచనాంతః। 

అభూత్‌ - అభూతామ్‌ - అభూవన్‌। 


శ్లో! ధర్మేణాపి పదం శర్వే - కారితే పార్వతీం ప్రతి! 
పూర్వాపరాధభీతస్య - కామస్యోచ్చ్వసితం మనః। 14 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 35 


పదవిభాగము: - ధర్మేణ, అపి, పదమ్‌, శర్వే, కారితే, పార్వతీమ్‌, ప్రతి, 
పూర్వాపరాధభీతస్య, కామస్య, ఉచ్చ్వసితమ్‌, 50:54 
అన్వయక్రమము :- ధర్మేణ అపి శర్వే పార్వతీం ప్రతి పదం కారితే (సతి), 
పూర్వాపరాధభీతస్య కామస్య మనః ఉచ్చ్వసితమ్‌! 
ప్రతిపదార్థము వా ధర్మేణ + అపి - ధర్మముచేత కూడ, శర్వే - శివుడు, పార్వతీమ్‌ 
వతి - పార్వతీదేవినిగూర్చి, పదమ్‌ - అడుగును, కారితే (సతి) - 
పెట్టించబడినవాడుగా అగుచుండగా, కామస్య - మన్మథునియొక్క మనః - 
మనస్సు, ఉచ్చ్వసితమ్‌ - ఊరడిల్లినది. 
తాత్సర్యము వా ధర్మముచేత కూడ శివుడు పార్వతీదేవినిగూర్చి అడుగు వేసినవాడగు 
చుండగా తొల్లిటి తప్పిదముచేత భయపడిన మన్మథునియొక్క మనస్సు ఊఅిడిల్లినది. 
విభక్తులు / క్రియలు :- 1. ధర్మేణ - ధర్మేణ, ధర్మాభ్యామ్‌, कळु; అకారాన్త పుంలింగ 
ధర్మశబ్దము. తృ.ఏ. ధర్మశబ్దము వేదములలో మాత్రమే నపుంసకలింగము. లోకములో పుంలింగమే. 
(చూ. గురుబాల పేజి. 105) 2. శర్వే - శర్వే, శర్వయోః, శర్వేషు; అకారాన్త పుంలింగ శర్వశబ్దము. 
5.9. 3. పార్వతీమ్‌ - పార్వతీమ్‌, పార్వత్యా, పార్వత్యః; ఈకారాన్త ప్రీలింగ పార్వతీశబ్దము. ద్వి.ఏ. 
4. పదమ్‌ - పదమ్‌, పదే, పదాని; అకారాన్న నపుంసకలింగ పదశబ్దము. (&.०. 5. కారితే - 
కారితే, కారితయోః, కారితేషు; అకారాన్త పుంలింగ కారితశబ్దము. స.ఏ. 6. పూర్వాపరాధభీతస్య - 
...ఖీతస్య, ...భీతయోః, ...భీతానామ్‌ ; అకారాన్త పుంలింగ...భీతశబ్దము. ష.ఏ. 7. కామస్య - 
కామస్య, కామయోః, కామానామ్‌; ७७०००७ పుంలింగ కామశబ్దము. షఏ. 8. మనః - మనః, 
మనసీ, మనాంసి; సకారాన్త నపుంసకలింగ మనశ్శబ్దము. (ప్ర. ఏ. 9. ఉచ్చ్వసితమ్‌ ¬ ఉచ్చ్వసితమ్‌, 
ఉచ్చ్వసితే, ఉచ్చ్వసితాని; అకారాన్న నపుంసకలింగ ఉచ్చ్వసితశబ్దము 6.2. 10. అపి, ప్రతి - 
అవ్యయాలు. 
సమాసాలు :- 

1. పార్వతీమ్‌ - పర్వతస్య అపత్యం ప్రీ పార్వతీ, తామ్‌। (త.వృ.) 

2. పూర్వాపరాధభీతస్య - పూర్వః చాసా అపరాధః (కర్మధా.) పూర్వాపరాధః 

పూర్వాపరాధేన భీతః (తృ.త.) పూర్వాపరాధభీతః, తస్య 

సంధులు :- 

1. ధర్మేణ + అపి - ధర్మేణాపి - 55६6559३ 

2. కామస్య + ఉచ్చ్వసితమ్‌ - కామస్యోచ్చ్వసితమ్‌ - గుణసన్షిః। 


18 


36 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. ధర్మేణాపి :- 

శ్లో బ్రహ్మచారీ గృహస్థశ్చ వానప్రస్తో యతిస్తథా। 

ఏతే గృహస్థ ప్రభవాశ్చత్వారః పృథగా[శ్రమాః ॥ మనుస్మృతి - 6-87 

మానవధర్శశాస్తమగు 'మనుస్మృతి'ని ఇట అనుసంధానము చేసికొందురుగాక. 
ధర్మపత్నితో కూడియే ధర్మకార్యములు చేయవలెనని ధర్మశాస్త్రములు. 

68? ధర్మమాచరేత్‌' ఇత్యాది వచనములచే తెలుపుచున్నవి. 

శో! భార్యామూలం క్రివర్గస్య - భార్యా మూలం ४6७७४” అని 
మహాభారతమున్ను భార్య ధర్మార్థకామమోక్షములను చతుర్విధపురుషార్థములను 
సాధించుటకు మూలసాధనమని చెప్పుచున్నది. 

శ్లో॥ ధృతిః క్షమో దమో- స్తేయం శౌచమింద్రియనిగ్రహః। 

ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మలక్షణమ్‌॥ - మనుస్మృతి - 6-92. 

1. ధృతి 2. క్షమ 3. దమము 4. అస్తేయము 5. శౌచము 6. ఇంద్రియనిగ్రహము 
7.6 (శాస్త్రాదితత్త్వజ్ఞానము) 8. విద్య (ఆత్మజ్ఞానము) 9. సత్యము 10. అక్రోధము 
- ఇవి ధర్మలక్షణములు. 

బ్రహ్మచర్యముతో వేదాధ్యయనము చేసి వివాహము చేసికొని ప్రారంభించేది 
దాంపత్యజీవితము. గృహస్థుగా జీవించడమే గృహస్థాశ్రమాన్ని పాటించడం. 
“గృహస్థాశ్రమము” పరమపవిత్రమైనది. పై ధర్మలక్షణములు ఆచరణ సాధ్యం చేసికొని 
జీవించడమే గృహస్థాశ్రమజీవితము. గృహస్థుధర్మాలలో ఒకటి “పంచయజ్ఞాలు” 
చేయడం. 
శ్వ బుషియజ్ఞం దేవయజ్ఞం భూతయజ్ఞం చ సర్వదా! 

నృయజ్ఞం పితృయజ్ఞం చ యథాశక్తి న హాపయేత్‌॥ 4-11 
శ్లో॥ “పిత్రోరర్సాథ పత్యుశ్చ సామ్యం సర్వజనేషు చ। 
మిత్రద్రోహో విష్ణుభక్తిరేతే పంచమహామఖాః॥” 

1. మాతాపితృథభక్తి 2. పాతివ్రత్యము 3. సమత 4. మిత్రులను ద్వేషింపకుండుట 
ర్‌. విష్ణుభక్తి. 

ఇటువంటి “ధర్మాచరణ'మే శివతత్త్వము. ఆ పరమశివుడు పరమపవిత్రమగు 
'గృహస్థాశమము'న అడుగిడుచున్నాడని 'ధర్మేణాపి” శబ్ద్బప్రయోగప్రయోజనమును 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 37 


మన మాచరించుటకు సూచించినటైనది. 
గృహస్థధర్మశ్చోకో మనునా- 
“అనాశ్రమీ న తిష్టేత్తు క్షణమేకమపి ద్విజః ७७8 


అవతారికా :- మునిభీరుపస్థాయ శివస్తవనమ్‌। 
సప్తర్షులు సమీపించి శివుని స్తుతించుట। 
डला అథ తే మునయః సర్వే - మానయిత్వా జగద్గురుమ్‌! 
ఇదమూచురనూచానాః - ప్రీతికబ్దకితత్వచః॥। 15 
పదవిభాగము :- అథ, తే, మునయః, సర్వే, మానయిత్తా, జగద్గురుమ్‌, ఇదమ్‌, 
ఊచుః, అనూచానాః, ప్రీతికబ్దకితత్వచః। 
అన్వయక్రమము :- అథ అనూచానాః ప్రీతికజ్ఞకితత్వచః తే సర్వే మునయః 
జగద్గురుం మానయిత్వా ఇదమ్‌ ఊచుః 
ప్రతిపదార్థము :- అథ - పిమ్మట, అనూచానాః - సాంగవేదప్రవక్తలు, 
६8६३३४५४३ - సంతోషముతో పులకించినట్టీ చర్మము కలవారు అగు, తే - 
ఆ, సర్వే మునయః - బుషులందరు, జగద్దురుమ్‌ - లోకములకు తండ్రియైన 
శివభగవానుని, మానయిత్వా - పూజించి, ఇదమ్‌ - ఈ మాటను, ఊచుః - 
పలికిరి. 19 
తాత్సర్యము :- పిమ్మట సాంగవేద ప్రవక్తలు, సంతోషముతో పులకించిన చర్మము 
కలవారగు ఆ సప్తర్షులు లోకములకు తండ్రియైన శివభగవానుని పూజించి ఈ 
మాటను పలికిరి. 
పాఠాన్తరాలు :- 1. అథ తే - ప్రథమే, 2. మానయిత్వా - పూజయిత్వా, ప్రణిపత్య 
8. కజ్బకితత్వచః - కజ్బకితం వచః 
విభక్తులు / క్రియలు :- 1. అథ - అవ్యయము 2. అనూచానాః - అనూచానః, అనూచానౌ 
అనూచానాః; ७5०००७ పుంలింగ అనూచానశబ్దము. (6.०. 3. ६8४४६३२९६ - ...త్వక్‌, ...త్వచౌ, 
...త్వచక చకారాన్త పుంలింగ ...త్వకృబ్దము. (७.७. 4. తే - సః, తౌ, త్తే దకారాన్త పుంలింగ 
తచ్చబ్దము. 5.2. 5. సర్వే - సర్వః సర్వా సర్వే; అకారాన్త పుంలింగ సర్వనామ సర్వశబ్దము. 
ప్ర.బ.6. జగద్గురుమ్‌ - జగద్గురుమ్‌, జగద్దురూ, జగద్దురూన్స్‌ ఉకారాన్త పుంలింగ జగద్‌గురుశబ్దము. 


38 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


ద్వి.ఏ. 7. మునయః - మునిః, మునీ, మునయః; ఇకారాన్త పుంలింగ మునిశబ్దము. ప్ర.బ. 8. 
మానయిత్వా - అవ్యయము 9. ఇదమ్‌ - ఇదమ్‌, ఇమే, ఇమాని; మకారాన్త నపుంసకలింగ ఇదమ్‌ 
శబ్దము. ద్విఏ. 10. ఊచుః - క్రియ. 
సమాసాలు :- 

1. ప్రీతికబ్దకితత్వచః - 5६३50 సంజాతం యాసాం తాః కజ్బికితాః, 

ప్రీత్యాకబ్దకితాః త్వచః యేషాం (బహు ప్రీహి) తే, ७8७४६३३४५४३ 

2. జగద్దురుమ్‌ - జగతః గురుః - జగద్దురుః (షత.), తమ్‌! 
సంధులు :- 

1. ఊచుః + అనూచానాః - ఊచురనూచానాః - 986695 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. అనూచానః :- ((8.) 
ఎ) అను+వచ్‌+లిట్‌+తస్య కానచ్‌, వేదస్య అనువచనం కృతవాన్‌! 

ఉపేయివానిత్యాదినా సాధుః। 
బి) “అనూచానః సర్వవేదః శ్రోత్రియశ్చాన్ససో మతః” 395 

అని హలాయుధకోశము ‘4 నామములను పేర్శొన్నది. 

సి) “బుషయశ్చక్రిరే ధర్మం యో- నూచానః స నో మహాన్‌” - ఇతి మనుః 
డి) 'ఉపేయివాననాశ్వాననూచానశ్చ”' (3-2-109) 

పతే నిపాత్యన్రే! ఉపపూర్వాదిణో భాషాయామపి భూతమాత్రే లిడ్వా! తస్య నిత్యం 
క్వసుః। ఉపేయివాన్‌। 'ఉపేయుషః స్వామపి మూర్తిమగ్రామ్‌॥ ఉపేయుషీ 
ఉపేత్యవివక్షితమ్‌। ఈయివాన్‌! సమీయివాన్‌! నఇల్చార్వాదశ్నాతేః క్వసురిడభావశ్చ। 
ధృతజయరధ్భతే రనాశుషూ ఇతి అనుపూర్వాద్వచేః కర్తరి కానచ్‌। వేదస్యానువచనం 
కృతవాననూచానః। - పాణినిసూత్రవ్యాఖ్యా 
(క్రియాదర్శము - 1. ఊచుః - lars - వ్యక్తాయాం వాచి” (మాట్లాడుట) 
ద్వికర్మకమ్‌, సేట్‌, వచ్యాదేశే (ఉభయం) ७१७, పర ॐ 6. 85 - 
ప్రథమపురుషబహువచనాంతః। 

ఉవాచ - ఊచతుః - ఊచుః 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 39 


శ్లో; OE సమ్యగామ్నాతం - యదగ్నా విధినా హుతమ్‌। 
యచ్చ తప్తం తపస్తస్య - విపక్వం ఫలమద్య 651 16 

పదవిభాగము :- యత్‌, బ్రహ్మ, సమ్యక్‌, ఆమ్నాతమ్‌, యత్‌, ON), విధినా, 
హుతమ్‌, యత్‌, చ, తప్తమ్‌, తపః, తస్య, విపక్వమ్‌, ఫలమ్‌, అద్య, నః 
అన్వయక్రమము :- (బ్రహ్మ సమ్యక్‌ ఆమ్నాతం యత్‌, అగ్నా విధినా హుతం 
యత్‌, తపః తప్తం యత్‌, తస్య ఫలం అద్య నః విపక్వమ్‌! 
ప్రతిపదార్థము :- బ్రహ్మ - వేదము, సమ్యక్‌ - చక్కగా, ఆమ్నాతమ్‌ - అధ్యయనము 
చేయబడినది, యత్‌ - ఏది కలదో; అగ్నౌ - అగ్నియందు, విధినా - vor, 
హుతమ్‌ - హోమము చేయబడినది, యత్‌ - ఏది కలదో; తపః - చాంద్రాయణాది 
తపస్సు, తప్తమ్‌ - చేయబడినది, యత్‌ - ఏది కలదో; తస్య - దానియొక్క 
ఫలమ్‌ - ఫలము, అద్య - ఇప్పుడు, విపక్వమ్‌ - సిద్ధించినది. 
తాత్పర్యము :- వేదము చక్కగా అధ్యయనము చేయబడినది ఏది కలదో; 
అగ్నియందు శాస్రోక్తముగా హోమము చేయబడినది ఏది కలదో; చాంద్రాయణాది 
తపస్సు చేయబడినది ఏది కలదో; దానియొక్క ఫలము ఇప్పుడు మాకు సిద్ధించినది. 
విభక్తులు / క్రియలు :- 1. బ్రహ్మ - బ్రహ్మ బ్రహ్మణీ, బ్రహ్మాణి; నకారాన్త నపుంసకలింగ 
(బ్రహ్మనృబ్దము. ప్ర.ఏ. 2. సమ్యక్‌ - అవ్యయము 3. ఆమ్నాతమ్‌ - ఆమ్నాతమ్‌, ఆమ్మాతే, ఆమ్మాతాని; 
అకారాన్త నపుంసకలింగ ఆమ్నాత శబ్దము. ప్రఏ. 4. యత్‌ - యత్‌, యే, యాని; దకారాన్త 
నపుంసకలింగ యచ్చబ్దము. ప్ర.ఏ. 5. అగ్నౌ - అగ్నౌ అగ్య్యోః అగ్నిషు; ఇకారాన్త పుంలింగ 
అగ్నిశబ్దము. స.ఏ. 6. విధినా - విధినా, విధిభ్యామ్‌, విధిభిః; ఇకారాన్త పుంలింగ విధిశబ్దము. 
తృ.ఏ. 7. హుతమ్‌ - హుతమ్‌, హుతే, హుతాని; అకారాన్త నపుంసకలింగ హుతశబ్దము. ప్ర.ఏ. 8. 
తపః - తపః, తపసీ, తపాంసి; 65००० నపుంసకలింగ తపశ్శబ్దము. ప్ర.ఏ. 9. తప్తమ్‌ - తప్తమ్‌, 
తప్పే తప్తాని; ७७००० నపుంసకలింగ తప్తశబ్దము. (४.2. 10. తస్య ¬ తస్య, తయోః, తేషామ్‌; 
దకారాన్త నపుంసకలింగ తచ్చబ్దము. షవఏ. 11. ఫలమ్‌ - ఫలమ్‌, ఫలే, ఫలాని; అకారాన్త నపుంసకలింగ 
ఫలశబ్దము. (6.०. 12. అద్య - అవ్యయము 13. నః - మమ, ఆవయోః, నః; దకారాన్త “అస్మచ్చబ్దము” 
షఏ. 14. విపక్వమ్‌ - విపక్వమ్‌, విపక్వే, విపక్వాని ;అకారాన్త నపుంసకలింగ విపక్వశబ్దము. 
ప్ర.ఏ. 
సంధులు :- 

1. యత్‌ + (బ్రహ్మ - SEY - జశ్త్వసస్థిః। 

2. సమ్యక్‌ + ఆమ్నాతమ్‌ - సమ్యగామ్నాతమ్‌ - జశ్త్వసన్షిః। 

3. యత్‌ + అగ్నౌ - OST) - aD 

-०० “ధ్ర 


20 


40 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


4. యత్‌ + చ - యచ్చ - శ్చుత్వసన్షిః। 
5. తపః + తస్య - తపస్తస్య - విసర్గసన్షిః, సకారాదేశః। 
పదవ్యుత్పతి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. విపక్వమ్‌ :- 
ఎ) విశేషేణ పక్వం విపక్వం, కర్మణి క్త ప్రత్యయః। 
“పచో వి ఇతి నిష్టాతస్య వత్వమ్‌ । పక్వః। 
బి) విశేషేణ అపాచి ఇతి! వి పచ్‌ కర్మణి క్ర “పచో వః ఇతి వత్వమ్‌। కృతపాకమ్‌। 
छै) శ్లో తన్వీ శ్యామా శిఖరిదశనా పక్వబింబాధరోష్టీ 
మధ్యే క్షామా చకితహరిణీప్రేక్షణా నిమృనాభిః। 
శోణీభారాదలసగమనాస్తోకనమ్రా స్తనాభ్వాం 
యా తత్ర స్యాత్‌ యువతివిషయే సృష్టిరాద్యేవ ధాతుః॥। 
- మేఘదూతే - 19 


అవతారికా :- తదేవ ఫలమాహ - ఆ ఫలమునే చెప్పుచున్నాడు. 

శ్లో; యదధ్యక్షేణ జగతాం - వయమారోపితాస్త్వయా। 
మనోరథస్యావిషయం = మనోవిషయమాత్మనః॥ 17 

పదవిభాగము :- యత్‌, అధ్యక్షేణ, జగతామ్‌, వయమ్‌, ఆరోపితాః, త్వయా, 

మనోరథస్య, అవిషయమ్‌, మనోవిషయమ్‌, ఆత్మనః। 

అన్వయక్రమము :- యత్‌ జగతామ్‌ అధ్యక్షేణ త్వయా వయం మనోరథస్య 

అవిషయమ్‌ ఆత్మనః మనోవిషయమ్‌ ఆరోపితాః। 

ప్రతిపదార్థము :- యత్‌ - దేనిచేత, జగతామ్‌ - లోకములకు, అధ్యక్షేణ - 

ప్రభువైన, త్వయా - నీచేత, వయమ్‌ - మేము, మనోరథస్య - కోరికకు, అవిషయమ్‌ 

- విషయముకానట్టి, ఆత్మనః - నీయొక్క మనోవిషయమ్‌ - హృదయస్థానమును, 

ఆరోపితాః - పొందింపబడితిమో. 

తాత్పర్యము :- దేనిచేత లోకములకు ప్రభువైన నీచేత మేము కోరికకు విషయము 

కానట్టి నీయొక్క హృదయస్థానమును పొందింపబడితిమో. 

పాఠాన్తరాలు :- 1. మనోరథస్యావిషయమ్‌ - మనోరథస్యాప్యపథమ్‌. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 41 


విభక్తులు / క్రియలు :- 1. యత్‌ - అవ్యయము (హేతుః) 2. జగతామ్‌ - జగతః, జగతోః, 
జగతామ్‌ ; తకారాన్త నపుంసకలింగ జగత్‌శబ్దము. షఏ. 3. అధ్యక్షేణ - అధ్యక్షేణ, అధ్యక్షాభ్యామ్‌, 
అధ్యక్షై; ७५०००७ పుంలింగ అధ్యక్షశబ్దము. తృ.ఏ. 4. త్వయా - త్వయా, యువాభ్యామ్‌, 
యుష్మాభిః; దకారాన్త యుష్మచ్చబ్దము. తృ. ఏ. 5. వయమ్‌ - అహమ్‌, ఆవామ్‌, వయమ్‌; దకారాన్త 
అస్మచ్చబ్దము. ప్ర.బ. 6. మనోరథస్య - మనోరథస్య, మనోరథయోః, మనోరథానామ్‌; అకారాన్త 
పుంలింగ మనోరథశబ్దము. RN. 7. అవిషయమ్‌ - అవిషయమ్‌, అవిషయౌ, అవిషయాన్‌; అకారాన్త 
పుంలింగ అవిషయశబ్దము. ద్విఏ. 8. ఆత్మనః - ఆత్మనః, ఆత్మనోః, ఆత్మనామ్‌; నకారాన్త పుంలింగ 
ఆత్మన్‌శబ్దము. షఏ. 9. మనోవిషయమ్‌ - మనోవిషయమ్‌, మనోవిషయౌ, మనోవిషయాన్‌; అకారాన్త 
పుంలింగ మనోవిషయశబ్దము. ద్వి.ఏ 10. ఆరోపితాః - ఆరోపితః, ఆరోపితౌ, ఆరోపితాః; అకారాన్త 
పుంలింగ ఆరోపితశబ్దము. ప్ర.బ. 
సమాసాలు :- 

1. అధ్యక్షేణ - అధిగతః అక్షమ్‌ - అధ్యక్ష, (ద్వి.త.) తేన। 

2. మనోరథస్య - మన ఏవ రథః అస్య (బహువ్రీహి) మనోరథః, తస్య। 

3. అవిషయమ్‌ - విషయో న భవతీతి - అవిషయః (నజఇగ్‌తత్స్పు. ) తమ్‌! 

4. మనోవిషయమ్‌ - మనసః విషయః (షత. ) మనోవిషయః, SEN 
సంధులు :- 

1. యత్‌ + అధ్యక్షేణ - యదధ్యక్షేణ - CN 

2. ఆరోపితాః + త్వయా - ఆరోపితాస్త్వయా - 96068 (సకారాదేశః) 

3. మనోరథస్య + అవిషయమ్‌ - మనోరథస్యావిషయమ్‌ - సవర్ణదీర్షసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. మనోరథః :- (పుం.) - ఎ) మనసః రథ ఇవ, మన ఏవ రథో- (ేతి ळण 
బి) జ్లే॥ ...వాంఛితో- हू మనోరథః ॥ 535 

అని హలాయుధకోశము 2! నామములను పేర్కొన్నది. 
సి) శ్లో; మనోరథానాం న సమాప్తిరస్తి - వర్నాయుతైరప్యథవాపి లక్ష 

పూర్ణేషు పూర్ణేషు పునర్నవానామ్‌, ఉత్పత్తయస్సన్తి మనోరథానామ్‌॥ 
డి) కుమారసంభవమహాకావ్యమున - “5-64ను ఇట అనుసంధానము 
చేసికొనదగును. 
ఇ) శ్వ (శోత్రాభిరామధ్వనినా రథేన స ధర్మపల్నీసహితస్సహిష్టుః 
యయావనుద్దాతసుఖేన మార్గే స్వేనేవ పూర్ణేన మనోరథేన। 
- 0.6०. 2-72 


21 


42 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 
అవతారికా :- తదేవోపపాదయతి। దానినే చెప్పుచున్నాడు. 

శ్లో యస్య చేతసి వర్తేథాః - ४5 తావత్కృతినాం వరః। 

కిం పునరహ్మయోనేర్య - స్తవ చేతసి వర్తతే॥ 18 

పదవిభాగము :- యస్య, చేతసి, వర్తేథాః, సః, తావత్‌, కృతినామ్‌, వరః, కిమ్‌, 
పునః, బ్రహ్మయోనేః, యః, తవ, చేతసి, వర్తతే॥ 
అన్వయక్రమము :- యస్య చేతసి వర్తేథాః సః తావత్‌ కృతినాం వరః (అస్తి) 
బ్రహ్మయోనేః తవ చేతసి యః వర్తతే సః కిం పునః। 
ప్రతిపదార్థము :- యస్య - ఎవనియొక్క చేతసి - మనస్సునందు, త్వమ్‌ - నీవు, 
వర్తేథాః - ఉందువో, సః తావత్‌ - అతడే, కృతినామ్‌ - ధన్యులలో, వరః - 
శ్రేష్టుడు, బ్రహ్మయోనేః - యోగశరీరివైన, తవ - నీయొక్క చేతసి - మనస్సునందు, 
యః - ఎవడు, వర్తతే - ఉండునో, సః - వాడు, కిం పునః - ధన్యులలో 
శ్రేష్టుడని చెప్పవలయునా? 
తాత్సర్యము :- ఎవనియొక్క మనస్సునందు నీవు ఉందువో అతడే ధన్యులలో 
శ్రేష్టుడు. యోగశరీరివైన నీయొక్క మనస్సునందు ఎవడు ఉండునో వాడు ధన్యులలో 
శ్రేష్టుడని చెప్పవలయునా? 
విభక్తులు / క్రియలు :- 1. యస్య - యస్య, యయోః, యేషామ్‌; దకారాన్త పుంలింగ 
యచ్చబ్దము. షఏ. 2. చేతసి - చేతసి, చేతసోః, చేతస్సు; 65०००७ నపుంసకలింగ చేతశ్ళబ్దము. 
స.ఏ. 3. వర్తేథాః - క్రియ - లిజ్‌ 4 సః - సః, తౌ, తే; దకారాన పుంలింగ తచ్చబ్దము. ప్ర.ఏ. 5. 
తావత్‌ - అవ్యయము 6. కృతినామ్‌ - కృతినః, కృతినోః, కృతినామ్‌; నకారాన్త పుంలింగ కృతిన్‌శబ్దము. 
షబ. 7. వరః - వరః, వరౌ, 6०%; అకారాన్త పుంలింగ వరశబ్దము. ప్ర.ఏ. 8. బ్రహ్మయోనేః - 
బ్రహ్మయోనేః, (బ్రహ్మయోన్యోః, బ్రహ్మయోనీనామ్‌; ఇకారాన్త పుంలింగ బ్రహ్మయోనిశబ్దము. ష,ఏ. 
9. తవ - తవ, యువయోః, యుష్మాకమ్‌; దకారాన్త యుష్మచ్చబ్దము. షఏ. 10. యః - యః, 
యౌ, యే; దకారాన్త పుంలింగ యచ్చబ్దము (४.6. 11. వర్తతే - క్రియ 12. కిమ్‌, పునః - 
అవ్యయాలు. 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 

1. కృతినామ్‌ - కృతమస్తి యేషాం తే కృతినః, తేషామ్‌ కృతినామ్‌। 

2. బ్రహ్మయోనేః - బ్రహ్మణః యోనిః బ్రహ్మయోనిః (షత.), తస్య 
సంధులు :- 

1. సః + తావత్‌ - స తావత్‌, సులోపః। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 43 


2. పునః + బ్రహ్మయోనేః = పునర్పహ్మయోనేః - 86८७४ (రుత్వమ్‌) 


గధ 


8. (६०३५०३००३ + యః - బ్రహ్మయోనేర్యః - విసర్గసన్థిః (రుత్వమ్‌) 

4. యః + తవ - యస్తవ - విసర్గసన్థిః (సకారాదేశః) 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. ఎ) బ్రహ్మయోనిః - ఇకారాన్త పుంలింగము, యోగిశరీరము, అధ్యాత్మశా[స్రము 
అని “సర్వశబ్ద 
బి) బ్రహ్మయోనిః (స్తీ) - 1. , 2. 

; అని ఆప్టే మహాశయుడు ఈ శ్లోకాన్నే ఉదాహరణగా 

చూపినాడు. 
సి) బ్రహ్మయోని (విశేషణము) - 8 

శ్లో త్వయైవం చిన్యమానస్య గురుణా బ్రహ్మయోనినా। 

సానుబన్దాః కథం న స్యుః సమృదో మే నిరాపదః॥ - ర.వం. 1-64 

క్రియాదర్శము :- 1 వర్తేథాః :- 'వృతు - వర్తనే (ఉండుట) అకర్మకమ్‌, 
భ్వాదిప్రకరణమ్‌ (1), సేట్‌, ఆత్మనేపదీ, విధిలిజ్‌ - మధ్యమపురు RS 
వచనాంతః। 

రూపాలు :- వర్తేథాః - వర్తేయాథామ్‌ - వర్తేధ్వమ్‌ 
2. వర్తతే :- Cx - వర్తనే) - లట్‌ - ప్రథమపురు షైకవచనాంతః। 

వర్తతే - వర్తేతే - వర్తన్తే 
శ్లో వర్తతే తు వసత్యాస్తే ధ్రియతే చావతిస్టతే। 

క్షియతి 2०७ స్థిత్యాం మఠత్యపి చ తిష్టతి।॥ 1-1-5 
అని “ఆఖ్యాతచన్టికా” ‘9’ తుల్యమైన కియారూపములను HE? న్నది 


శ్లో; సత్యమర్మాచ్చ సోమాచ్చ ¬ పరమధ్యాస్మహే పదమ్‌! 
అద్య తూచ్చెస్తరం తాభ్యాం - స్మరణానుగ్రహాత్తవ॥। 19 
పదవిభాగము :- సత్యమ్‌, అర్మాత్‌, చ, సోమాత్‌, చ, పరమ్‌, అధ్యాస్మహే, పదమ్‌, 
అద్య, తు, ఉచ్చెస్తరమ్‌, తాభ్యామ్‌, స్మరణానుగ్రహాత్‌, తవ। 


22 


44 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ షష్టః స 


అన్వయక్రమము :- అర్మాత్‌ సోమాత్‌ చ పరం పదమ్‌ అధ్యాస్మహే సత్యమ్‌! అద్య 
తు తవ స్మరణాను(గహాత్‌ తాభ్యామ్‌ ఉచ్చెస్తరం పదమ్‌ అధ్యాస్మహా। 
ప్రతిపదార్లము :- అర్మాత్‌ చ - సూర్యునికంటెను సోమాత్‌ చ - చంద్రునికంటెను, 
పరం పదమ్‌ - ఉన్నతమైన RSD అధ్యాస్మవా - నెలకొనియున్నాము, 
సత్యమ్‌ - నిజము, అద్య తు ఇప్పుడన్ననో, తవ నీయొక్క స్మరణానుగ్రహాత్‌ 
- స్మరణానుగ్రహమువలన, తాభ్యామ్‌ - ఆ సూర్యచంద్రులకంటె, ఉచ్చెస్తరమ్‌ - 
మునుపటికంటెను పైదయిన, వదమ్‌ - స్థానమును, అధ్యాస్మహే ఆ 
నెలకొనియున్నాము. 

తాత్పర్యము :- సూర్యచంద్రులకంటెను ఉన్నతమైన స్థానమున నెలకొనియున్నాము. 
నిజము. ఇప్పుడన్ననో నీయొక్క స్మరణానుగ్రహమున ఆ సూర్యచంద్రులకంటిె, 
మునుపటికంటెను పైదయిన స్థానమున నెలకొనియున్నాము. 

పాఠాన్తరాలు :- 1. సత్యం - నిత్యం 2. ఉచ్చెస్తరమ్‌ - ఉచ్చెస్తరాం 3. తాభ్యాం 
- తస్మాత్‌ న న 

విభక్తులు / క్రియలు :- 1. అర్మాత్‌ - ७०५, అర్మాభ్యామ్‌, అర్కేభ్యః; అకారాన్త పుంలింగ 
అర్మశబ్దము. పం.ఏ. 2. సోమాత్‌ - సోమాత్‌, సోమాభ్యామ్‌, సోమేభ్యః; అకారాన్న పుంలింగ 
సోమశబ్దము. పం.ఏ 3. పరమ్‌ - అవ్యయము 4. పదమ్‌ - పదమ్‌, పదే, పదాని; అకారాన్త 
నపుంసకలింగ పదశబ్దము. ద్వి. ఏ. 5. అధ్యాస్మహే - క్రియ 6. సత్యమ్‌ - అవ్యయము 7. అద్య, తు 
- అవ్యయాలు 8. తవ - తవ, యువయోః, యుష్మాకమ్‌; దకారాన్త ‘ग. షఏ. 9. 
స్మరణానుగ్రహాత్‌ - ...అనుగ్రహాత్‌, .... అనుగ్రహాభ్యామ్‌, ...అనుగ్రహేభ్యఖ అకారాన్త పుంలింగ 
స్మరణానుగ్రహశబ్దము. పం.ఏ. 10. తాభ్యామ్‌ - తస్మాత్‌, తాభ్యామ్‌, తేభ్యః ; దకారాన్త పుంలింగ 
తచ్చబ్దము. పం.ద్వి 11. ఉచ్చెస్తరమ్‌ - ఉచ్చెస్తరమ్‌, ఉచ్చెస్తరే, ఉచ్చెస్తరాణి; అకారాన్త నపుంసకలింగ 
ఉచ్చెస్తరశబ్దము. ద్వి.ఏ. | i | 


సమాసాలు :- 
1. స్మరణానుగ్రహాత్‌ - స్మరణమ్‌ ఏవ అనుగ్రహః - స్మరణానుగ్రహః (కర్మధా. ) 
తస్మాత్‌! 
2. ఉచ్చెస్తరమ్‌ - అతిశయేన ఉచ్చెః, ఉచ్చెస్తరమ్‌, తత్‌! ఉచ్చెస్తరమితి 
ద్రవ్యప్రకర్షత్వాన్నాముప్రత్యయః। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 45 


సంధులు :- 
1. అర్మాత్‌ + చ - అర్మాచ్చ - శ్చుత్వసన్థిః। 
2. సోమాత్‌ + చ - సోమాచ్చ - శ్చుత్వసన్థిః। 
3. & + ఉచ్చెస్తరమ్‌ - తూచ్చెస్తరమ్‌ - 55६6558३ 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. పదమ్‌ :- 
ఎ) పదమ్‌ - “అధ్యాస్మహే” ఇతి యోగాత్‌, 'అధిశీజ్‌స్థాసాం కర్మ ఇతి కర్మత్వమ్‌, 
తతః 'కర్మణి ద్వితీయా” ఇతి ద్వితీయా! 
బి భయలింగభగపదాని నపుంసకే। 
ఏతాని నపుంసకే స్యుః భయమ్‌! 8669, భగమ్‌, పదమ్‌ 
సి) శ్లో; తద్రక్ష కల్యాణపరంపరాణాం భోక్తారమూర్దస్వలమాత్మదేహమ్‌। 
మహీతలస్పర్శన మాత్రభిన్నం బుద్ధం హి రాజ్యం పదమైంద్రమాహుః॥। 
- 0.6०. 2-50 
“.. పెద్దలు - సకలవస్తువులచే సంపూర్ణమైన రాజ్యమును భూసంబంధముగల 
ఇంద్రపదమునుగా చెప్పుదురు. 
డి) శ్లో నిజౌజసోజ్ఞాయితుం జగ[ద్రుహా- 
ముపాజహీథా న మహీతలం యది। 
సమాహితైరప్యనిరూపితస్తతః 
పదం దృశన్స్యాః కథమీశ! మాదృశామ్‌॥ - మాఘే 1-87 
“..ఓ ప్రభూ! కృష్ణ మా వంటి వారలయొక్క చూపునకు లక్ష్యమైనవాడవు ఎట్లు 
అగుదువు? 
ఇ) శ్లో! సహసా విదధీత న క్రియా- 
మవివేకః పరమాపదాం పదమ్‌! 
వృణతే హి విమృశ్యకారిణం 
గుణలుబ్దాస్స్యయమేవ సమృదః ॥ - 8०७०९१७ - 2-30 
“..యుక్తాయుక్త విచక్షణలేకుండుట ఆపదలకు గొప్పస్థానమగుచున్నది. हे 
ఎఫ్‌) పదమ్‌ - (పద్‌ - ७४) 
1) “పదం వ్యవసితిత్రాణస్థానలక్ష్మాంఘివస్తుషు” - అమరకోశః 3-93 


23 


46 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


పదతి। 'పద होदु) పద్యతి ळग “పద గతౌ” దివాది / ఆత్మనేపదీ / అనిట్‌! 'పచాద్యచ్‌' 
(3-1-184) భావకర్శకరణేషు వా ఘజ్‌! 

2. “పదం శబ్లే చ వాక్యే చ వ్యవసాయాపదేశయోః। పాదతచ్చిహ్నయోః 
స్థాన త్రాణయోరజ్మవస్తునో” ఇతి दश 

SoG :- అధ్యాస్మహే - “ఆస - ఉపవేశనే”, అధి - ఉపసర్గపూర్వకాత్‌, 
అకర్మకమ్‌, ७७, ఆత్మనేపదీ, లట్‌ - ఉత్తమపురుషబహువచనాంతః। 

అధి + ७७ - అధ్యాసే, అధి + ఆస్వహే - అధ్యాస్వహే, అధి + ఆస్మహే - 
అధ్యాస్మహే. 


శ్లో త్వత్సమ్మావితమాత్మానం - బహు మన్యామహే SP 
ప్రాయఃప్రత్యయమాధత్తే జా స్వగుణేషూత్తమాదరః Il 20 

పదవిభాగము :- త్వత్‌సంభావితమ్‌, ఆత్మానమ్‌, బహు, మన్యామహే, వయమ్‌, 
ప్రాయః, ప్రత్యయమ్‌, ఆధత్తే, స్వగుణేషు, ఉత్తమాదరః। 
అన్వయక్రమము :- వయం త్వత్సంభావితమ్‌ ఆత్మానం బహు మన్యామహే। 
ఉత్తమాదరః స్వగుణేషు ప్రాయః ప్రత్యయమ్‌ ఆధత్తే! 
ప్రతిపదార్థము :- వయమ్‌ -మేము, త్వత్సంభావితమ్‌ - నీచేత గౌరవింపబడినట్టి, 
ఆత్మానమ్‌ - మమ్ము, బహు - అధికముగా, మన్యామహే ० - తలచుకొనుచున్నాము. 
ఉత్తమాదరః - గొప్పవారియొక్క ఆదరము, స్వగుణేషు - తమ గుణములయందు, 
ప్రాయః - తజుచుగా, ప్రత్యయమ్‌ - నమ్మికను, ఆధత్తే - కలిగించును. 
తాత్పర్యము :- మేము నీచేత గౌరవింపబడినట్టి మమ్ము అధికముగా తలచుకొను 
చున్నాము. గొప్పవారియొక్క ఆదరము తమ గుణములయందు తజుచుగా నమ్మికను 
కలిగించును. 
విభక్తులు / క్రియలు :- 1. వయమ్‌ - అహమ్‌, ఆవామ్‌, వయమ్‌; దకారాన్త 'అస్మచ్చబ్దము. 
ప్ర.బ. 2. త్వత్సంభావితమ్‌ - ...సంభావితమ్‌, ...సంభావితౌ, ...సంభావితాన్‌; అకారాన్త పుంలింగ 
... సంభావితశబ్దము. ద్విఏ. 3. ఆత్మానమ్‌ - ఆత్మానమ్‌, ఆత్మా, ఆత్మనః నకారాన్త పుంలింగ 
ఆత్మన్‌శబ్దము. ద్వి. ఏ. 4. బహు - బహు, బహునీ, బహూని; ఉకారాన్త నపుంసకలింగ బహుశబ్దము. 
ప్ర.ఏ. 5. మన్యామహే - క్రియ 6. ఉత్తమాదరః - ఉత్తమాదరః, ఉత్తమాదరౌ, ఉత్తమాదరాక 
అకారాన్త పుంలింగ ఉత్తమాదరశబ్దము. ప్ర.ఏ. 7. స్వగుణేషు - స్వగుణే, స్వగుణయోః, స్వగుణేషు; 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 47 


అకారాన్త పుంలింగ స్వగుణశబ్దము. స.బ. 8. ప్రాయః - అవ్యయము 9. ప్రత్యయమ్‌ - ప్రత్యయమ్‌ 
ప్రత్యయౌ, ప్రత్యయాన్‌; అకారాన్త పుంలింగ ప్రత్యయశబ్దము. ద్విఏ. 10. ఆధత్తే - క్రియ. 
సమాసాలు :- 
1. త్వత్సంభావితమ్‌ - త్వయా సంభావితః (తృ.త.) త్వత్సంభావితః తమ్‌। 
2. ఉత్తమాదరః - ఉత్తమాద్‌ ఆదరః (పం.త. ౫ 
3. స్వగుణేషు - స్వస్య గుణాః స్వగుణాః (షత.), తేషు స్వగుణేషు। 
సంధులు :- 
1. స్వగుణేషు + ఉత్తమాదరః - స్వగుణేషూత్తమాదరః - సవర్ణదీర్షసంధిః। 
2. ఉత్తమ + ఆదరః ¬ ఉత్తమాదరః - సవర్ణదీర్షసంధిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: 
1. ప్రాయః- ఎ) (అవ్యయము) - ప్ర + అయ్‌ గతౌ+ SHI బాహుల్యమ్‌। 
బి) శ్లో! తతో- హం శర్మవర్మా చ జ్ఞాతవన్తౌ క్రమేణ తామ్‌! 
అత్రాన్తరే స చ ప్రాయః పర్యహీయత వాసరః॥। 
-ఇతి కథాసరిత్సాగరే 6-123 
సి) శ్లో॥ ఆవిర్భూతానురాగాః క్షణముదయగిరేరుజ్జిహానస్య భానోః 
పర్ణచ్చాయైః పురస్తాదుపవనతరవో దూరమాశ్వేవ గత్వా! 
ఏతే తస్మిన్నివృత్తాః పునరపరగిరి ప్రాన్సపర్యస్తబిమ్చే 
ప్రాయో భృత్యాస్యజన్తి ప్రచలితవిభవం స్వామినం సేవమానాః॥ 24 
-ఇతి ముద్రారాక్షసే 4-22 
6) శ్లో! ప్రాయో ధనవతామెవ ధనతృష్పాగరీయసీ। 
పశ్య కోటిద్వయాసక్తం లక్షాయ ప్రవణం ధనుః 
- భోజచరితమ్‌ 
సాధారణముగ ధనమున్నవారికే ధనాశ ఉంటుంది. రెండు కోట్లుగల దానికి 
లక్షయందు ఆశగలుగుట చూడుడు. ధనుస్సునకు రెండుకోట్లు అనగా (2) 
BID ఉండును. అది లక్ష్యమునకై చూస్తూ ఉండుట లోకప్రసిద్ధముగదా! 
అలంకారములు: - "అత్ర అర్జాన్తరన్యాసాలంకారః ఈ శ్లోకమున ఉత్తరార్థముచే 
పూర్వార్థము సమర్థింపబడిన “అర్థాన్తరన్యాసాలంకారము” గలదు. 


48 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ షష్ట స 


క్రియాదర్శము:- 1. మన్యామహే - (మను-అవబోధనే (తెలియుట), సకర్మకమ్‌, 
७७, ఆత్మనేపదీ, తనాది ప్రకరణమ్‌ (8), లట్‌ - ఉత్తమపురుషబహువచనాంతః 
రూపాలు - మన్వే - మన్వహే / మనువహే - మన్మహే / మనుమహే) 
1..మన - జ్ఞానే” సకర్మకమ్‌, అనిట్‌, ఆత్మనేపదీ, దివాదయః (4) లట్‌ - 
ఉత్తమపురుషబహువచనాంతః। 
మన్యే - మన్యావహే - మన్యామహే 
సారూప్యముండుటచే పై రెండు ధాతువుల క్రియారూపములు ఇవ్వబడినవి. 
2. ఆధత్తే - ఆజ్‌ - BSS, 'డుధాళ్‌ - ధారణపోషణయోో (ధరించుట, 
పోషించుట) సకర్మకమ్‌ ९७९७, (ఉభయ) పర స్మైపదీ, లట్‌ - 
ప్రథమపురు షైకవచనాంతః। ఆధత్తే - ఆదధాతే - అదధతే. 


శ్లో; యా నః ప్రీతిర్విరూపాక్ష - త్వదనుధ్యానసమృవా। 
సా కిమావేద్యతే తుభ్య - మన్తరాత్మాసి దేహినామ్‌॥। 21 

పదవిభాగము:- యా, నః, ప్రీతిః, విరూపాక్ష, త్వదనుధ్యానసమృవా, సా, కిమ్‌, 
ఆవేద్యతే, తుభ్యమ్‌, అన్తరాత్మా, అసి, దేహినామ్‌। 
అన్వయక్రమము:- హే విరూపాక్ష! నః త్వదనుధ్యానసమృవా యా ప్రీతిః సా 
తుభ్యం కిమ్‌ ఆవేద్యతే। త్వం దేహినామ్‌ అన్తరాత్మా అసి! 
ప్రతిపదార్థము: - హే విరూపాక్ష! - ఓ త్రిణేత్రుడా! ఓ ముక్కంటీ!, నః - మాయొక్క 
త్వదనుధ్యానసమృవా = స్మరణవలన పుట్టుక కలదైన, యా - ఏ, (6098 - 
సంతోషము కలదో, సా - ఆ సంతోషము తుభ్యమ్‌ Des), కిమ్‌ - ఏల 
ఆవేద్యతే - విన్నవింపబడును, త్వమ్‌ - నీవు, దేహినామ్‌ - జీవులకు, అన్తరాత్మా 
- లోపలియాత్మవుగ, అసి - ఉన్నావు 
తాత్పర్యము: - ఓ ముక్కంటీ! నీ స్మరణవలన పుట్టుక కలదైన మాయొక్కసంతోషము 
కలదో, ఆ సంతోషము RFS ఏల విన్నవింపబడును? నీవు ఏ జీవులకు 
లోపలియాత్మవుగ ఉన్నావు. 
పాఠాన్తరాలు:- 1. విరూపాక్ష - విశాలాక్ష 2. త్వదనుధ్యాన - తవనిధ్యాన 3. 
ఆవేద్యతే - ఆఖ్యాయతే. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 49 


విభక్తులు / క్రియలు:- 1. హే విరూపాక్ష! - హే విరూపాక్ష!, హేవిరూపాక్షౌ!, హే విరూపాక్షాః 
! అకారాన్త పుంలింగ విరూపాక్షశబ్దము. సం.ప్రఏ. 2. నః - కన్సాన? దకారాన్త “అస్మచ్చబ్దము. 
ష.ఏ. 3.త్వదనుధ్యానసంభవా - ...సంభవా, ...సంభవే, ...సంభవాః ఆకారాన్త ७७०" 
...సంభవాశబ్దము. (४.9. 4. యా - యా, యే, యాః దకారాన్త (2७०१५ యచ్చబ్దము. ७.8. 5. 
ప్రీతిః - ప్రీతిః ప్రీతీ, ప్రీతయః ఇకారాన్త స్రీలింగ ప్రీతిశబ్బము. ప్రఏ. 6. సా - స్కా తే, తాః 
దకారాన్త ప్రీలింగ తచ్చబ్దము. ప్ర.ఏ. 7. తుభ్యమ్‌ - తుభ్యమ్‌, యువాభ్యామ్‌, యుష్మభ్యమ్‌ దకారాన్త 
యుష్మచ్చబ్దము. చ.ఏ. 8. కిమ్‌ - అవ్యయము 9. ఆవేద్యతే - క్రియ 10. త్వమ్‌ - త్వమ్‌, 
యువామ్‌, యూయమ్‌ దకారాన్త యుష్మచ్చబ్దము. (४.8. 11. దేహినామ్‌ - దేహినః, దేహినోః, 
దేహినామ్‌ నకారాన్త పుంలింగ దేహిన్‌శబ్బము. ష.బ. 12. అన్తరాత్మా - అన్తరాత్మా, అన్తరాత్మానౌ, 
అన్తరాత్మానః నకారాన్త పుంలింగ అన్తరాత్మన్‌శబ్దము. ప్ర.ఏ. 13. అసి - క్రియ. 
సమాసాలు: - 
1. విరూపాక్ష - విగతం రూపం యాభ్యాం తే విరూపే, తే అక్షిణీ యస్య 
(బహుట్రీహి) సః, విరూపాక్ష, తస్య సంబుద్ధిః। 
2. త్వదనుధ్యానసంభవా - తవ అనుధ్యానమ్‌ (షత. ) త్వదనుధ్యానమ్‌, తస్మాత్‌ 
సంభవతీతి। 
3. అన్తరాత్మా - అంతస్థి నత ఆత్మా (కర్మధా.) అన్తరాత్నా! 
4. దేహినామ్‌ - దేహః ఏషామ్‌ ७७७, దేహినః, (తద్ధితవృత్తిః) తేషామ్‌, 
దేహినామ్‌। 
సంధులు: - 
1. ప్రీతిః + విరూపాక్ష! - ప్రీతిర్విరూపాక్ష! - 2४6७88 (రుత్వమ్‌)! 
2. అన్తరాత్మా + అసి - అన్తరాత్మాసి - సవర్ణదీర్ణసనిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
1. విరూపాక్ష - 
ఎ) 1. విరూపే అక్షిణీ యస్య బహువ్రీహౌ 'సక్ట్యక్షోః స్వాజ్ఞాత్‌ షద్‌' ఇతి 5 
(సూ. 5-4-116) 
2. వివిధాని రవిచన్రాగ్నిరూపాణ్యక్షీణస్య। 
3. వివిధరూపాణి వివిధరూపేషు వా ७३०७०७० ७ ळण 
బి) & ఈశానః శశిశేఖరః పశుపతిః శూలీ శివః శంకరః, 
నల దక్షధ్వంసకృత్‌! 11 
శ్లో॥ స్థాణుః... వృషాంకః॥ 12 


25 


50 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -ష 


అ 


8४ సరః 
౧ 


శ్లో; అహిర్చధ్నో విరూపాక్ష శిపివిష్టో గణాధిపః। 
గంగాధరో మహాదేవో మృడః స్యాన్నీలలోహితః॥ 18 
- అని హలాయుధకోశము “48? నామములను పేర్కొన్నది. 
ప్రి శో దృశా దగ్గం మనసిజం 65058 దృశైవ యాః। 
విరూపాక్షస్య జయినీస్తాః స్తువేవామలోచనాః॥ 
-ఇతి సాహిత్యదర్పణే (10) 
2. అన్తరాత్మా - అన్తరాత్మ సాక్షిమాత్రం కో- ప్యాత్మా! అత్ర మనుః - 
दश యో- స్యాత్మనః కారయితా తం క్షేత్రజ్ఞం ప్రచక్షతే! 
యః కరోతి తు కర్మాణి ॐ భూతాత్నోచ్యతే బుధైః॥ 
శ్లో జీవసంజ్ఞో- న్తరాత్మా చ సహజః సర్వదేహినామ్‌। 
యన్న వేదయతే సర్వం సుఖం దుఃఖం చ జన్మసు॥ (12-12, 18) 
ఇతి! నహి సకలశరీరిణామఖిలకర్శసాక్షిభూతేన భవతా అస్మాకం హృదయగతం 
న విజ్ఞాతమితి సమృవతి। విజ్ఞాతస్యార్థస్య తు పునర్వచనమనర్థకమేవేతి భావః॥। - 
అని 'వివరణమ్‌” వ్యాఖ్య. 
క్రియాదర్శము: - 
1. ఆవేద్యతే - ఆజ్‌ ఉపసర్గ, విద - సత్తాయామ్‌” కర్మణి, లట్‌ - 
ప్రథమపురు షైకవచనాంతః। 
ఆవేద్యతే - ఆవేద్యేతే - ఆవేద్యన్తె 


శ్లో సాక్షాద్దృష్టో- సిన పున - ర్విద్మస్వా వయమజ్ఞుసా। 
ప్రసీద కథయాత్మానం - న ధియాం పథి వర్తనే॥ 22 

పదవిభాగము:- సాక్షాత్‌, దృష్టః, అసి, న, పునః, విద్మః, త్వా వయమ్‌, छूर, 
ప్రసీద, కథయ, ఆత్మానమ్‌, న, ధియామ్‌, పథి, వర్తనే। 
అన్వయక్రమము:- (హే దేవ!) సాక్షాత్‌ దృష్టః అసి, అజ్టసా పునః త్వా వయం న 
విద్మః, (అతః) ప్రసీద, ఆత్మానం కథయ, ధియాం పధి న వర్తసే। 
ప్రతిపదార్థము - హే దేవ! - ఓ స్వామీ!, సాక్షాత్‌ - ప్రత్యక్షముగా, దృష్టః - 
చూడబడినవాడవు, అసి - అగుచున్నావు, छूः పునః - నిజముగా, త్వా - 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 51 


నిన్ను వయమ్‌ - మేము, న విద్మః - 969७069, (అతః) - (ఇందువలన, 
ప్రసీద - అనుగ్రహింపుము, ఆత్మానమ్‌ - నిజరూపమును, కథయ - చెప్పుము, 
ధియామ్‌ - బుద్దులయొక్క, పథి - మార్గమందు, న వర్తసే - లేవు. 
తాత్సర్యము: - ఓ స్వామీ! ప్రత్యక్షముగా చూడబడినవాడవు అగుచున్నావు. నిజముగా 
నిన్ను మేము ఎజుగము. అనుగ్రహింపుము. నిజరూపమును చెప్పుము. 
బుద్ధులయొక్క మార్గమందు లేవు. 
పాఠాన్తరాలు :- న పునర్మిద్మః - నో విద్మః పునః 
విభక్తులు / క్రియలు: -1. సాక్షాత్‌ - అవ్యయము 2. దృష్టః - దృష్టః, దృష్టా, దృష్టాః అకారాన్త 
పుంలింగ దృష్టశబ్దము. (४.2. 3. అసి - క్రియ 4. OT - అవ్యయము 5. పునః, న - 
అవ్యయాలు 6. త్వామ్‌ - త్వామ్‌, యువామ్‌, యుష్మాన్‌ దకారాన్త యుష్మచ్చబ్దము. ద్విఏ. 7. 
వయమ్‌ - అహమ్‌, ఆవామ్‌, వయమ్‌, దకారాన్త పుంలింగ అస్మచ్చబ్దము. ప్ర.బ. 8. విద్మః - క్రియ 
9. ప్రసీద - క్రియ 10. ఆత్మానమ్‌ - ఆత్మానమ్‌, ఆత్మానౌ, ఆత్మనః నకారాన్త పుంలింగ ఆత్మన్‌శబ్బము 
ద్విఏ. 11. కథయ - క్రియ 12. ధియామ్‌ - ధియః, ధియోః, ధియామ్‌ ఈకారాన్త (७७०५ 
ధీశబ్దము. షబ. 13. పథి - పథి, పథోః, పథిషు నకారాన్త పుంలింగ పథిన్‌శబ్దము. స.ఏ. 14. 
వర్తసే - క్రియ. 
సంధులు - 

1. సాక్షాత్‌ + దృష్టః - సాక్షాద్దుష్టు - జత్త్వసన్థిః। 

2. దృష్టః + అసి - దృష్టో- ® - ४९८००४2 ॥ 

3. పునః + విద్మః - పునర్విద్మః - విసర్గసన్థిః (55४९) 26 

4. విద్మ + త్వామ్‌ - 9८५९७ - 9७ (సకారాదేశః) 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. ధీః - (స్రీ) - 
ఎ) ధ్యైచిన్తాయామ్‌ భావే క్విప్‌ SERS ळा 
8) శో! ट्ट ప్రజ్ఞా ప్రతిభా ధీర్ధిషణా శేముషీ మనీషా చ। 

బుద్ధిర్మతిశ్చ మేధా సంఖ్యా సంవిత్తిరుపలద్దిః॥ 334 
అని హలాయుధకోశము 13 నామములను పేర్శొన్నది. 
సి) శ్లో॥ ధృతిః క్షమా దమో- స్తేయం శౌచమిన్టియనిగ్రహః। 
ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మలక్షణమ్‌॥ ఇతి మనుః 6-92 


52 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


క్రియాదర్శము: - 1. అసి - అస (అస్‌) భువి, (ఉండుట), అకర్మకమ్‌, అనిట్‌, 
పరస్మైపదీ, అదాదిప్రకరణమ్‌(2), లట్‌ - మధ్యమపురుషైకవచనాంతః। 
అసి - 2४ न స 
2. విద్మః / విద్మ - విద (విద్‌) జ్ఞానే (తెలియుట) సకర్శకమ్‌, సేట్‌, పరస్మైపదీ, 
అదాదిప్రకరణమ్‌ (2), లట్‌ - ఉత్తమపురుషబహువచనాంతః। 
1. వేద - విద్వ - విద్మ 
2. వేద్మి - విద్వః - విద్మః 
* “విదో లటో ळण ठ्ठ పరస్మైపదానాం ణలాదయో వాస్యుః ఇతి ణలో- 
భావపక్షే 
3. ప్రసీద - ప్ర - ఉపసర్గ, షద్‌ 'విశరణగత్యవసాదనేషు” 1. అకర్మకమ్‌, 2,3 
సకర్శకమ్‌. అనిట్‌, పరస్మైపదీ, తుదాది (6), లోట్‌ - మధ్యమపురుషైకవచనాంతః 
రూపాలు - ప్రసీద / ప్రసీదతాత్‌ - ప్రసీదతమ్‌ - ప్రసీదత. 
4. కథయ - 'కథ - వాక్య ప్రబంధే, సకర్శకమ్‌, సేట్‌, 6०86, చురాదిప్రకరణమ్‌ 
(10), లోట్‌ - మధ్యమపురుషైకవచనాంతః। 
కథయ / కథయతాత్‌ - కథయతమ్‌ - కథయత. 


అవతారికా:- తాత్త్వికం రూపం తావదాస్తామ్‌। న దృశ్యమానమపి రూపం తత్త్వతో 
రూపయితుం శక్యమిత్యాహ - నీ తాత్తికరూపమట్లుంచుము. ప్రత్యక్షముగా 
అగపడుచున్న రూపమును నిరూపించుటకును మాకు శక్తి లేదనుచున్నారు. 

శ్లో కిం యేన సృజసి వ్యక్త - ముత యేన బిభర్షి తత్‌। 

అథ విశ్వస్య సంహర్తా - భాగః కతమ ఏష తే॥ 23 

పదవిభాగము:- కిమ్‌, యేన, సృజసి, వ్యక్తమ్‌, ఉత, యేన, 88१, తత్‌, అథ, 
విశ్వస్య, సంహర్తా, భాగః, కతమః, ఏషః, छी 
అన్వయక్రమము:- హే దేవ!, ఏషః తే భాగః కిమ్‌? యేన వ్యక్తం సృజసి సః, ఉత 
యేన తత్‌ 88१, సః, అథ యః విశ్వస్య సంహర్తా సః, కతమః?। 
ప్రతిపదార్థము:- హే దేవ! - ఓ స్వామీ!, ఏషః - ఈ కనబడుచున్న, తే - 
నీయొక్క భాగః - రూపము, కిమ్‌ - ఏమి?, యేన - ఏ భాగముచేత, వ్యక్తమ్‌ - 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 53 


స్ఫుటమగు ప్రపంచమును, సృజసి - పుట్టించుచున్నావో, సః కిమ్‌ - అది నీ 
రూపా? ఉత - లేక, యేన - ఏ భాగముచేత, తత్‌ - ఆ ప్రపంచమును, బిభర్షి 
- పాలించుచున్నావో, సః కిమ్‌ - అది నీ రూపా? అథ - లేక, యః - ఏ 
భాగము, విశ్వస్య -ప్రపంచముయొక్క సంహర్తా - ధ్వంసకమో, సః కిమ్‌ - అది 
నీ రూపా? కతమః - ఏది? 
తాత్పర్యము:- ఓ స్వామీ! ఈ కనబడుచున్న నీయొక్క రూపము ఏమి? ఏ 
భాగముచేత స్ఫుటమగు ప్రపంచమును పుట్టించుచున్నావో, అది నీ రూపా? లేక 
ఏ భాగముచేత ఆ ప్రపంచమును పాలించుచున్నావో, అది నీ రూపా? లేక ఏ 
భాగము ప్రపంచముయొక్క ధ్వంసకమో, అది నీ రూపా! ఏది? 
పాఠాన్తరాలు:- 1. అథో యస్తస్య - అథ విశ్వస్య. 
విభక్తులు / (క్రియలు: - 1. ఏషః - ఏషః, ఏతౌ, ఏతే దకారాన్త పుంలింగ ఏతచ్చబ్దము. (ప్ర. ఏ. 
2. తే - తే యువయోః, యుష్మాకమ్‌ దకారాన్త యుష్ముచ్చబ్దము. ష.ఏ. 3. భాగః - భాగః, భాగౌ, 
భాగాః అకారాన్త పుంలింగ భాగశబ్దము. (ప్ర.ఏ. 4. కిమ్‌ - అవ్యయము 5. యేన - యద్దేతునా 
ఇత్యర్థః - అవ్యయము 6. వ్యక్తమ్‌ - వ్యక్తమ్‌, వ్యక్తా, వ్యక్తాన్‌ అకారాన్త పుంలింగ వ్యక్తశబ్దము. 
ద్విఏ. 7. సృజసి - క్రియ 8. స; -స తౌ, తే దకారాన్త పుంలింగ తచ్చబ్దము. (४.6. 9. ఉత, 
అథ - అవ్యయాలు 10. బిభర్షి - క్రియ 11. యః - యః, యౌ, యే దకారాన్త పుంలింగ 
యచ్చబ్దము. ప్ర.ఏ. 12. విశ్వస్య - విశ్వస్య, విశ్వయోః, విశ్వానామ్‌ అకారాన్త పుంలింగ విశ్వశబ్దము. 
షఏ. 13. సంహర్తా - సంహర్తా, సంహర్తారౌ, సంహర్తారః బుకారాన్త పుంలింగ సంహర్హృశబ్దము. 
ప్ర.ఏ. 14. కతమః - ४७६०8, కతమే, కతమాః అకారాన్త పుంలింగ కతమశబ్దము. ప్ర.ఏ. 
సంధులు: - 

1. కతమః + ఏషః - కతమ ఏషః - విసర్గలోపసన్గిః। 

2. ఏషః + తే - ఏషతే - సులోపః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 

అత్ర సర్వత్ర భాగపదప్రయోగాద్‌ భాగే పరమార్ధభూతః సత్త్వరజస్తమోభిరస్ప 0४ 

చే తా స పరమా భూ సా షయోా సా 

కళ్చిద సేవేతి వ్యజ్యతే। దృశస్య పర टर తస్యావగమవిష యమస్మాకం 
ప్రశ్న ఇతి చ ధ్వన్యతే। 
1. భాగః - (పుం.) భజ్యతే ఇతి। कळ కర్మణి ఘణ! అంశః। 
క్రియాదర్శము - 
1. సృజసి - 'సృజ - విసర్దే, సకర్శకమ్‌, అనిట్‌, పరస్మై పదీ, తుదాదయః (6), 


54 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


లట్‌ - మధ్యమపురు షైకవచనాంతః। 
సృజసి - సృజథః - సృజథ 
2. బిభర్షి - “డుభృఇ్‌ (భృ) - ధారణపోషణయోః (ధరించుట, పోషించుట) 
5553559, అనిట్‌, (ఉభయ) పరస్మైపదీ, జుహోత్యాదయః (3), లట్‌ - 
మధ్యమపురు షైకవచనాంతః। 

బిభర్ని - బిభృథః - బిభృథ 


అవతారికా:- నను హర ఇత్యేవం నిశ్చయాత్‌ కథమయం సంశయస్తత్రాహః। 
హరుడీతడను నిశ్చయమునుండి యెట్లు ఈ సందియము అన చెప్పుచున్నారు. 
శ్లో; అథ వా సుమహత్యేషా - ప్రార్థనా దేవ తిష్టతు। 
చిన్తితోపస్థితాంస్తావ - ७९७ నః కరవామ కిమ్‌॥ 24 
పదవిభాగము:- అథ వా, సుమహతీ, ఏషా, ప్రార్థనా, దేవ, తిష్టతు, చిన్తితోపస్థితాన్‌, 
తావత్‌, శాధి, నః, కరవామ, కిమ్‌! 
అన్వయడక్రమము:- అథ వా హే దేవ! సుమహతీ ఏషా ప్రార్థనా 8७5 
చిన్తితోపస్థితాన్‌ నః తావత్‌ శాధి, కిం కరవామ। 
ప్రతిపదార్థము: - అథ వా - పోనీ, హే దేవ! - ఓ స్వామీ!, సుమహతీ - మిక్కిలి 
గొప్పదైన, ఏషా - ఈ, ప్రార్థనా - వేడికోలు, తిష్టకు - అటులుండుగాక!, 
చిన్తితోపస్థితాన్‌ - తలంపబడినవారమై వచ్చియున్న నః తావత్‌ - మమ్ములను 
ఐతే, శాధి - ఆజ్ఞాపింపుము, కిమ్‌ - ఏమి, కరవామ - చేయుదుము? 
తాత్సర్యము:- పోనీ ఓ స్వామీ! ఓ ముక్కంటీ! మిక్కిలి గొప్పదైన ఈ వేడికోలు 
అటులుండుగాక! తలంపబడిన వారమై వచ్చియున్న మమ్ములను ఐతే 
ఆజ్ఞాపింపుము. ఏమి చేయుదుము? 
విభక్తులు / క్రియలు:- 1. అథ, వా, తావత్‌, కిమ్‌ - అవ్యయాలు 2. దేవ! - హేదేవ!, 
హేదేవౌ, హేదేవాః అకారాన్త పుంలింగ దేవశబ్దము. సం.ప్ర.ఏ. 3. సుమహతీ - సుమహతీ, 
సుమహత్యౌ, సుమహత్యః ఈకారాన్త స్రీలింగ సుమహతీశబ్దము. ప్ర.ఏ. 4. ఏషా - ఏషా, ఏతే, 
ఏతాః దకారాన్త ప్రీలింగ ఏతచ్చబ్దము. (ప్ర.ఏ. 5. ప్రార్థనా - ప్రార్థనా, ప్రార్థనే, ప్రార్థనాః ఆకారాన్త 
స్రీలింగ ప్రార్థనాశబ్దము. ప్ర.ఏ. 6. తిష్టతు - క్రియ 7. చిన్తితోపస్థితాన్‌ - ...ఉపస్థితమ్‌, ... ఉపస్థితే 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 55 


...ఉపస్థితాన్‌ ७६००० పుంలింగ ... ఉపస్థితశబ్దము. ద్విబ. 8. నః - మామ్‌, ఆవామ్‌, నః దకారాన్త 
అస్మచ్చబ్దము. 00.० 9. శాధి - క్రియ 10. కరవామ - క్రియ. 
సమాసాలు: - 

1. సుమహతీ - శోభనా చ అసౌ మహతీ చ (కర్మధా.)! 

2. చిన్తితోపస్టితాన్‌ - 

ఎ) చింతితేన ఉపస్థితాః (తృ.త.) చింతితోపస్థితాః, తాన్‌! 

బి చింతితాశ్చ తే ఉపస్థితాశ్చ (కర్మధా. ) చింతితోపస్థితాః, తాన్‌! 

సంధులు: - 

1. సుమహతీ + ఏషా - సుమహత్యేషా - యణాదేశసన్థిః। 

2. చిన్తితోపస్థితాన్‌ తావత్‌ - చిన్తితోపస్థితాంస్తావత్‌ - అనునాసికానుస్వారౌ 
రుత్వం చ। 

3. తావత్‌ శాధి - తావచ్చాది - ఛత్వమ్‌ శశ్చోటి (సూ. 8-4-62), 
ఛత్వమమీతివాచ్యమ్‌, పదాంతమందున్న వర్ణముల మొదటి నాలుగు 
అక్షరములకు (యుయ్యులకు) పరముగానున్న శకారమునకు అచ్చులుగాని, 
హయవరలుగాని పరమగుచో ఛకారము వికల్పముగ వచ్చును. 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 

1. ప్రార్థనా - (ప్రీ) 

ఎ) ప్ర + అర్థ్‌ + ణిచ్‌ + యుచ్‌! 

బి) అధ్యేషణాషణా యాచ్చా యాచనా ప్రార్ధనా స్మృతాః; 360 

అని హలాయుధకోశము 5? నామములను పేర్కొన్నది. 

సి) శ్లో; సనో దిగ్‌ జలమాకాశం గౌరన్నం ప్రార్థనా విషమ్‌। 
శ్రాద్ధస్య బ్రాహ్మణః కాలః కథం వా యక్ష! మన్యసే॥ 

- ఇతి మహాభారతే 3-312 / 81 
డి) “లబ్బావకాశా మే ప్రార్థనా” /'న దురవాపేయం ఖలు ప్రార్థనా” - ఇతి శాకున్తలే. 
క్రియాదర్శము: - 

1. తిష్టతు - వా (స్థా) - గతి నివృత్తౌ (నిలుచుట), అకర్మకమ్‌, అనిట్‌, పరస్మై పదీ, 
భ్వాదయః (1), లోట్‌ - ప్రథమపురుషైకవచనాంతః। 

తిష్టతు / తిష్టతాత్‌ - తిష్టతామ్‌ - తిష్టన్తు 


28 


56 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


2. శాధి - "ठ" (శాస్‌) - అనుశిష్టా' (శాసించుటు, అదాది (2), సకర్శకమ్‌, 
७७, పరస్మై పదీ, లోట్‌ - మధ్యమపురు షైకవచనాంతః। 
శాధి / శివ్టాత్‌ = శిష్టమ్‌ - శిష్ట 
3. కరవామ - “డుకృజ్‌ (కృ) - కరణే” (చేయుట), తనాది (8), 6४८४, 
७९७, (ఉభయ) పరస్మై పదీ, లోట్‌ - ఉత్తమపురుషబహువచనాంతః। 
కరవాణి - కరవావ - కరవామ. 
అవతారికా: - పరమేశ్వరః బుషీన్‌ ప్రత్యాహ। పరమేశ్వరుడు సప్తర్షులతో మాట్లాడుట. 
శ్లో అథ మౌలిగతస్యేన్లో - 0९४८४०००६४ 
ఉపచిన్వన్‌ ప్రభాం ४९९० - ప్రత్యాహ పరమేశ్వరః॥ 25 
పదవిభాగము:- అథ, మౌళిగతస్య, ఇన్లోః, విశదైః, దశనాంశుభిః, ఉపచిన్వన్‌, 
ప్రభామ్‌, తన్వీమ్‌, ప్రత్యాహ, పరమేశ్వరః 
అన్వయక్రమము:- అథ పరమేశ్వరః మౌళిగతస్య ఇన్లోః తన్వీం ప్రభాం విశదైః 
దశనాంశుభిః ఉపచిన్వన్‌ ప్రత్యాహ। 
ప్రతిపదార్థము: - అథ - పిమ్మట, పరమేశ్వరః - పరమశివుడు, మౌళిగతస్య 
ఇన్లోః - శిరస్సును పొందినట్టి చంద్రునియొక్క తన్వీమ్‌ - కొద్దిపాటి, ప్రభామ్‌ - 
వెలుగును, విశదైః - స్వచ్చములైన, దశనాంశుభిః - దంతకాంతులతో, ఉపచిన్వన్‌ 
- వృద్ధిపొందించుచు, ప్రత్యాహ - బదులు చెప్పెను. 
తాత్సర్యము: - పిమ్మట పరమశివుడు శిరస్సును పొందినట్టి చంద్రునియొక్క కొద్దిపాటి 
వెలుగును స్వచ్చములైన దంతకాంతులతో వృద్ధిపొందించుచు బదులు చెప్పెను. 
విభక్తులు / క్రియలు:- 1. అథ - అవ్యయము 2. పరమేశ్వరః - పరమేశ్వరః, పరమేశ్వరౌ, 
పరమేశ్వరాః అకారాన్త పుంలింగ పరమేశ్వరశబ్దము. 5.2. 8. మౌళిగతస్య - మౌళిగతస్య, 
మౌళిగతయోః, మౌళిగతానామ్‌ అకారాన్త పుంలింగ మౌళిగతశబ్దము. ష.ఏ. 4. ఇన్లోః - ఇన్లోః, 
2, ఇన్దూనామ్‌ ఉకారాన్త పుంలింగ ఇన్దుశబ్బము. షఏ. 5. తన్వీమ్‌ - తన్వీమ్‌, తన్వ్యా, తన్వీః 
ఈకారాన్త (३8०5 తన్వీశబ్దము ద్విఏ. 6. ప్రభామ్‌ - ప్రభామ్‌, ప్రభే, ప్రభాః ఆకారాన్త (3७०6 
ప్రభాశబ్దము. 8९.०. 7. విశదైః - విశదేన, విశదాభ్యామ్‌, విశదైః అకారాన్త పుంలింగ విశదశబ్దము. 
తృ.బ. రి. దశనాంశుభిః - ...అంశునా, ...అంశునాభ్యామ్‌, ...అంశుభీః ఉకారాన్త 
పుంలింగ...అంశుశబ్దము. తృ.బ. 9. ఉపచిన్వన్‌ - ఉపచిన్వన్‌, ఉపచిన్వనౌ, ఉపచిన్వన్తః తకారాన్త 
పుంలింగ ఉపచిన్వత్‌శబ్దము. ప్ర.ఏ. 10. ప్రత్యాహ - క్రియ. 





రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 57 


సమాసాలు: - 
1. పరమేశ్వరః - పరమః చాసౌ ఈశ్వరః (కర్మధా.) పరమేశ్వరః 
2. మౌళిగతస్య - మౌళిం గతః, మౌళిగతః (ద్విత.), తస్య! 
(ద్వితీయా గ్రితాతీతపతితగతాత్యస్త ప్రాప్తాపన్నైకి) ఇతి సమాసః। 
3. దశనాంశుభిః - దశనానామ్‌ అంశవః (షత.) దశనాంశవః, తైః 
సంధులు: - 
1. మౌళిగతస్య + ఇన్లోః - మౌలిగతస్యేన్లోః - గుణసనిః। 
2. ७९१ + విశదైః - ఇన్లోర్విశదైః - 0625 (రుత్వమ్‌) 
3. విశదైః + దశనాంశుభిః ¬ విశదైర్దశనాంశుభిః - విసర్గసన్థిః। 
పదవ్వ్యుత్సత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. విశదః - (8.) ఎ) వి శద్‌ అచ్‌। 
छै) శ! శుచిర్మేధ్యం పవిత్రం చ పుణ్యం పావనముచ్యతే। 
విమలం విశదం వీఘ్రముజ్జ్వలం స్యాదనావిలమ్‌॥ 132 
- అని హలాయుధకోశము “10 నామములను పేర్కొన్నది. 
సి) శ్లో; ప్రసాదసుముఖే తస్మిన్‌ చే చ విశదప్రఖే। 
తదా చక్ష్ముష్మతాం ప్రీతిరాసీత్‌ సమరసా ద్వయోః॥ ర.వం. 4-18 
“ - స్వచ్చమగు కాంతిగల చంద్రుని, ప్రసన్నగుణో పేతుడైన రఘువంశమహారాజును 
చూచుచున్న వారందరికీ ఇరువురియందును సమానమైన ప్రీతికలిగెను.” 
డి) శ్లో! స్వచ్చామృఃస్నపనవిధౌ తమజ్ఞమోష్ట - 
స్తామ్బూలద్యుతివిశదో విలాసినీనామ్‌। 
వాసశ్చ ప్రతను వివిక్తమస్త్వితీయా - 
నాకల్పో యది కుసుమేషుణా న శూన్యః॥ 

- ఇతి శిశుపాలవధే - 8-70 
క్రియాదర్భము:- 1. ప్రత్యాహ - ప్రతి - ఉపసర్గ, Er - వ్యక్తాయాం వాచి” 
ద్వికర్మకమ్‌, ET వచ్యాదేశే (ఉభయం), అనిట్‌, పరస్మైపదీ। లట్‌ - 
ప్రథమపురు షైకవచనాంతః। 
బ్రవీతి / ఆహ - (బూత / అహతుః - [४058 / ఆహుః. 


29 


58 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


శ్లో విదితం వో యథా స్వార్థా - న మే కాళ్చిత్‌ ప్రవృత్తయః। 
నను మూర్తిభిరష్టాభి - రిత్ధంభూతో- స్మి సూచితః। 26 

పదవిభాగము:- విదితమ్‌, వః, యథా, वेरुळ, న, మే, కాళ్చిత్‌, ప్రవృత్తయః, 
నను, మూర్తిభిః, అష్ట్రాభిః, ఇత్గంభూతః, అస్మి, సూచితః। 
అన్వయక్రమము:- (హే 0०७४) కాళ్చిత్‌ మే ప్రవృత్తయః యథా స్వార్థాః న్య 
తథా వః విదితమ్‌। అష్టాభిః మూర్తిభిః ఇత్ధంభూతః సూచితః అస్మి 
ప్రతిపదార్థము: - (హే మునయః - ఓ సప్తర్నులారా!), కాళ్చిత్‌ - ఏవి, మే - 
నాయొక్క oss - వ్యాపారములు, యథా - ఎట్టు, స్వార్థాఃన - 
స్వప్రయోజనములు కావో, తథా - అట్లే, వః - మీకు, విదితమ్‌ - తెలియును, 
అష్టాభిః - ఎనిమిదియగు, మూర్తిభిః - రూపములచేత, ఇత్గంభూతః - ఈలాగు 
పొందినవాడుగా, సూచితః - సూచింపబడినవాడుగ, అస్మి - ఉన్నాను. 
తాత్పర్యము:- ఏవి నాయొక్క వ్యాపారములు ఎట్లు స్వప్రయోజనములు కావో 
అట్లే మీకు తెలియును. ఎనిమిదియగు రూపములచేత ఈలాగు పొందినవాడుగా 
సూచింపబడినవాడుగ ఉన్నాను. 
విభక్తులు / క్రియలు:- 1. కాళ్చిత్‌ - అ 2. మే - మమ / మే, ఆవయోః /నౌ, అస్మాకమ్‌ / 
నః దకారాన్త “అస్మద్‌'శబ్ద్బ్దము. ష.ఏ. 3. ప్రవృత్తయః - ప్రవృత్తిః, ప్రవృత్తీ, ప్రవృత్తయః ఇకారాన్త 
(४७०१ ప్రవృత్తిశబ్దము. (४.०. 4. యథా, న, తథా ¬ అవ్యయాలు 5. స్వార్థాః ¬ స్వార్థః, స్వార్గౌ, 
స్వార్థాః అకారాన్త పుంలింగ స్వార్థశబ్దము. ప్ర.ఏ. 6. వః - తవ/తే, యువయోః / వామ్‌, యుష్మాకమ్‌ 
/ వః దకారాన్త యుష్మద్‌శబ్దము. ష.బ. 7. విదితమ్‌ - విదితమ్‌, విదితే, 868०; అకారాన్త 
నపుంసకలింగ విదితశబ్దము ప్రఏ. 8. అష్టాభిః - అష్టయా, అష్టాభ్యామ్‌, शनुकः; ఆకారాన్త 
ప్రీలింగ అష్టాశబ్దము. తృ.బ. 9. మూర్తిభిః - మూర్యా, మూర్తిభ్యామ్‌, ०००७३४ ఇకారాన్త ప్రీలింగ 
మూర్తిశబ్దము. తృ.బ. 10. ०६७१७१६ - ఇత్థంభూతః, ఇత్ధంభూతె, = ०६०७६; అకారాన్త 
పుంలింగ ఇత్ధంభూత శబ్దము. ప్ర.ఏ. 11. సూచితః - సూచిత, సూచితౌ, 65०९8०; ७७०००७ 
పుంలింగ సూచితశబ్దము. (४.०. 12. అస్మి - క్రియ. 
సమాసాలు: - 

ఇత్గంభూతః - ఇత్థం భూతః 8०३७०७६ Coos) 
సంధులు: - 

1. వః + యథా - వో యథా - ఉత్వాదేశః। 

2. స్వార్లాః + న - స్వార్లా న - విసర్దలోపః। 

® ® ౧ 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 59 


3. మూర్తిభిః + అష్టాభిః ¬ మూర్తిభిరష్టాభిః - 6076295 (5०४९७७) 
4. అష్టాభిః + ఇత్ధంభూతః - అష్టాభిరిత్ణంభూతః - DPI (రుత్వమ్‌) 
ర్‌. ఇత్ధంభూతః + అస్మి - ఇళ్టంభూతో - స్మి - పూర్వరూపసస్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
1. అష్టాభిః మూర్తిభిః 3०६००७४ - 
ఎ) శివమూర్తీనామష్టవిధత్వముక్తం శైవాగమతన్రే, తథా హి - 
“భూమిరాపో- నలో వాయురాత్మా వ్యోమ రవిః శశీ! 
ఇతీమాః సర్వలోకానాం ప్రత్యక్షాః శివమూర్తయళి”॥ ఇతి 
బి) శ్లో; యా సృష్టిస్స్రష్టురాద్యా వహతి విధిహుతం యా హవిర్యా చ హోత్రీ 
యే ద్వే కాలం విధత్తశ్శుతివిషయగుణా యా స్థితా వ్యాప్య విశ్వమ్‌! 
యామాహుస్సర్వభూతప్రకృతిరితి యయా ప్రాణినః ప్రాణవన్తః 
ప్రత్యక్షాభిః ప్రపన్నాభిః తనుభిరవతు వస్తాభిరష్టాభిరీశః॥ 
- ఇతి అభిజ్ఞానశాకున్తలే 1-1 
1) ఆదికాలప్రసిద్ధమగు జలమును 2. యథావిధిగా హోమముచేయబడు హవిస్సును 
వహించు అగ్నియు 3. హోమము చేయు పురుషుడును. 4,5. కాలప్రవర్తకులైన 
సూర్యచంద్రులును 6. (బ్రహ్మాోండమంతటను నిండి శబ్దగుణకమైయుండు 
ఆకాశమును 7. సకలబీజాధారమైన పృథ్వియును 8. ప్రాణులకు ప్రాణవాయువును 
అనెడు 8 తనువులచేత ७००७8 ప్రత్యక్షమూర్తియగు పరమశివుడు మిమ్ము 
రక్షించుగాక! 
ఈ శ్లోకమును 'కంఠహారము'గా ధరింతురుగాక. 
సి) శ్లో ఏకైశ్వర్యే స్థితో- పి ప్రణతబహుఫలే యః స్వయంకృత్తివాసాః 
కాన్తాసమ్మిశ్రదేహాప్యవిషయమనసాం యః పరస్తాద్యతీనామ్‌। 
అష్టాభిర్యస్య కృత్స గం జగదపి తనుఖి ర్చిభ్రతో ०६००१ 
సన్మార్గాలోకనాయ వ్యపనయతు స వః తామసీం వృత్తిమీశః॥। 
- ఇతి మాళవికాగ్నిమిత్రే 1-1 
...అష్టవిధములైన శరీరములతో సర్వమును భరించువాడయ్యును, ఎవనికి 
అహంకారము లేశమంతయు లేదో, ఆ పరమశివుడు సన్మార్గమును చూపించుట 
87७8 మీయొక్క మనస్సులయందున్న 'తమోమయచిత్తవృత్తిని తొలగించుగాక! 


80 


60 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


క్రియాదర్శము: - 1. అస్మి - “అస (అస్‌) - భువి (ఉండుట) అకర్మకమ్‌, అనిట్‌, 
పరస్మైపదీ, అదాది ప్రకరణమ్‌ (2), లట్‌ - ఉత్తమపురు షైకవచనాంతః। 
అస్మి - స్వః - वगु 


శో, ® హం తృష్ణాతురైర్భష్టిం - విద్యుత్వానివ చాతకైః। 
అరివిప్రకృతైర్డేవైః - ప్రసూతిం ప్రతి యాచితః॥ 27 

పదవిభాగము:- సః, అహమ్‌, తృష్టాతురైః, వృష్టిమ్‌, విద్యుత్వాన్‌, ఇవ, చాతకైః, 
అరివిప్రకృతైః, దేవైః, ప్రసూతిమ్‌, ప్రతి, యాచితః। 
అన్వయక్రమము:- సః అహం 'తృష్టాతురైః చాతకైః వృష్టిం విద్యుత్వాన్‌ ఇవి 
అరివిప్రకృతైః దేవైః ప్రసూతిం ప్రతి యాచితః అస్మి 
ప్రతిపదార్థము:- సః అహమ్‌ - అట్టి నేను, తృష్టాతురైః - దప్పికగొన్న చాతకైః 
- చాతకపక్షులచేత, వృష్టిమ్‌ - వానను, విద్యుత్వాన్‌+ఇవ - మేఘునివలె, 
అరివిప్రకృతైః - శత్రువుచేత పీడింపబడిన, దేవైః - దేవతలచేత, ప్రసూతిమ్‌ ప్రతి 
- పుత్రోత్సాదనమునుగూర్చి, యాచితః - వేడుకొనబడినవాడుగ, అస్మి - ఉన్నాను. 
తాత్పర్యము: - అట్టి నేను, దప్పికగొన్న చాతకపక్షులచేత వానను మేఘుని వలె, 
శత్రువుచేత పీడింపబడిన దేవతలచేత పుత్రోత్సాదమునుగూర్చి వేడుకొనబడిన 
వాడుగ ఉన్నాను. 
విభక్తులు/క్రియలు: - 1. సః - సః, తౌ, తే; దకారాన్తపుంలింగ తచ్చబ్దము. ప్ర.ఏ., 2. అహమ్‌ 
- అహమ్‌, అవామ్‌, వయమ్‌; దకారాన్త “అస్మ'చ్చబ్దము. ప్ర.ఏ., 3. తృష్టాతురైః - తృష్టాతురేణ, 
తృష్టాతురాభ్యామ్‌, తృష్టాతురైః; అకారాన్త పుంలింగ తృష్టాతుర శబ్దము, తృ.బ., 4. చాతకైః - 
చాతకేన, చాతాకాభ్యామ్‌, చాతకైక; అకారాన్త పుంలింగ చాతకశబ్దము, తృ.బ., 8. వృష్టిమ్‌ - వృష్టిమ్‌, 
వృష్టీ, వృష్టీ; ఇకారాన్త స్ర్రీలింగవృష్టిశబ్దము, ద్వి.ఏ., 6. విద్యుత్వాన్‌ - విద్యుత్వాన్‌, విద్యుత్వన్తౌ, 
విద్యుత్వన్తః; తకారాన్త పుంలింగ విద్యుత్వచ్చబ్దము, (&.०., 7. అరివిప్రకృతైః - అరివిప్రకృతేన, 
అరివిప్రకృతాభ్యామ్‌, అరివిప్రకృతైః; అకారాన్త పుంలింగ అరివిప్రకృత శబ్దము, తృ.బ., 8. దేవైః - 
దేవేన, దేవాభ్యామ్‌, దేవైః; అకారాన్తపుంలింగ దేవశబ్దము, తృ.బ., 9. ప్రసూతిమ్‌ - ప్రసూతిమ్‌, 
ప్రసూతీ, ప్రసూతీ౩; 885००० స్రీలింగప్రసూతి శబ్దము, ద్వి.ఏ., 10. ప్రతి, ఇవ - అవ్యయాలు, 11. 
యాచితః - యాచితః, యాచితౌ, యాచితాః; అకారాన్త పుంలింగ యాచితశబ్దము, ప్ర.ఏ., 12. 
అస్మి - క్రియ. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 61 


సమాసాలు: - 
1. తృష్టాతురైః - తృష్టయా ఆతురాః (తృ.త) తృష్టాతురాః, తైః 
2. విద్యుత్వాన్‌ - విద్యుత్‌ అస్తి యస్య (బహుట్రీహి) సః, విద్యుత్వాన్‌। 
3. అరివిప్రకృతైః - ७688, విప్రకృతాః (తృ.త.) అరివిప్రకృతాః, छेश 
७6७० విప్రకృతాః - ఏకవచనముగా టీకలో ఉన్నది. 
సంధులు: - 
1. సః +అహమ్‌ - సో- హమ్‌; పూర్వరూపసన్థిః 
2. తృష్టాతురైః + వృష్టిమ్‌ - RBS RD - DPI (55४९७) 
3. ७6०७६७ + దేవైః - అరివిప్రకృతైర్దేవైః - 962675 (రుత్వమ్‌) 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
1. చాతకః - (పుం.) ఎ) చతతే యాచతే జలమమ్బుదమితి। 
చత్‌ యాచనే + ణ్వుల్‌! 
క్రియార్థమైన క్రియ ఉపపదముగా నుండగా, లేనపుడును, ధాతువుపై 
భవిష్వదర్థమున తుమున్‌ (తుమ్‌), ణ్వుల్‌ (అక) ప్రత్యయములు చేరును. 
'తుమున్‌ ణ్వులౌ క్రియాయాం క్రియార్థాయామ్‌” (సూ. 3-3-10) 
బి) శ్లో మనం మనం నుదతి పవనశ్చానుకూలో యథా త్వాం 
వామశ్చాయం నదతి మధురం చాతక స్తై సగన్గః। 
గర్భాదానక్షణపరిచయాన్నూనమాబద్ధమాలాః 
సేవిష్యన్తే నయనసుభగం ఖే భవన్తం బలాకాః॥ 
- ఇతి మేఘదూతే-9 
వివరములకు 'మృణాళినీ” వ్యాఖ్య చూడగలరు. 
ప్రి శో 2३८ సారబ్దశ్చాతకో మతః 
అని హలాయుధకోశము-2 నామములను పేర్కొన్నది. 
6) శ్లో; తదన్యతస్తావదనన్యకార్యో 
గుర్వర్ధమాహర్తుమహం ०७8 
స్వస్త్యస్తు తే నిర్ణలితామ్భ్చుగర్భం 
శరద్ధనం నార్దతి చాతకో- పి॥ - ర.వం. 5-17 
...... తనలోని నీటి నంతటిని వర్షించి, శూన్యగర్భమైన శరత్మాలపు మేఘమును 
చేరి, చాతకపక్షి నీటికొరకై అర్థింపదు గదా!” 


31 


62 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


అలంకారములు:- ఇందు 'అర్భానరన్యాసాలంకారి మున్నదని చెప్పదగును. ఈ 
శ్లోకమున పూర్వార్థముచేత ఉత్తరార్థము సమర్థింపబడిన 'అర్థాన్తరన్యాసము” గలదు. 
(క్రియాదర్శము:- “అస్మి - పూర్వము చెప్పబడినది. 


శ్లో॥ అత ఆహర్తుమిచ్చామి - పార్వతీమాత్మజన్మనే। 
ఉత్పత్తయే హవిర్భోక్తు - ర్యజమాన ఇవారణిమ్‌॥ 28 

పదవిభాగము :- అతః, ७७०09७, ఇచ్చామి, పార్వతీమ్‌, ఆత్మజన్ననే, ఉత్పత్తయే, 
హవిః, భోక్తు, యజమానః, ఇవ, అరణిమ్‌। 
అన్వయక్రమము :- అతః ఆత్మజన్మనే పార్వతీం యజమానః PDEs ఉత్పత్తయే 
అరణిమ్‌ ఇవ ఆహర్తుమ్‌ ఇచ్చామి। 
ప్రతిపదార్థము :- అతః - కావున, ఆత్మజన్ననే - పుత్రునికొబికు, పార్వతీమ్‌ - 
పార్వతీదేవిని, యజమానః - యజ్ఞము చేయువాడు, హవిర్భోక్తుః - అగ్నియొక్క 
ఉత్పత్తయే - పుట్టుకకొఅకు, అరణిమ్‌+ఇవ - అగ్నిమంథనదారువునువలె, 
७०५०0०७) - తీసికొనివచ్చుటకు, ఇచ్చామి - కోరుచున్నాను. 
తాత్పర్యము :- కావున, పుత్తునికొజికు పార్వతీదేవిని, యజ్ఞముచేయువాడు 
అగ్నియొక్క పుట్టుకకొణకు అగ్నిమంథనదారువునువలె, తీసికొనివచ్చుటకు 
కోరుచున్నాను. 
పాఠాన్తరాలు :- 1. ఉత్పత్తయే - ఉత్సాదాయ 
విభక్తులు / క్రియలు ४-० 1. అతః - అవ్యయము 2. ఆత్మజన్మనే - ఆత్మజన్ననే, ఆత్మజన్మభ్యామ్‌, 
ఆత్మజన్మభ్యః, నకారాన్త పుంలింగ ఆత్మజన్మన్‌ శబ్దము. చ.వి. 3. పార్వతీమ్‌ - పార్వతీమ్‌, పార్వత్యా, 
పార్వత్యః; ఈకారాన్త (३४०7 పార్వతీశబ్దము. ద్వి.ఏ. 4. యజమానః - యజమానః, యజమానౌ, 
యజమానాః; అకారాన్త పుంలింగ యజమానశబ్దము .ప్ర.ఏ. 5. ఉత్పత్తయే - ఉత్పత్తయే, ఉత్పత్తిభ్యామ్‌, 
ఉత్పత్తిభ్యః; ఇకారాన్త ప్రీలింగ ఉత్పత్తిశబ్దము. చ.ఏ. 6. ०960४9 - హవిర్భోక్తుః, SDE, 
०860४ ०७००७); బుకారాన్త పుంలింగ హవిర్బోక్షృశబ్దము. ४.9. 7. అరణిమ్‌ - అరణిమ్‌, 
७९७, అరణీన్‌; ఇకారాన్త పుం(స్త్రీలింగ అరణిశబ్దము. ద్విఏ. 8. ఇవ - అవ్యయము 9. ७०७७७ 
- అవ్యయము 10. ఇచ్చామి - క్రియ. 
సమాసాలు :- 

1. ७७७ - ఆత్మనః జన్మ ఆత్మజన్మ (షత.) తస్మై! 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 63 


2. హవిర్భోక్తుః -భునక్తీతి భోక్తా హవిషః భోక్తా హవిర్భోక్తా (ష.త.) తస్య 
సంధులు :- 
1. అతః + ७5४१5 - అత ७०06 - విసర్గలోపః। 
2. హవిర్భోక్తుః + యజమానః - హవిర్భోక్తుర్యజమానః - PSDs 
3. యజమానః + ఇవ - యజమాన ఇవ - విసర్గలోపః। 
4. ఇవ + అరణిమ్‌ - ఇవారణిమ్‌ - సవర్ణదీర్షసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. అరణిః (పుం / క్రీ.) :- 
ఎ) 1. బు + అనిః అగ్నిసాధనీభూతకాష్టమ్‌ 
2. అర్యత ఇతి అరణిః। 
బి) నిర్మన్థకాష్ట్రమరణిః.... అని హలాయుధకోశము 2 నామములను పేర్కొన్నది. 
సి) “వపక్షవక్షో- రణిమన్థనోత్ధః ప్రతాపవహ్నేరివ ధూమలేఖా” 
- ఇతి ధనంజయవిజయవ్యాయోగే। 
అని హలాయుధకోశవ్యాఖ్య - పేర్కొన్నది. 
డి) “అరిసృధృధమ్యమ్యశ్యవిత్యాభో - నికి (ఉణాదిప్రకరణమ్‌ 2 -102) 
అష్టభ్యో- నిప్రత్యయః స్యాత్‌! అరణిరగ్నేర్యోనిః॥ 6005 BOs ధమనిః। అమనిర్లతిః 
1 అశనిః। అవనిః। తరణిః బాహులకాద్రజనిః। 
ఇ) శ్లో తత్తాదృశో భగవతో వచసా నికామ - 
మాసాద్య మోదభరమాశ్రమాగతానామ్‌। 
ప్రాప్తారణేర్విజవరస్య శుచైవ సాక- 
మన్తం జగామ సమయో- పి మహానమీషామ్‌॥ చంపూభారతే - 5-15 
ఎఫ్‌) “ప్రయచ్చన్తి ఫలం భూమిరరణీవ హుతాశనమ్‌” పంచతంత్ర 1-126 
(అరణీ - ప్రీలింగరూపము). 
అలంకారములు :- అత్ర ఉపమామాహ। యజమానః DENS ఉత్సాదాయ 
అరణిమివేతి; యజమానో యాగకర్తా హవిషో భోక్తురగ్నేః ఉత్సాదాయ ఉత్పాదనాయ। 
అరణిర్నామ అగ్నిహో త్రాదిష్వగ్నినిర్మన్థనార్థం నిర్మితం దారు! అగ్భ్యుత్పాదనార్థం 
యథా యజమానో- రణిమిచ్చతి, తథా అహం పుత్రోత్సాదనార్థం పార్వతీం 
పరిణేతుమిచ్భామీత్యర్థః। అత్ర ఆత్మనో యజమానోపమానేన ధర్మప్రవణత్వం 


32 


64 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


సూచితమ్‌। ఆత్మజన్మనో వహ్వ్యుపమానేన తస్య లోకోత్తర ప్రతాపత్వం సూచితమ్‌। 
పార్వత్యా అరణ్యుపమానేన “ఉభే ఏవ క్షే వోఢుముభయోర్వీర్యమాహి తమ్‌’ 
ఇత్యాదినోక్తం పార్వత్యా ఏవాత్మవీర్యధారణయోగ్యత్వం వ్యజ్యతే। 

-అని “వివరణమ్‌” వ్యాఖ్య 
క్రియాదర్శము :- 1. ఇచ్చామి - “ఇష - ఇచ్చాయామ్‌” (కోరుట), తుదాదయః 
(6), సకర్మకమ్‌, సేట్‌, ७०86, లట్‌ - ఉత్తమపురుషైకవచనాంతః। 

ఇచ్చామి - ఇచ్చావః - ఇచ్చామః 


శ్లో తామస్మదర్ధే యుష్మాభి - ర్యాచితవ్యో హిమాలయః। 
విక్రియాయై న కల్పన్తే - ४०००१ సదనుష్టితాః। 29 

పదవిభాగము:- తామ్‌, అస్మదర్ధే, యుష్మాభిః, యాచితవ్యః, హిమాలయః, 
DEP, న, కల్పనే, సంబన్గాః, సదనుష్టితాః। 
అన్వయ క్రమము: - అస్మదర్ధే యుష్మాభిః తాం హిమాలయః యాచితవ్యః సదనుఫ్థితాః 
సమ్బన్గాః విక్రియాయై న కల్పనే! 
ప్రతిపదార్థము: - అస్మదర్ధే - నా నిమిత్తముగ, యుష్మాఖిః - మీచేత, తామ్‌ - ఆ 
పార్వతీదేవినిగూర్చి, హిమాలయః - హిమవంతుడు, యాచితవ్యః - వేడబడ 
వలసినవాడు, సదనుష్టితాః - సత్పురుషులచేత కూర్చబడిన, సమృన్దాః ¬ 
సంబంధములు, విక్రియాయై - వికటించుటకొఅకు, న ईशृ) - ఏర్పడవు. 
తాత్పర్యము:- నా నిమత్తముగ ఆ పార్వతీదేవినిగూర్చి మీచేత హిమవంతుడు 
వేడబడవలసినవాడు. సత్పురుషులచేత కూర్చబడిన సంబంధములు వికటించుట 
5०७४5 ఏర్పడవు. 
పాఠాన్తరాలు: - 

1. హమాలయః - హిమాచలః 
విభక్తులు / క్రియలు:- 1. అస్మదర్ధే - og, అస్మదర్ధయోః, OB; అకారాన్త పుంలింగ 
అస్మదర్ధశబ్దము. 6-6: 2: యుష్మాఖిః - త్వయా, యువాభ్యామ్‌, యుష్మాఖిః; దకారాన్త యుష్మచ్చబ్దము. 
తృ.ఏ. 3. తామ్‌ - తామ్‌, తే, తాః దకారాన్త స్రీలింగతచ్చబ్దము. ६५.०. 4. హిమాలయః - 
హిమాలయః, హిమాలయౌ, హిమాలయా ७७००० పుంలింగ హిమాలయశబ్దము. (७.6. 5. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 65 


యాచితవ్యః - యాచితవ్యః, యాచితవ్యౌ, యాచితవ్యాః, అకారాన్త పుంలింగ యాచితవ్యశబ్దము. 
ప్ర.ఏ. 6. సదనుష్టితాః - సదనుష్టితః, సదనుష్టితౌ, సదనుష్టితాః; అకారాన్త పుంలింగ సదనుష్టిత శబ్దము. 
ప్ర.బ. 7. సంబంధాః - సంబంధః, సంబంధౌ, సంబంధాః; అకారాన్త పుంలింగ సంబంధశబ్దము. 
ప్ర.బ. 8. విక్రియాయై - విక్రియాయె, విక్రియాభ్యామ్‌, MBs; ఆకారాన్త ప్రీలింగ విక్రియాశబ్దము. 
తృ.ఏ. 9. న - అవ్యయము 10. కల్పనే - క్రియ 
సమాసాలు: - 

1. అస్మదర్ధే - అస్మాకమ్‌ ७९8 (షత.) ७६,४८६, తస్మిన్‌ అస్మదర్ధే। 

2. సదనుష్టితాః - సద్భిః అనుష్టితాః (తృ.త.)! 

3. హిమాలయః - హిమస్య ఆలయః (షుత.) 
సంధులు: - 

1. యాచితవ్యః + హిమాలయః - యాచితవ్యో హిమాలయః - ఉత్వాదేశః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. “నిమిత్తాత్‌ కర్మయోగే” | ఇతి సప్తమీ। (వార్తికమ్‌) 

నిమిత్తమిహ ఫలమ్‌! ७००७9 DOS HET 

“చర్శణి ద్వీపినం హన్తి BIRR కుంజరమ్‌। 

కేశేషు చమరీం హన్తి Ba) పుష్మలకోహతః॥” (ఇతి భాష్యమ్‌) 
శ్లో॥ ఏషో- క్షమాలావలయం మృగాణాం 

Stopover కుశసూచిలావమ్‌। 

సభాజనే మే భుజమూర్థ్వబాహుః 

సవ్యేతరం ప్రాధ్వమితః ०० al - రవం. 18-43 

ఏష దక్షిణం భుజం మే సభాజనే సంమానననిమిత్తే సప్తమీ. 

- ఇతి పాణినిసూత్రవ్యాఖ్యాయామ్‌. 

అలంకారాలు:- అత్ర అర్థాన్తరన్యాసాలంకారః। 
ఈ శ్లోకమున ఉత్తరార్థముచే పూర్వార్థము సమర్దింపబడిన “అర్థాన్తరన్యాసా 
లంకారము' గలదు. అన్వయము - సరళము. 
క్రియాదర్భము: - కల్పన్తే - “'కృపూ-సామర్థ్య' (సమర్గుడగుట) భ్వాదిప్రకరణమ్‌(1), 
అకర్మకమ్‌, ७७, ఆత్మనేపదీ, లట్‌-ప్రథమపురుషబహువచనాంతః। 

కల్పతే - కల్పేతే - కల్పనే 


33 


66 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


అవతారికా :- న చాహం లౌల్యాత్‌ స్రియమిచ్చామి కిన్తు దేవోపకారాయ - 
యద్యేవం నిఖిలదేవేషు విద్యమానేషు హిమగిరేః శిలాభూతస్య కన్యాపరిణయేచ్చా 
కథమిత్యుక్తే సవవమే శ్లాఘ్యసంబన్లో- త్ర భవాన్షిమవానిత్యాహ। 

నేనాసక్తిచే స్త్రీని కోరను, దేవతల యుపకారమునకై కోరుచున్నాను - అటైతే 
దేవతలనేకులుండగా జాతిస్వరూపముగల హిమవంతుని బిడ్డేల ననగా నాయన 
१७०७५०० చెప్పుచున్నాడు. 

శ్లో ఉన్నతేన స్థితిమతా - ధురముద్వహతా భువః। 

తేన యోజితసంబన్థం - విత్త మామప్యవజ్బుతమ్‌।। 30 

పదవిభాగము :- ఉన్నతేన, స్థితిమతా, ధురమ్‌, ఉద్వహతా, భువః, తేన, 
యోజితసంబన్థమ్‌, విత్త, మామ్‌, అపి, OHS 
అన్వయ(డక్రమము :- ఉన్నతేన స్థితిమతా భువః ధురమ్‌ ఉద్వహతా తేన 
యోజితసంబన్గం మామపి అవజ్బితం విత్త 
ప్రతిపదార్థము వా ఉన్నతేన - ఉన్నతుడును, స్థితిమతా - నిలుకడకలవాడును, 
భువః - భూమియొక్క ధురమ్‌ - బరువును, ఉద్వహతా - మోయువాడును 
అగు, తేన - ఆ పొమవంతునిచేత, యోజితసంబన్టమ్‌ - కూర్చబడిన 
చుట్టణికముగలవానిని, మామపి - నన్నును, HEBD - వంచింపబడనివానినిగ, 
విత్త - తెలిసికొనుడు. 
తాత్సర్యము :- ఉన్నతుడును, నిలుకడగలవాడును, భూమియొక్క బరువును 
మోయువాడును అగు ఆ హిమవంతునిచేత కూర్చబడిన చుట్టటికముగల వానిని 
నన్నును వంచింపబడనివానినిగ తెలిసికొనుడు. 
విభక్తులు / క్రియలు :- 1. ఉన్నతేన - ఉన్నతేన, ఉన్నతాభ్యామ్‌, ఉన్నతైః; అకారాన్త పుంలింగ 
ఉన్నతశబ్దము. <). ०. 2. స్థితిమతా - స్థితిమతా, స్థితిమద్య్యామ్‌, స్థితిమద్భిః; తకారాన్త పుంలింగ 
స్థితిమత్‌ శబ్దము. తృ.ఏ. 3. భువః - భువః, భువోః, భువామ్‌; ఊకారాన్త ప్రీలింగ భూశబ్దము. 
४5, ०. 4. ధురమ్‌ - ధురమ్‌, ధురౌ, ధురాన్‌; అకారాన్త పుంలింగ ధురశబ్దము. ద్వి.ఏ. 5. ఉద్వహతా 
- ఉద్వహతా, ఉద్వహద్భామ్‌, ఉద్వహద్శిః ; ७5०००७ పుంలింగ ७८६९०७ ८3209. తృ. ఏ. 6. తేన 
- తేన, తాభ్యామ్‌, తైః ; దకారాన్త పుంలింగ తచ్చబ్దము. తృ.ఏ. 7. యోజితసంబన్థమ్‌ = 
యోజితసంబన్థమ్‌, యోజితసంబన్నౌ, యోజితసంబంధాన్‌; ७5०००७ పుంలింగ యోజితసంబంధ 
శబ్దము. ద్వి.ఏ. 8. మామ్‌ - మామ్‌, ఆవామ్‌, నః; దకారాన్త పుంలింగ “అస్మచ్చబ్దము. ద్వి.ఏ. 9. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 67 


అపి - అవ్యయము 10. ७6४6 - అవజ్బితమ్‌, అవజ్బితౌ, అవజ్బితాన్‌; అకారాన్త పుంలింగ 
అవజ్బ్చితశబ్దము. ద్వి.ఏ. 11. విత్త - క్రియ. 
సమాసాలు :- 
1. స్థితిమతా - స్థితిః అస్యాస్తీతి - స్థితిమాన్‌, (త. వృత్తిః) తేన। స్థితిమతా। 
2. ఉద్వహతా - ఉద్వహతీతి ఉద్వహన్‌ (త. వృత్తిః) తేన। ఉద్వహతా। 
8. యోజితసంబన్గమ్‌ - యోజితః సంబంధః యస్య (బహువ్రీహి) సః, 
యోజితసంబంధః, తమ్‌। 
4. అవజ్బ్పితమ్‌ - న Hs, OHS (నళతత్సురుష), తమ్‌! 
సంధులు: - 
1. అపి + అవజ్చితమ్‌ - అప్యవజ్చితమ్‌ - యణాదేశసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. ఉన్నతః ((8.) :- ఎ) ఉత్‌ + $+ క్ష 
బి) శో ప్రాంశూచ్చమున్నతం తుజ్జముదగ్రం... 751 
- అని హలాయుధకోశము (8! నామములను పేర్కొన్నది. 
సి) శ్లో॥ సర్వాతిరిక్తసారేణ సర్వతేజోభిభావినా। 
స్థితస్సర్వోన్నతేనోర్వీం క్రాన్వా మేరురివాత్మనా॥ - ర.వం. 1-14 
“.. అందథికంటెను ఉన్నతమైన శరీరముచేత మేరుపర్వతమువలె భూమిని 
ఆక్రమించి ఉన్నవాడును...” 
క్రయాదర్శము :- విత్త :- “విద - జ్ఞానే” సకర్శకమ్‌, సేట్‌, పరస్మైపదీ, 
అదాదిప్రకరణమ్‌ (2), లోట్‌ - మధ్యమపురుషబహువచనాంతః। 
విద్ధి / విత్తాత్‌ - విత్తమ్‌ - విత్త 


34 


అవతారికా:- ७6, స కిం వాచ్య ఇత్యాశజ్య్యహ। BD ఏమి చెప్పవలయునో 
యన చెప్పుచున్నాడు. 
శ్లో॥ ఏవం వాచ్య స్స కన్యార్థ - మితి వో నోపదిశ్యతే। 
భవత్రణీతమాచార - మామనన్తి హి సాధవః॥। 31 
పదవిభాగము:- ఏవమ్‌, వాచ్యః, సః, కన్యార్థమ్‌, ఇతి, వః న, ఉపదిశ్వతే, 
दह, ఆచారమ్‌, ఆమనన్తి, హి, సాధవః। 


68 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


అన్వయ క్రమము: - 'కన్యార్థం స ఏవం వాచ్య” ఇతి వః న ఉపదిశ్యతే। హి సాధవః 
दर्ड ఆచారమ్‌ ७४०४8) 
ప్రతిపదార్థము: - కన్యార్థమ్‌ - SHES, సః - ఆ హిమవంతుడు, ఏవం 
వాచ్యః -ఇట్లు చెప్పబడవలసినవాడు, ఇతి - అని, వః - మీకు, న ఉపదిశ్యతే - 
చెప్పబడుటలేదు, హి - ఏలయన, సాధవః - విద్వాంసులు, భవత్రణీతమ్‌ - 
మీచేత రచింపబడిన, ఆచారమ్‌ - నడవడిని, ఆమనన్ని - ఉపదేశింతురు. 
తాత్సర్యము: - SHES ఆ హిమవంతుడు ఇట్లు చెప్పబడవలసినవాడు అని 
మీకు చెప్పబడుటలేదు. ఏలయన విద్వాంసులు మీచేత రచింపబడిన నడవడిని 
ఉపదేశింతురు. 
విభక్తులు / క్రియలు:- 1. కన్యార్థమ్‌ - క్రియావిశేషణమవ్యయము.2. సః - స్క, తౌ, తే ; 
దకారాన్త పుంలింగ తచ్చబ్దము. ప్ర.ఏ. 3. ఏవమ్‌ - అవ్యయము 4. వాచ్యః ¬ వాచ్యః, వాచా, 
వాచ్యాః అకారాన్త పుంలింగ వాచ్యశబ్దము. ప్రఏ. 5. ఇతి, న, హి - అవ్యయాలు. 6. వ -తవ, 
యువయోః, వః; దకారాన్త యుష్మచ్చబ్దము. ४.०. 7. ఉపదిశ్యతే - క్రియ - కర్మణి 8. సాధవః - 
సాధుః, సాధూ, సాధవః ఉకారాన్త పుంలింగ సాధుశబ్దము. (४.७. 9. భవత్రృణీతమ్‌ - భవత్రణీతమ్‌, 
భవత్ర్రణీతౌ, భవత్రణీతాన్‌; ७७००० పుంలింగ భవత్ర్రణీతశబ్దము. ద్విఏ. 10. ఆచారమ్‌ - 
ఆచారమ్‌, ఆచారౌ, ఆచారాన్‌; అకారాన్త పుంలింగ ఆచారశబ్దము. ద్వి.ఏ. 11. ఆమనన్తి - క్రియ. 
సమాసాలు: - 

1. కన్యార్థమ్‌ - కన్యాయె ఇదం కన్యార్థం క్రియావిశేషణవవ్యయము (చ.త.) 

2. భవత్రణీతమ్‌ - कळ ప్రణీతః (తృ.త.) భవత్ర్రణీతః, తమ్‌! 
సంధులు: - 

1. వాచ్యః + సః - వాచ్యస్సః - 9685695 

2. సః + కన్యార్ధమ్‌ - స కన్యార్ధమ్‌ - సులోపః। 

® ® 

3. వః + ॐ -వో న - ఉత్పాదేశః। 

4. న + ఉపదిశ్యతే - నోపదిశ్యతే - “69685 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. కన్యార్థం - కన్యాయె ఇదం కన్యార్థమ్‌ - చ.త. 

“చతుర్ధి తదర్ధార్థబలిహిత సుఖరక్ర్తితైకి సూ. 2-1-35 
వా॥ అర్థేన నిత్యసమాసో విశేష్యలింగతా చేతి వక్తవ్యమ్‌। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 69 


చతుర్ధ్యన్తము తదర్ధవాచకముతోను, అర్థ, బలి, హిత, సుఖ, రక్షిత ప్రకృతిక 
సుబన్తములతో వికల్పముగ సమసించును. ఇందు అర్థశబ్దముతో సమాసము 
నిత్యము. విశేషలిజ్ఞతయును విహితము. 

ద్విజాయ అయమ్‌ - ద్విజార్థః 

ద్విజాయ ఇదమ్‌ - ద్విజార్థమ్‌. 

ద్విజాయ ఇయమ్‌ - ద్విజార్థా. 
అలంకారములు: - ఇందు ఉత్తరార్థముచే పూర్వార్ణము సమర్థింపబడిన 
“అర్థాన్తరన్యాసాలంకారము” గలదు. 
క్రియాదర్శము: - 
1. ఉపదిశ్యతే - ఉప ¬ ఉపసర్ణ, “దిశ - అతిసర్జనె”. ఉప ఉపసర్గపూర్వకమైన ఈ 
ధాతువునకు “ఉపదేశించుటి అని అర్థము. సకర్మకమ్‌, అనిట్‌, ఉభయపదీ, 
కర్మణి ప్రయోగము, ఆత్మనేపదీ, లట్‌ - ప్రథమపురు షైకవచనాంతః। 

ఉపదిశ్యతే - ఉపదిశ్యేతే - ఉపదిశ్యన్తె 
2. ఆమనన్తి - ఆజ్‌ - ఉపసర్గ, 'మ్నా - అభా సా 'పాఘ్రాధ్యాన్థామ్నా ఇతి 
మనాదేశః। సకర్శకమ్‌, అనిట్‌, పరస్మై పదీ, భ్వాదయః (1), లట్‌ - ప్రథమ 
పురుషబహువచనాంతః। 

ఆమనతి - ఆమనతః - ७६०४8 


శో ఆర్యాప్యరున్థతీ తత్ర - వ్యాపారం కర్తుమర్హతి। 
ప్రాయేణైవంవిధే కార్యే - ०9०७०० ప్రగల్భతా॥ 32 

పదవిభాగము:- ఆర్యా, అపి, అరున్దతీ, తత్ర, వ్యాపారమ్‌, కర్తుమ్‌, ७८७ ప్రాయేణ, 
ఏవంవిధే, కార్యే, పురగ్టీణామ్‌, ప్రగల్భతా। 

అన్వయక్రమము:- ఆర్యా ७००७७ అపి తత్ర వ్యాపారం కర్తుమ్‌ అర్హతి। ప్రాయేణ 
8०9८ కార్యే పురగ్టీణాం ప్రగల్భతా (భవతి) 

ప్రతిపదార్థము: - ఆర్యా - పూజ్యురాలైన, ७००8 అపి - అరున్ధతీదేవియును, 
తత్ర - ఆ వివాహకృత్యమునందు, వ్యాపారమ్‌ - సాహాయ్యమును, కర్తుమ్‌ - 
చేయుటకు, అర్హతి - తగును, ప్రాయేణ - తటుచుగా, ఏవంవిధే - ఇటువంటి, 


35 


70 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


కార్యే - వివాహకార్యమునందు, Sper - కుటుంబినులకు, ప్రగల్భతా - 
చాతుర్యము, (భవతి) - (ఉండును.) 
తాత్పర్యము:- పూజ్యురాలైన అరున్టతీదేవియును ఆ వివాహకృత్యమునందు 
సాహాయ్యమును చేయుటకు తగును. తఖుచుగా ఇటువంటి వివాహకార్యమునందు 
కుటుంబినులకు చాతుర్యము ఉండును. 
పాఠాన్తరాలు: - 
1. వ్యాపారమ్‌ - సాహాయ్యమ్‌ 
విభక్తులు / క్రియలు:- 1. ఆర్యా - ఆర్యా, ఆర్యే, ఆర్యాః; ఆకారాన్త ప్రీలింగ ఆర్యాశబ్దము. 
ప్ర.ఏ. 2. ७४६४ - ७५8७, ७००४०७, అరున్ధత్యః; ఈకారాన్త (१७० అరున్ధతీశబ్దము. (४.०. 
3. తత్ర, అపి, ప్రాయేణ - అవ్యయాలు 4. వ్యాపారమ్‌ - వ్యాపారమ్‌, వ్యాపారౌ, వ్యాపారాన్‌ ; 
అకారాన్త $0807 వ్యాపారశబ్దము. ద్వి.ఏ. 5. కర్తుమ్‌ - అవ్యయము 6. అర్హతి - క్రియ 7. 
ఏవంవిధే - ఏవంవిధే, ఏవంవిధియోః, ఏవంవిధేషు; అకారాన్న నపుంసకలింగ ఏవంవిధశబ్దము. 
స.ఏ. 8. కార్యే - కార్యే, కార్యయోః, కార్యేషు; అకారాన్త నపుంసకలింగ కార్యశబ్దము. స.ఏ. 9. 
DOR - DRS ७०७५, పురగ్ధీణామ్‌; ఈకారాన్త (१७० పురగ్థీశబ్దము. ష.బ 10. 
ప్రగల్భతా - ప్రగల్భతా, Ee, ప్రగల్భతాః sso BON ప్రగల్భతాశబ్దము. (ప్ర. ఏ. 
సమాసాలు: - 
1. ఏవంవిధే - “ఏవం విధా యస్య (బహువ్రీహి) తద్‌, ఏవంవిధం, తస్మిన్‌ 
8०9. 
2. 55३ పురం - గృహం ధరతి ఇతి పురీ (కృద్‌వృత్తిః)। 
సంధులు: - 
1. ఆర్యా + అపి - అర్యాపి - Sool] 
2. అపి + ७००४७ - ७०००७७ - యణాదేశసన్థిః। 
3. ప్రాయేణ + ఏవంవిధే - ప్రాయేజ్రైవంవిధే - వృద్ధిసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. ఆర్యా - (స్తీ) 
ఎ) బు+ ణ్యత్‌ + ప్రియాం టాప్‌! పార్వతీ। (్రేష్టా ప్రీ 
బి) శ్లో॥ “యస్యాః పాదే ప్రథమే ద్వాదశా మాత్రాస్తథా తృతీయే- పి। 
అష్టాదశ ద్వితీయే చతర్థకే పంచదశా సార్యా” - ఇతి శుతబోధః। 
(చన్లోవిశేషమైనప్పుడు) 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 71 


సి) శ్లో; యత్రార్యా రుదతీ భీతా పాణ్ణవానిదమటబ్రవీత్‌। 
మహద్‌ వ్యసనమాపన్నా శిభినా పరివారితా॥ 
- ఇతి మహాభారతే - 3-12-87 
డి) (బు హలోర్హ్యత్‌ (సూ 8-1-124) 
బువర్ధాన్నాద్ధలన్నాచ్చ ०७१७१6 స్యాత్‌! కార్యమ్‌। వర్జ్యమ్‌। 
ఆర్యేణ ७0७८७ బు - గతౌ। అనేన ణ్యత్‌। 
శ్లో॥ తేన సంగతమార్యేణ రామాజర్యం కురు ద్రుతమ్‌। 
७७५० ప్రాప్య తతః పాప దశగ్రీవం హనిష్యసి॥ - ఇతి భట్టికావ్యే 6-54 
అలంకారములు:- ७७ అర్థాన్తరన్యాసాలంకారః। 
(క్రియాదర్శము:- అర్హతి - అర్హ (७6) పూజాయామ్‌ (పూజించుట) సకర్మకమ్‌, 
సేట్‌, పరస్మైపదీ, భ్వాదిప్రకరణమ్‌ (1), ०७ - ప్రథమపురుషైకవచనాంతః। 
అర్హతి - ७४४ - ७५३. 


శ్లో; అథార్చత్యజ్బతి భజత్యపచాయతి చాత్మనే॥ 52 

శ్లో; చత్వారి వల్లాయతి ॐ సభాజయతి మానతి। 
సపర్యత్యర్చయతి చారాఘ్నోతి మహయత్యపి॥ 58 
పూజయత్యర్షయతి చ మహత్యారాధయత్యపి। 
००60008०७७ ७०58 యక్షయతే- ర్చనే॥ 54 


- ఇతి ఆఖ్యాతచగ్టికాయామ్‌ 2-2 


हुता తత్‌ ప్రయాతౌషధిప్రస్థం - సిద్ధయే హిమవత్స్పురమ్‌। 
మహాకోశీప్రపాతే- స్మిన్‌ - సజ్ఞమః పునరేవ ईशा 33 

పదవిభాగము:- తత్‌, ప్రయాత, ఓషధిప్రస్థమ్‌, సిద్ధయే, హిమవత్సురమ్‌, 
మహాకోశీ(ప్రపాతే, అస్మిన్‌, సంగమః, పునః, ఏవ, నః 

అన్వయ క్రమము:- తత్‌ ఓషధిప్రస్థం హిమవత్సురం సిద్ధయే ప్రయాత। అస్మిన్‌ 
మహాకోశీప్రపాతే ఏవ నః పునః సంగమః (భవతు)! 

ప్రతిపదార్థము:- తత్‌ - కావున, ఓషధిప్రస్థమ్‌ - ఓషధి ప్రస్థమనెడి, హిమవత్సురమ్‌ 
- హిమవన్నగరమునుగూర్చి, సిద్ధయే - (వివాహకార్యము) సిద్ధించుటకొటికు, 


36 


72 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


ప్రయాత - బయలుదేరుడు. అస్మిన్‌ - ఈ, మహాకోశీప్రపాతే ఏవ - మహాకోశియను 
నదియొక్క జలపాతమునందు, నః ~ మనకు, పునః ~ BON, సంగమః ~ కలయిక. 
తాత్సర్యము: - కావున ఓషధి ప్రస్థమనెడి హిమవన్నగరమునుగూర్చి వివాహకార్యము 
సిద్ధించుటకొణకు బయలుదేరుడు. ఈ మహాకోశియను నదీజలపాతమునందు 
మనకు తిరిగి కలయిక. 
పాఠాన్తరాలు:- 1. 576 - కౌశీ, 2. పునరేవ - పునరస్తు. 
విభక్తులు / క్రియలు:- 1. తత్‌ - అవ్యయము 2. ఓషధిప్రస్థమ్‌ - ఓషధిప్రస్థమ్‌, ఓషధిప్రస్తే, 
ఓషధి ప్రస్థాని; అకారాన్త నపుంసకలింగ ఓషధి ప్రస్థశబ్దము. & 3. హిమవత్సురమ్‌ - హిమవత్సురమ్‌, 
హిమవత్సురే, హిమవత్సురాణి; అకారాన్త నపుంసకలింగ హిమవత్పురశబ్దము. ద్వి ఏ. 4. సిద్ధయే - 
సిద్ధయే, సిద్ధిభ్యామ్‌, సిద్ధిభ్యః ఇకారాన్త (१७०१ సిద్ధిశబ్దము. చ.ఏ. 5. ప్రయాత - క్రియ 6. అస్మిన్‌ 
= అస్మిన్‌, అనయోః, ఏషు; మకారాన్త పుంలింగ ఇదమ్‌శబ్దము. స.ఏ. 7. మహాకోశీప్రపాతే - 
...ప్రపాతే, ...ప్రపాతయోః, ...ప్రపాతేషుు అకారాన్త పుంలింగ ...ప్రపాతశబ్దము. 6.9. 8. ఏవ, 
పునః - అవ్యయాలు 9. నః - మమ, ఆవయోః, నః; దకారాన్త “అస్మచ్చబ్దము. ४5.०. 10 .సంగమః 
- సంగమః, SON, 6०6" ७७०००७ పుంలింగ సంగమశబ్దము. (&.०. 
సమాసాలు: - 

1. ఓషధిప్రస్థమ్‌ - ఓషధీనాం ప్రస్థః యస్మిన్‌ తద్‌ ఓషధిప్రస్థమ్‌, తత్‌। 

2. హిమవత్సురమ్‌ - హిమవతః పురమ్‌ (షత.), హిమవత్సురమ్‌, తత్‌। 

3. మహాకోశీప్రపాతే - మహాకోశ్యాః ప్రపాతః మహాకోశీప్రపాతః (షత.), 

తస్మిన్‌! 

సంధులు: - 

1. ప్రయాత + ఓషధిప్రస్థమ్‌ - ప్రయాతౌషధిప్రస్థమ్‌ - BSD 

2. ...ప్రపాతే + అస్మిన్‌ - ...ప్రపాతే- స్మిన్‌ - పూర్వరూపసస్థిః 

3. పునః + ఏవ - పునరేవ - 9667695 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
1. ఓషధిః - (స్రీ) 
0) ఓషో దాహో దీప్తిర్వా వీయతే- త్ర ఓష + ధా +కి। 
బి) “ఫలపాకావసానాస్తు బుధైరోషధయః స్మృతాః - అని హలాయుధకోషః 
సి) శ్లో॥ ఉద్భిజ్ఞాః స్థావరా os క బీజకణ్ణ ప్రరోహిణః। 

ఓషధ్యః ఫలాపాకాన్లా బహుపుష్పఫలోపగాః ॥ - ఇతి మనుః 1 -46 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 73 


డి)1. శ్లో॥। వనేచరాణాం వనితాసఖానాం 
దరీగ్భృహోత్సబ్దనిషక్తభాసః। 
భవన్తి యత్రౌషధయో రజన్వా- 
మతైలపూరాస్సురతప్రదీపాః ॥ 
2. శ్లో; అథాషధీనామధిపస్య వృద్దౌ 
తిథై చ జామిత్రగుణాన్వితాయామ్‌। 
సమేతబన్ఫుర్షిమవాన్సుతాయా 
వివాహదీక్షావిధిమన్వతిష్టత్‌!। - కు.సం. 7-1 
3) శ్లో సరళాసక్తమాతంగ - (గైవేయస్ఫ్సురితత్విషః। 
ఆసన్నోషధయో నేతు - ర్నక్రమస్నేహదీపికాః॥ 


-కు.సం. 1-10 


- రవం. 4-75 
ఇ) 'దర్వివిదివేదిఖనిశాన్య[శ్రివేశికృష్యోషధి ४९०००७४ 
ఏతే (७०७०० స్యుః పక్షే జీప్‌! దర్వీరిత్యాది। - లింగానుశాసన ప్రకరణమ్‌। 
(క్రియాదర్శము:- 1. ప్రయాత - ప్ర - oS, 'యా - ప్రాపణే (పొందుట) 
(వెళ్లుట), సకర్మకమ్‌, అదాదయః (2), అనిట్‌, పరస్మైపదీ, లోట్‌ - మధ్యమపురుష 
బహువచనాంతః। 
ప్రయాహి / ప్రయాతాత్‌ - ప్రయాతమ్‌ - ప్రయాత. 


శ్లో తస్మిన్‌ సంయమినామాద్యే - జాతే పరిణయోన్ముఖే। 
జహుః పరిగ్రహవ్రీడాం - ప్రాజాపత్యాస్తపస్వినః। 34 

పదవిభాగము:- తస్మిన్‌, సంయమినామ్‌, ఆద్యే, జాతే, పరిణయోన్ముఖే, జహుః, 
పరిగ్రహవ్రీడామ్‌, ప్రాజాపత్యాః, తపస్వినః। 

అన్వయక్రమము:- సంయమినామ్‌ sd తస్మిన్‌ పరిణయోన్ముఖే జాతే (సతి) 
ప్రాజాపత్యాః తపిస్వనః పరిగ్రహవ్రీడాం జహుః। 

ప్రతిపదార్థము:- సంయమినామ్‌ - యోగులలో, ఆద్యే - మొదటివాడగు, తస్మిన్‌ 
- ఆ శివుడు, పరిణయోన్ముఖే - వివాహమునందు ఉత్సుకత కలవాడు, జాతే 
(సతి) - కాగా, ప్రాజాపత్యాః - కాయకనామవివాహ సంబంధులగు, తపస్వినః 


74 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


- సప్తర్షులు, పరిగ్రహవ్రీడామ్‌ - భార్యలచేత కలిగిన సిగ్గును జహుః - వీడిరి. 
తాత్పర్యము: - యోగులలో మొదటివాడగు ఆ శివుడు వివాహమునందు ఉత్సుకత 
కలవాడు కాగా కాయకనామవివాహసంబంధులగు సప్తర్షులు భార్యలచేత కలిగిన 
నిగ్గును వీడిరి. (అనగా నప్తర్నులు - నిత్యము యోగానుసంధానము 
కల్లియుండువారు. ) 
పాఠాన్తరాలు:- 1. ఉన్నుఖే -ఉత్సుకే, 2. తపస్వినః - తపోధనాః 
విభక్తులు / క్రియలు:- 1. సంయమినామ్‌ - సంయమినః, సంయమినోః, సంయమినామ్‌ 
నకారాన్త పుంలింగ సంయమిన్‌శబ్దము. ష.బ. 2. ఆద్యే - అద్యే, ఆద్యయోః, ఆద్యేషు; అకారాన్త 
పుంలింగ ఆద్యశబ్దము. 5.9. 3. తస్మిన్‌ - తస్మిన్‌, తయోః, తేషు; దకారాన్త పుంలింగ తచ్చబ్దము. 
5.9. 4. పరిణయోన్ముఖే - ...ఉన్ముఖే, ...ఉన్ముఖయోః, ... ఉన్ముఖేషు; అకారాన్ర 
పుంలింగ...ఉన్ముఖశబ్దము. స.ఏ. 5. జాతే - జాతే, జాతయోః, జాతేషు; అకారాన్త పుంలింగ 
జాతశబ్దము. స.ఏ. 6. ప్రాజాపత్యాః - ప్రాజాపత్యః, ప్రాజాపత్యౌ, ప్రాజాపత్యాః, అకారాన్త పుంలింగ 
ప్రాజాపత్యశబ్దము. (6.०. 7. తపస్వినః - తపస్వీ, తపస్వినౌ, తపస్వినః; నకారాన్త పుంలింగ 
తపన్విన్‌శబ్దము .ప్ర.బ. 8. పరిగ్రహవ్రీడామ్‌ - ...వ్రీడామ్‌, ...ప్రీడే, ...వ్రీడాః ఆకారాన్త 
ప్రీలింగవ్రీడాశబ్దము. ద్వి.ఏ. 9. జహుః - క్రియ. 
సమాసాలు: - 

1. పరిణయోన్ముఖే - పరిణయస్య ఉన్ముఖః (షత.) పరిణయోన్ముఖః, తస్మిన్‌! 

2. ప్రాజాపత్యాః - ప్రజానాం పతిః (షత.) ప్రజాపతిః, ప్రజాపతేః ఇమే 

(త.వృ. ) 

3. పరిగ్రహప్రీడామ్‌ - పరిగ్రహస్య (వీడా - పరిగ్రహవ్రీడా (షత. ) తామ్‌! 
సంధులు: - 

1. పరిణయ + ఉన్నుఖే - పరిణయోన్ముఖే - గుణసనిః। 

2. ప్రాజాపత్యః + తపస్వినః - ప్రాజాపత్యాస్తపస్వినః । విసర్గసన్ధిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. ప్రాజాపత్యః - 
ఎ) 


శ్లో సహోభౌ చరతాం ధర్మమితి వాచానుభాప్య చ। 


కన్యాప్రదానమభ్యర్చ్య ప్రాజాపత్యో విధిః స్మృతః -మనుస్మృతి-3-30 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 75 


శ్లో 825१९९ చరతాం ధర్మం సహ యా దీయతే- 9 
స కాయః పావయేత్తజ్ఞః షట్‌షడ్‌ వంశయాన్సహాత్మనా॥ 

- యాజ్ఞవల్య్యస్మృతి -1-60 
వి)' ग అని, ఈ శ్లోకాన్నే ఉదాహరించినాడు. - ఆప్టే 
(క్రియాదర్శము:- జహుః - “ఓహాక్‌ (హా) - త్యాగే” విడుచుట, జుహోత్యాదయః 
(3), సకర్మకమ్‌, అనిట్‌, పరస్మైపదీ, లిట్‌ - ప్రథమపురుషబహువచనాంతః। 

జహౌ - జహతుః - జహుః 


दा తతః పరమమిత్యుక్వ్వా - (७४९ మునిమణ్జలమ్‌। 
భగవానపి సంప్రాప్తః - ప్రథమోద్దిష్టమాస్పదమ్‌॥ 35 

పదవిభాగము:- తతః, పరమమ్‌, ఇతి, ఉక్తా, ప్రతస్థే, మునిమణ్ణలమ్‌, భగవాన్‌, 
అపి, సంప్రాప్త, ప్రథమోద్దిష్టమ్‌, ఆస్పదమ్‌। 
అన్వయక్రమము:- తతః, మునిమణ్ణలం పరమమ్‌ ఇతి ఉక్తా डक భగవాన్‌ 
అపి ప్రథమోద్దిష్టమ్‌ ఆస్పదం సంప్రాప్తః। 
ప్రతిపదార్థము: - తతః - పిమ్మట, మునిమణ్ణలమ్‌ - సప్తర్ష్నులసమూహము, 
పరమమ్‌ - సరి, ఇతి - యని, ఉక్త్వా - పలికి, ప్రతస్థే - బయలుదేరెను. 
భగవాన్‌ + అపి - పూజ్యాడగు శివభగవానుడును, ప్రథమోద్దిష్టమ్‌ - తొలుత 38 
చెప్పబడిన, ఆస్పదమ్‌ - స్థానమునుగూర్చి, సంప్రాప్త - పోయెను. 
తాత్పర్యము:- పిమ్మట సప్తర్నులసమూహము సరియని పలికి బయలుదేరెను. 
పూజ్యుడగు శివభగవానుడును తొలుత చెప్పబడిన స్థానమును (మహాకోశీ 
ప్రపాతము) గూర్చి పోయెను. 
పాఠాన్తరాలు:- 1. పరమమ్‌ - ప్రమాణమ్‌ 2. సంప్రాప్తః - సంక్రాన్తః 
3. ఆస్పదమ్‌ - ఆశయమ్‌. 
విభక్తులు / క్రియలు:- 1. తతః - అవ్యయము 2. మునిమణ్జలమ్‌ - మునిమణ్జలమ్‌, మునిమజ్జలే, 
మునిమణ్ణ్జలాని; అకారాన్త నపుంసకలింగ మునిమణ్జలశబ్ద్బము. ప్ర.ఏ. 3. పరమమ్‌ - అవ్యయము 


4. ఇతి, అపి - అవ్యయాలు 5. ఉక్తా - అవ్యయము 6. एट - క్రియ 7. భగవాన్‌ - భగవాన్‌, 
భగవనౌ, భగవన్తః; తకారానపుంలింగభగవత్‌శబ్దము. (७.9. 8. ప్రథమోద్దిష్టమ్‌ - ప్రథమోద్దిష్టమ్‌, 


76 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


ప్రథమోద్దిష్టే, ప్రథమోద్దిష్టాని; ७७००० నపుంసకలింగ ప్రథమోద్దిష్టశబ్దము. ద్వి ఏ. 9. ఆస్పదమ్‌ - 
ఆస్పదమ్‌, ఆస్పదే, ఆస్పదాని; అకారాన్త నపుంసకలింగ ఆస్పదశబ్దము. ద్విఏ. 10. సంప్రాప్త - 
సంప్రాప్తః, సంప్రాప్తా, So; అకారాన్త పుంలింగ సంప్రాప్తశబ్దము. ప్ర.ఏ. , 
సమాసాలు: - 

1. మునిమణ్ణలమ్‌ - మునీనాం DRO (షత.), ०9000698०9 

9: ప్రథమోద్దిష్టమ్‌ - (పథమమ్‌ ఉద్దిష్టమ్‌ - ప్రథమోద్దిష్టమ్‌ (కర్మధా.) తత్‌! 





సంధులు: - 
1. ఇతి + ७875 - ఇత్యుక్త్వా ¬ యణాదేశసస్థిః 
2. ప్రథమ + ఉద్దిష్టమ్‌ - ప్రథమోద్ధిష్టమ్‌ - గుణసస్థిః 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. భగవాన్‌ - (త్‌) - (త్రి.) 
ఎ) భగః 'ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రియః జ్ఞానవైరాగ్యయోశ్చైవ 
షణ్ఞాం భగ ७७६००० ఇత్యుక్తలక్షణం షడైశ్వర్యమస్యస్వేతి। 
బి) భగ + నిత్యయోగే మతుప్‌, మస్య వః। 
సి) “తత్రభవాన్‌ భగవానితి శబ్దో వృద్ధెః ప్రయుజ్యతే పూజ్యై॥” - అని 
హలాయుధకోశము 
డి) “శ్లో; భగవానపి తా 0७४ శరదోత్ఫుల్లమల్లికాః। 
వీక్ష్య రన్తుం మనశ్చక్రే యోగమాయాముపాశ్రితః॥।” - ఇతి భాగవతే 
ఇ) “శ్లో! నివేదనః సుఖాజాతః సుగన్గారో మహాధనుః। 
గన్ఫపాలీ చ భగవాన్‌ ఉత్గానః సర్వకర్మణామ్‌॥” 
- ఇతి మహాభారతే 13-17-127 
ఎఫ్‌) “ అథ భగవాన్‌ కుశలీ కశ్యపఃి” - ఇతి శాకున్తలే -5 
జి) శ్లో ప్రకాశచన్లోదయనస్టదోషః 
ప్రవ్యత్తరక్ష్య పిశితాశదోషః। 
రామాభిరామేరితచిత్తదోషః 
స్వర్గప్రకాశో భగవాన్‌ ప్రదోషః॥ 
“పూజ్యమైన ప్రదోషసమయము స్వర్గమువంటి ప్రకాశము గలదాయెను.” 
హెచ్‌) “ఉత్పత్తిం చ వినాశం చ భూతానామాగతిం గతిమ్‌। 
వేత్తి విద్యామవిద్యాం చ స వాచో భగవానితి॥” 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 77 


(క్రియాదర్శము: - ७४९ - ప్ర - పూర్వకాత్‌ कूः గతినివృత్తా విత్యస్మద్దాతో 
స్సకర్శకాత్‌ కర్తరిభూతే లిట్‌ ఆత్మనేపదీ ప్రథమపురు షైకవచనాంతః। 
छट = ప్రతస్టాతే = ప్రతస్థిరే. 
శ్లో; స గుప్తమూల ప్రత్యన్తః శుద్ధపార్షిిరయాన్నితః। 
షడ్విధం బలమాదాయ - डड దిగ్గిగీషయా॥ 


- 5.50. 4-26 


डत తే చాకాశమసిశ్యామ - ముత్పత్య పరమర్షయః। 
ఆసేదురోషధి ప్రస్థం = మనసా SoS 36 


పదవిభాగము: - తే, చ, ఆకాశమ్‌, అసిశ్యామమ్‌, ఉత్పత్య, పరమర్షయః, ఆసేదుః 
ఓషధి ప్రస్థమ్‌, మనసా, సమరంహసః। 

అన్వయ క్రమము: - మనసా సమరంహసః తే పరమర్షయః చ అసిశ్యామమ్‌ ఆకాశమ్‌ 
ఉత్పత్య ఓషధిప్రస్థమ్‌ ఆసేదుః। 

ప్రతిపదార్థము: - మనసా - మనస్సుతో, సమరంహసః - సమానమైన వేగము 
కలవారైన, తే- ఆ, పరమర్షయః చ - సప్తర్షులును, అసిశ్యామమ్‌ - కత్తివలె 
నల్లనిదైన, ఆకాశమ్‌ - ఆకాశమునుగూర్చి, ఉత్పత్య - ఎగసి, ఓషధి ప్రస్థమ్‌ - 
ఓషధిప్రస్థమను హిమవన్నగరమును, ఆసేదుః - చేరిరి. 

తాత్పర్యము: - మనస్సుతో సమానమైన వేగముకలవారైన ఆ SRS 5858 
నల్లనిదైన ఆకాశమునుగూర్చి ఎగసి ఓషధి ప్రస్థమను హిమవన్నగరమును చేరిరి. 
పాఠాన్తరాలు: - 1. తే చాకాశ - అధాకాశ 2. పరమర్షయః - మునిపుంగవాః 
విభక్తులు / క్రియలు:- 1. మనసా - మనసా, మనోభ్యామ్‌, మనోభిక సకారాన్త నపుంసకలింగ 
మనశ్ళబ్దము తృ.ఏ. 2. సమరంహసః - సమరంహాః, సమరంహసౌ, సమరంహసః; 685०००७ 
పుంలింగ సమరంహస్‌శబ్దము .ప్రబ3.తే-సః తౌ, తే; దకారాన్త పుంలింగ తచ్చబ్దము. ప్ర.బ. 
4. పరమర్షయః - పరమర్శిః, 66506, పరమర్షయః ఇకారాన్త పుంలింగ పరమర్నిశబ్దము. (४.७. 
ర్‌. అసిశ్యామమ్‌ - అసిశ్యామమ్‌, అసిశ్యామౌ, అసిశ్యామాన్‌; ७६०००७ పుంలింగ అసిశ్యామశబ్దము. 
ద్విఏ. 6. ఆకాశమ్‌ - ఆకాశమ్‌, ఆకాశౌ, అకాశాన్‌; ७5०००७ పుంలింగ ఆకాశశబ్దము. ద్విఏ. 
7. ఉత్పత్య - అవ్యయము 8. ఓషధిప్రస్థమ్‌ - ఓషధిప్రస్థమ్‌, ఓషధి ప్రస్టే, ఓషధిప్రస్థాన్‌; అకారాన్త 
పుంలింగ ఓషధిప్రస్థశబ్దము. ద్వి.ఏ. 9. ఆసేదుః - క్రియ. 


39 


78 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


సమాసాలు: - 
1. సమరంహసః - సమం రహః యేషాం (బహువ్రీహి) తే 6550607०68 
2. పరమర్షయః - పరమాశ్చ తే బుషయశ్చ (కర్మధా.) పరమర్నయః। 
3. అసిశ్యామమ్‌ - అసిః ఇవ శ్యామః అసిశ్యామః (కర్మధా.) తమ్‌। 'ఉపమానాని 
సామాన్యవచనైః ఇతి సమాసః। 
సంధులు: - 
1. చ + ఆకాశమ్‌ - చాకాశమ్‌ - 55४68583 
2. ఆసేదుః + ఓషధిప్రస్థమ్‌ - ఆసేదురోషధిప్రస్థమ్‌ - DISD 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు 
1. అసిః - 
2)1) అసతీతి, అస్‌ దీపా ఇన్‌! 
2) అస్యతే క్షిప్యతే, అస్‌ - ఇన్‌! 
బి) &१ 0०४ కరవాలః ३६६2 కౌక్షేయకః కృపాణః స్యాత్‌! 
రిష్టిరసిచన్దహాసౌ తరవారిర్మణ్ఞలా(గం చ ॥ 472 
- అని హలాయుధకోశము “10! నామములను పేర్కొన్నది. 
३) శ్లో॥ పర్ణశాలామథ క్షిప్రం - వికృష్ణాసిః ప్రవిశ్య సః 
వైరూప్యపౌనరుక్షేన - భీషణాం తామయోజయత్‌॥ - ర.వం. 12-40 
“..సీతారాములకెట్టి కీడును చేయునో అన్న భావముచేత, లక్ష్మణుడు ఖద్దపాణియె 
శీఘ్రముగా పర్ణశాలను చేరి, భయంకరరూపముతో అచటనున్న శూర్చణఖయొక్క 
ముక్కు చెవులను ఛేదించి, వికృతముగనున్నదానిని మరింత వికృతరూపిణిగ చేసెను. 
డి) శ్లో “అసిర్విశసనః ఖద్దస్తీక్ష ధారో దురాసదః। 
$756) 9००७8 )४ ధర్మపాలో నమో- స్తుతే॥” - ఇతి వారాహీతన్షమ్‌ 
(క్రియాదర్శము:- ఆసేదుః - ఆజ్‌ - ఉపసర్గ, “షద్‌ - విశరణగత్యవసాదనేషు” 
७७ - ప్రథమపురుషబహువచనాంతః। 
అససాద, అసేదతుః, ఆసేదుః 


© 


అవతారికా:- ఇతఃపరం దశభిః శ్లోకైరోషధిప్రస్థమేవ వర్ణయతి। 
ఇటునుండి 10 శ్లోకములలో ఓషధిప్రస్థమునే వర్ణించుచున్నాడు. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 79 


శ్లో అలకామతివాహైవ - వసతిం HPS 
స్వర్గాభిష్యన్దవమనం - కృత్వేవోపనివేశితమ్‌।। 87 
పదవిభాగము:- అలకామ్‌, అతివాహ్యా, ఏవ, వసతిమ్‌, వసుసమ్పదామ్‌, 
స్వర్గాభిష్యన్గవమనమ్‌, కృత్వా, ఇవ, ఉపవేశితమ్‌। 
అన్వయడక్రమము:- వసుసవమ్పదాం 56963 అలకామ్‌ అతివాహ్య ఏవ, 
5९८२१५555950 కృత్వా ఇవ ఉపవేశితమ్‌ ఓషధిప్రస్థమ్‌ ఆసేదుః ఇతి 
పూర్వేణాన్వయః। 
ప్రతిపదార్థము: - వసుసమ్పదామ్‌ - ధనసమృద్దులకు, వసతిమ్‌ - నిలయమైన, 
అలకామ్‌ - (కుబేరుని రాజధానియగు) అలకానగరమును, అతివాహ్య+ ఏవ- 
అతిక్రమించి, స్వర్గాభిష్యన్గవమనమ్‌ - స్వర్గాతిరిక్తజనమును వెడలించుటకును, 
కృత్వా - చేసి, ఏవ - దీటుగా, ఉపవేశితమ్‌ ఇవ - నిర్మింపబడినదివలె నున్న, 
ఓషధి ప్రస్థమ్‌, ఆసేదుః, ఇతి పూర్వేణాన్వయః। 
తాత్పర్యము:- ధనసమృద్దులకు నిలయమైన అలకానగరమును అతిక్రమించి 
స్వర్గాతిరిక్తజనమును వెడలించుటకు దీటుగాచేసి నిర్మింపబడినదివలె నున్న - 
ఓషధి ప్రస్థమును చేరిరి. 
పాఠాన్తరాలు:- 1. ఏవ - ఇవ, 2. వసు - బహు 3. ...ప్యన్నవమనం - 
...స్యన్టివమనం, ...స్యన్టిరమణమ్‌ 
విభక్తులు / క్రియలు:- 1. వసుసంపదామ్‌ - వసుసంపదః, వసుసంపదోః, వసుసమృదామ్‌ ; 
దకారాన్త [6906 ...సమ్బద్‌శబ్దము. ష.బ. 2. వసతిమ్‌ - వసతిమ్‌, వసతీ, 6885 ఇకారాన్త 
ప్రీలింగ వసతిశబ్దము. ద్వి.ఏ. 3. అలకామ్‌ - అలకామ్‌, అలకే, Bos; ఆకారాన్త (3७०6 
అలకాశబ్దము. ద్విఏ. 4. అతివాహ్య, ఇవ, కృత్వా - అవ్యయాలు 5. స్వర్ణాభిష్యన్నవమనమ్‌ - 
...వమనమ్‌, ...వమనౌ, ...వమనాన్‌; అకారాన్త పుంలింగ ...వమనశబ్దము. ద్వి ఏ. 6. ఉపవేశితమ్‌ 
- ఉపవేశితమ్‌, ఉపవేశితౌ, ఉపవేశితాన్‌; అకారాన్త పుంలింగ ఉపవేశితశబ్దము. ద్విఏ. 7. ఓషధి ప్రస్థమ్‌ 
- ఓషధిప్రస్థమ్‌, ఓషధి ప్రస్టా, ఓషధి ప్రస్థాన్‌, అకారాన్త పుంలింగ ఓషధిప్రస్థశబ్దము. ద్విఏ. 8. 
ఆసేదుః - క్రియ. 
సమాసాలు: - 
1. వసుసంపదామ్‌ - వసూనాం సంపదః - (షత.) వసుసంపదః, छ 
2, ७०९६००७ - SE ७६०७४, స్వర్గాభిష్యన్షః (షత.) 
6९८१६७ వమనమ్‌ (షత.), స్వర్లాభిష్యన్గవమనమ్‌। తత్‌। 


40 


80 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


సంధులు: - 
1. అతివాహ్య + ఏవ - అతివాహైవ - వృద్ధిసస్థిః 
2. కృత్వా + ఇవ - కృత్వేవ - గుణసస్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
1. ७६०७४ - 
అత్ర అభిష్యన్షశబ్లో భోజరాజేన వ్యాఖ్యాతః - 
శ్లో; ద్వావభిష్యన్దనిష్యన్లా సారే నిష్పీడనోద్ధవే। 
వ్యవస్థితాదభ్యధికో - ప్యభిష్యన్లో 820०86४881 ఇతి 
అత్ర తు ధనం వివక్షితమ్‌ । అత ఏవాదిశబ్దప్రయోగః। అత్ర వైశ్రవణాలయస్య 
పరదేశత్వం స్వర్గస్య స్వదేశత్వం చ గమ్యతే, తేన చ వైశ్రవణో- పి హిమవదపేక్షయా 
న్యూనః, స్వర్షసంపదపి తదాయత్తేతి చ ధ్వన్యతే। 
యథాహ కౌటిల్యః - 
“భూతపూర్వమభూతపూర్వం వా జనపదం పరదేశాపవాహనేన స్వదేశాభిష్యన 
వమనేన వా నివేశయేద్‌” ఇతి। - DSS’ వ్యాఖ్యాయామ్‌ 
అలంకారాలు: - అత్ర హిమవత్సురస్య ధనపరిపూర్ణత్వదర్శనాదుత్రేక్షాద్వయమ్‌। 
వైశ్శవణాలమభిభూమ తత్రస్థాః సంపదః సమానీయ విరచితమివేత్వేకా। 
స్వర్గాదతిరిక్తా సంపదః సమానీయ విరచితమివేత్యన్యా। ద్వివిధా హి నయవిదాం 
ప్రవృత్తిః। 
క్రియాదర్శము:- 1. ఆసేదుః - ఆజ్‌ - ఉపసర్గ, 'షద్‌ - విశరణగత్యవసాదనేషు” 
(నశించుట, గమనము, చంపుట) 1. అకర్మకమ్‌, 2,3. సకర్మకమ్‌, అనిట్‌, 
పరస్మైపదీ, తుదాదిప్రకరణమ్‌(6), లిట్‌ - ప్రథమపురుషబహువచనాంతః। 
ఆససాద - ఆసేదతుః - ఆసేదుః 


శ్లో 6८०४७४७680 - వప్రాన్తర్వలితౌషధి। 
బృహన్మణిశిలాసాలం - గుప్తావపి మనోహరమ్‌॥। 38 
పదవిభాగము: - గజ్లాస్రోతఃపరిక్షిప్తమ్‌, వ ప్రాన్తర్వలితౌషధి, బృహన్మణిశిలాసాలమ్‌, 
గుప్తా, అపి, మనోహరమ్‌। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 81 


అన్వయక్రమము:- గజ్లాస్రోతఃపరిక్షిప్తం వప్రాన్తర్ద్వలితాషధి బృహన్మణిశిలాసాలం 
గుప్తా అపి మనోహరమ్‌ ఓషధి ప్రస్థమ్‌ ఆసేదుః, ఇతి పూర్వేణాన్వయః। 
ప్రతిపదార్థము:- గజ్ఞాస్రోతఃపరిక్షిప్తమ్‌ - గంగానదీప్రవాహములతో చుట్ట 
బడినదియు, HRSA - ప్రాకారముయొక్క లోపల ప్రకాశించుచున్న 
తరుగుల్మలతాతృణాదులు కలిగినదియు, బృహన్మణిశిలాసాలమ్‌ - గొప్పవగు 
మాణిక్యప్రాకారములు గలదియు, గుప్తా + అపి - సంవృతమయ్యును, మనోహరమ్‌ 
- సుందరమును అగు, ఓషధిప్రస్థమ్‌ ఆసేదుః ఇతి పూర్వేణాన్వయః 
తాత్పర్యము:- గంగానదీ ప్రవాహములతో చుట్టబడినదియు, ప్రాకారములోపల 
ప్రకాశించుచున్న తరుగుల్మలతాతృణాదులు కలదియు, గొప్పవగు మాణిక్య 
ప్రాకారములు గలదియు, సంవృతమయ్యును సుందరమును అగు - ఓషధి 
ప్రస్థమను హిమవన్నగరమును చేరిరి. 

విభక్తులు / క్రియలు:- 1. గజ్ఞాస్రోతఃపరిక్షిప్తమ్‌ - ...పరిక్షిప్తమ్‌, .. పరిక్షిప్తే, ...పరి 
అకారాన్త నపుంసకలింగ ... పరిక్షిప్తశబ్దము. ద్విఏ. 2. వటప్రాన్తర్ద్వలితౌషధి - ...८.८, ... 3 
...ఓషధీని; ఇకారాన్న నపుంసకలింగ ...ఓషధిశబ్దము. ద్విఏ. 3. బృహన్మణిశిలాసాలమ్‌ - ...సాలమ్‌, 
...సాలే, ...సాలాని; అకారాన్త నపుంసకలింగ...సాలశబ్దము. ద్విఏ. 4. గుప్తా - గుప్తా 608९ 65, 
గుప్తిషు; ७७०००७ నపుంసకలింగ గుప్తిశబ్దము. స.ఏ. 5. మనోహరమ్‌ - మనోహరమ్‌, మనోహరే, 
మనోహరాణి; అకారాన్త నపుంసకలింగ మనోహరశబ్దము. ద్విఏ. 6. అపి - అవ్యయము 
సమాసాలు: - 

1. గజ్లాస్రోతపరిక్షిప్తమ్‌ - గంగాయాః ప్రోతాంసి గంగాస్రోతాంసి, తైః పరిక్షిప్తమ్‌, 
గంగాస్రోతఃపరిక్షిప్తమ్‌, (ష.త.) 

2. SSO AG - వప్రస్య అంతః (షత.) వప్రాంతః వప్రాంతే జ్వలితాః 
ఓషధయః యస్య (బహువ్రీహి) తత్‌, వప్రాంతర్జ్వలితాషధి తత్‌। 

3. బృహన్మణిశిలాసాలమ్‌ - మణీనాం శిలాః (ష త.) మణిశిలాః, మణిశిలానామ్‌ 
సాలః। (షత.) మణిశిలాసాలః, బృహద్‌ మణిశిలాసాలః యస్య (బహువ్రీహి) 
తత్‌, బృహన్మణిశిలాసాలమ్‌ తత్‌! 

4. మనోహరమ్‌ - మనసః హరమ్‌ - మనోహరమ్‌। 

సంధులు: - 
1. గుప్తా + అపి - గుష్తావపి - యాన్హాదేశవాన్తాదే శసన్థయః 


41 


82 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


ఏచో- యవాయావః (సూ. 6-1-78). వఏఓఐబెలకు అచ్చుపరముగా 
నున్నప్పుడు క్రమముగా అయ్‌, అవ్‌, ఆయ్‌, ఆవ్‌ ఆదేశముగ వచ్చును. 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. వప్రమ్‌ :- (నపుం.) (పుం.) - ఎ) ఉప్యతే- (88 వప్‌ + 'వృద్ధివపిభ్యాం 
రన్‌ ఇతి రన్‌! ఉణాదిసూత్రమ్‌ 2-281 'డువప్‌ - బీజసన్లానే”+ రన్‌! 
బి శ్లో॥ ...వప్రం క్షేత్రం చ కేదారమ్‌ ॥ అని హలాయుధకోశము 
సి) శ్లో; స వేలావప్రవలయాం పరిఖీకృతసాగరామ్‌। 
అనన్యశాసనాముర్వీం శశా సైకపురీమివ॥ - రవం. 1-80 
“ఆ దిలీపుడు సాగరపుచెలియలికట్టయే కోట ప్రహరీగోడగాను, సముద్రమే 
అగడ్తగా కల, ఇతరరాజులచే పాలింపబడనిదియును అగు భూమండలము 
నంతటిని, ఒకే ఒక్క పురమునువలె, 9७१ 
అలంకారాలు:- ఇందు “వ్యతిరేకాలంకారిమున్నదని చెప్పదగును. 
“వ్యతిరేకో విశేషశ్చేదుపమేయోపమానయోః” అని చంద్రాలోకలక్షణము. 
ఉపమేయోపమానములకు పోలికతోబాటు, భేదమును కూడా చెప్పినయెడల 
“వ్యతిరేకాలంకారిమగును. దాగియున్నను మనోహరమైనదని వర్ణింపబడుటచే 
వ్యతిరేకము ధ్వన్యమగుచున్న దిచట. 


శ్లో జితసింహభయా నాగా - యత్రాశ్వా బిలయోనయః 

యక్షాః కింపురుషాః పౌరా - యోషితో వనదేవతాః॥। 39 
పదవిభాగము:- జితసింహభయాః, నాగాః, యత్ర, అశ్వాః, బిలయోనయః, 
యక్షాః, కింపురుషాః, పౌరాః, యోషితః, వనదేవతాః। 
అన్వయ క్రమము: - యత్ర నాగా జితసింహభయాః అశ్వాః బిలయోనయః, యక్షాః 
కింపురుషాః పౌరాః, వనదేవతాః యోషితః (సన్తి) 
ప్రతిపదార్థము: - యత్ర - ఎచట, నాగాః - ఏనుగులు, జితసింహభయాః - 
జయింపబడిన సింహములవలన భయము కలవియో, అశ్వాః - గుజ్జములు, 
బిలయోనయః ~ కొండగుహలు ఉత్పత్తి స్థానములుగా కలవియో, యక్షాః - 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 83 


యక్షులు, కింపురుషాః - కిన్నరులు, పౌరాః - పురజనులో, వనదేవతాః - 
వనదేవతలు, యోషితః - ప్రీలో 

తాత్పర్యము:- ఎచట ఏనుగులు జయింపబడిన సింహములవలన భయము 
కలవియో, గుజ్జములు కొండగుహలు ఉత్పత్తిస్థానముగా కలవియో, యక్షులు, 
కిన్నరులు పురజనులో, వనదేవతలు र्क (అట్టి ఓషధిప్రస్థము. ) 
పాఠాన్తరాలు: - 1. జిత - వీత, 2. యక్షాః కిమ్చురుషాః - యక్షకిమ్బురుషాః 
విభక్తులు / క్రియలు:- 1. యత్ర - అవ్యయము 2. నాగాః - నాగః, నాగౌ, నాగాఖ అకారాన్త 
పుంలింగ నాగశబ్దము. ప్ర.బ. 3. జితసింహభయాః - ...భయః, ...భయౌ, ...భయాః; అకారాన్త 
పుంలింగ ...భయశబ్దము. ప్రబ. 4. అశ్వాః - ७८७, అశ్వౌ, అశ్వాఖ అకారాన్త పుంలింగ అశ్వశబ్దము. 
ప్ర.బ. 5. బిలయోనయః - బిలయోనిః, బిలయోనీ, బిలయోనయః; ७०००6 పుంలింగ 
బిలయోనిశబ్దము ప్ర.బ. 6. యక్షాః - యక్ష, యక్షా, యక్షా; అకారాన్త పుంలింగ యక్షశబ్దము. 
ప్ర.బ. 7. కింపురుషాః - కింపురుషు, కింపురుషా, కింపురుషాః; అకారాన్త పుంలింగ కింపురుషశబ్దము. 
ప్ర.బ. 8. పౌరాః - పౌరః, పౌరౌ, పౌరాః, అకారాన్త పుంలింగ పౌరశబ్దము. ప్ర.బ. 9. వనదేవతాః 
- వనదేవతా, వనదేవతే, వనదేవతాః; ఆకారాన్త (2७०0 దేవతాశబ్దము. (ప్ర.బ. 10. యోషితః - 
యోషిత్‌, యోషితౌ, యోషితః, తకారాన్త (2७०0 యోషిత్‌శబ్దము (७.७. 


సమాసాలు: - 


1. 


2. 
3. 
4. 


జితసింహభయాః - సింహేభ్యః భయమ్‌ (పం.త.) సింహభయమ్‌। జితం 
సింహభయమ్‌ యేషాం తే (బహువ్రీహి) 

బిలయోనయః - బిలాని యోనిః యేషాం (బహు ప్రీహి) తే, బిలయోనయః 

కింపురుషాః - కుల్సితాశ్చ తే పురుషాశ్చ, (గతిసమాసః) కింపురుషాః। 42 
వనదేవతాః - వనే దేవతాః (స.త.) వనదేవతాః। 


సంధులు: - 


1. 


జితసింహభయాః + నాగాః - జితాసింహభయా నాగాః - విసర్గలోపః। 


2. నాగాః + యత్ర - నాగా యత్ర - 2555९ 


రాలాయి లు 


. యత్ర + అశ్వాః - యత్రాశ్వాః - 55६6558३ 
. అశ్వా + విలయోనయః - అశ్వా బిలయోనయః - విసర్గలోపః। 


పౌరాః + యోషితః - పారా యోషితః - విసర్గలోపః। 


. యోషితః+ వనదేవతాః - యోషితో వనదేవతాః - ఉత్వాదేశః। 


పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. అశ్వః - ఎ) అశ్చుతే మార్గం వ్యాప్నోతి ఇతి అశ్వః। అశూ వ్యాప్తా, 


84 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


७००८७१२७७७ 5९७ ఉణాదిసూత్రమ్‌ - 1-149 
బి) दूँ అర్వా గన్టర్వో- శ్వః సప్తిర్వాజీ తురంగమస్తురగః। 
తారో హరిస్తురజ్లో యుయురుకో ఘోటకో హయో వాహః॥। - అని 
హలాయుధకోశము “14 నామములను అందించినది. 
సి శ్లో॥ అమృతాద్‌ బాప్పతో వహ్నేర్వేదేభ్యో- ६३०६६) గర్భతః। 
సామ్నా హయానుముత్పత్తిః సప్తధా పరికీర్తితా॥ 
డి) శ్లో; అతో- యమశ్వః కపిలానుసారిణా 
పితుస్వదీయస్య మయా? పహారితః। 
అలం ప్రయత్నేన తవాత్ర మా నిధాః 
పదం పదవ్యాం సగరస్య సన్తతేః॥ - 5.50. 3-50 
“నీ తండ్రిచేయు యాగమునకు సంబంధించి ఈ అశ్వమును, కపిలమహర్షితో 
సమానుడైన, నేను అపహరించితిని. ఇంక ఈ అశ్వరక్షణ విషయమునందు నీ 
ప్రయత్నము చాలును. సగరునిసంతానము పయనించినమార్గమందు నీవు 
కాలూనకుము. 
ఎఫ్‌) అశ్వములగతి విశేషములు 
శో (ప్రథమా విక్రమా ధారా - ద్వితీయా పులకా మతా 
తృతీయా పూర్ణకణ్జీ తు - చతుర్ధీ త్వరితా స్మృతా। 
పంచమీ చైవ యా ధారా నిరాలంబా [६56 छणा 
జి) వీపు, తామ్ము, ముఖము, పక్కలు - వీనియందు మంచి సుళ్లుగల గుజ్జము 
“'పంచభద్రూమని పిలువబడును. 
హెచ్‌) పెక్కు వివరములకు ఇటీవల కాలములో 'డా॥సూర్యదేవర రవికుమార్‌'గారి 
సంపాదకత్వమున వెలువడిన పద్యకావ్యము “హయలక్షణవిలాసము'ను చూడగలరు. 


శ్లో శిఖరాసక్తమేఘానాం - వ్యజ్యన్తే యత్ర వేశ్ళ్శనామ్‌। 
అనుగర్జితసందిగ్గాః - కరణర్మురజస్వనాః॥ 40 
పదవిభాగము: - శిఖరానక్తవేవానామ్‌, వ్యజ్యన్తే, ०४०, వేశ్శనామ్‌, 
అనుగర్జితసందిగ్గాః, కరణః, మురజస్వనాః। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 85 


అన్వయక్రమము:- యత్ర శిఖరాసక్తమేఘానాం వేశ్ళనామ్‌ అనుగర్జితసందిగ్దాః 
మురజస్వనాః కరణైః వ్యజ్యన్సే 
ప్రతిపదార్థము: - య[త - ఎచట, శిఖరాసక్తమేఘానామ్‌ - పై కపులయందు 
తగులుకొన్న మబ్బులు గలవైన, వేశ్ళనామ్‌ - భవనములకు, అనుగర్జితసందిగ్గాః 
- ప్రతిధ్వనులతో తుల్యమైన, మురజస్వనాః - మద్దెల మోతలు, కరణః - 
తాదనములచే, వ్యజ్యన్తే - తెలియజేయబడుచున్నవో. 
తాత్సర్యము: - ఎచట 8509००७०८७ తగులుకొన్న మబ్బులుగలవైన భవనములకు 
ప్రతిధ్వనులతో తుల్యమైన మద్దెల మోతలు తాదనములచే తెలియజేయబడుచున్నవో. 
పాఠాన్తరాలు: - 1.వేశ్ళనామ్‌ - వేశ్ళసు 2. ७०८०688 - ००७6 3. మురజ 
- మురవ 
విభక్తులు / క్రియలు:- 1. శిఖరాసక్తమేఘానామ్‌ - ...మేఘస్య, ...మేఘయోః, ...మేఘానామ్‌ 
అకారాన్త పుంలింగ ...మేఘశబ్దము. షుబ. 2. వేశ్ళనామ్‌ - వేశ్శనః, వేశ్శనోః, వేశ్ళనామ్‌; నకారాన్త 
పుంలింగ వేశ్శన్‌శబ్దము. షబ. 3. అనుగర్జితసందిగ్గాః - ...సందిగ్ధః, SOAR, Soaps అకారాన్త 
పుంలింగ సందిగ్గశబ్దము. ప్ర.బ. 4. మురజస్వనాః - ...స్వనః, ...స్వనౌ, ...స్వనాః అకారాన్త 
పుంలింగ ...స్వనశబ్దము. ప్ర.బ. 5. ४८६३४ - కరణేన, కరణాభ్యామ్‌, ४585; అకారాన్త నపుంసకలింగ 
కరణశబ్దము. తృ.బ. 6. వ్యజ్యన్తే - క్రియ - కర్మణి. 
సమాసాలు: - 

1. శిఖరాసక్తమేఘానామ్‌ - శిఖరేషు ఆసక్తా (స.త.) శిఖరాసకాః, శిఖరాసక్తాః 

మేఘాః యేషాం (బహువ్రీహి) తే, శిఖరాసక్తమేఘాః తేషామ్‌। 
2. అనుగరితసందిగాః - అనుగరితెః సందిగాః (తృ.త.) అనుగరితసందిగాః 
జ ५ జ్‌ [a] & ५ 

3. మురజస్వనాః - మురజానాం స్వనాః (४3 ४. ) మురజస్వనాః। 
సంధులు: - 

1. శిఖర + ఆసక్త - శిఖరాసక్త - 55४65583 


2. ४८88 + మురజస్వనాః - కరణైర్మురజస్వనాః ఆ 9667695 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. మురజః - (పుం.) 
ఎ) మురాత్‌ సంవేష్టనాత్‌ జాతః అసౌ। ముర + జన్‌ + ठा మృదబ్దః। 
బి) ...మృదజ్లో మురజః స్మృతః - అని హలాయుధకోశము (97) 


48 


86 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


సి) శ్లో; మురజపణవమేఘఘోషవద్‌ దశరథ వేశ్ళ బభూవ ०6052) 0५ 
విలపితపరిదేవనాకులం వ్యసనగతం తదభూత్‌ సుదుఃఖితమ్‌॥ 
- ఇతి రామాయణే 2-39-41 
6) శ్లో॥ సాననం నన్గిహస్తాహతమురజరవాహూతకౌమారబర్షి- 
త్రాసాన్నాసాగ్రరన్థం విశతి ఫణిపతౌ భోగసంకోచభాజి। 
గణ్లోడ్డీనాలిమాలాముఖరి తకకుభస్తాబ్లవే శూలపాణే - 
ర్వైనాయక్యశ్చిరం వో వదనవిధుతయః పాన్తు చీత్మారవత్యః॥ 
- ఇతి మాలతీమాధవే 1-1 
ఇ) శ్లో ధైర్యావలంబినమపి త్వరయతి మాం మురజవాద్యరవో- యమ్‌। 
అవతరతః సిద్ధిపథం శబ్దః స్వమనోరథ స్యేవ॥ 22 
- ఇతి మాళవికాగ్నిమిత్రే - ప్రథమాజ్మే 
ఎఫ్‌) శ్లో॥ నృత్తవాదిత్రగీతానాం ప్రయోగవశభేదినామ్‌। 
సంస్థానం తాడనం రోధః కరణాని ప్రచక్షతే॥ 
- ఇతి రాజకన్లర్చనామ సంగీతశా(్రే- అని 'వివరణవ్యాఖ్య” 86५१७. 
అలంకారాలు:- అత్ర 0०७००१४ 607००५००७४ ४९६० యథా- 
శ “సందేహ; ప్రాకృతే- న్యస్య సంశయః ప్రతిభోత్ధితః। 
శుద్దో నిశ్చయగర్భో- సౌ నిశ్చయాన్త ఇతి (8कणा” ఇతి! 
క్రియాదర్శము:- 1. వ్యజ్యన్తే - వి -ఉపసర్గ, तप ¬ వ్యక్తిమక్ష్యకాన్నిగతిషు” 
(వ్యక్తపరచుట, పూనుకొనుట, ప్రకటించుట, గమనము) సకర్శకమ్‌, వేట్‌, SERS, 
కర్మణి, రుదాదిప్రకరణమ్‌, లిట్‌ - ప్రథమపురుషబహువచనాంతః 
వ్యజ్యతే - వ్యజ్యేతే - వ్యజ నే. 


శ్లో; యత్ర కల్పద్రుమైరేవ - విలోలవిటపాంశుకైః। 
గృహయన్రపతాకాశ్రీ - రపౌరాదరనిర్మితా॥। 41 
పదవిభాగము:- యత్ర, కల్పద్రుమైః, ఏవ, విలోలవిటపాంశుకైః, గృహయన్ర 
పతాకాశ్రీః, అపౌరాదరనిర్మితా। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 87 


అన్వయక్రమము:- యత్ర విలోలవిటపాంశుకైః కల్చద్రుమైః ఏవ అపౌరాదరనిర్మితా 
(००७० ४०४०७७००88 (సంభవతి)! 

ప్రతిపదార్థము:- యత్ర - ఎచట, విలోలవిటపాంశుకైః - కదలుచున్న కొమ్మల 
యందలి వస్తములుగల, కల్పద్రుమైః ఏవ - కల్పవృక్షములచేతనే, అపారాదర 
నిర్మితా - పౌరప్రయత్నము లేకుండానే నిర్మితమైన, గృహయంత్ర పతాకాశ్రీః - 
గృహములయందలి ఆధారదారువులందుండు జెండాలశోభ (సంభవతి - 
సమకూడునో) 

తాత్సర్యము:- ఎచట కదులుచున్న కొమ్మలయందలి వస్తములుగల 
కల్పవక్షములచేతనే పౌరప్రయత్నములేకయే నిర్మితమైన గృహములయందలి 
ఆధారదారువులందుండు జెండాలశోభ సమకూడునో. 

పాఠాన్తరాలు:- 1. గృహయన్ర - గృహద్వార. 

విభక్తులు / క్రియలు : 1. విలోలవిటపాంశుకైః - ...అంశుకేన, ... అంశుకాభ్యామ్‌, ...అంశుకైః 
అకారాన్త పుంలింగ... అంశుశబ్దము. తృ.బ. 2. కల్పద్రుమైః - కల్పద్రుమేణ, కల్ప[ద్రుమాభ్యామ్‌, 
SYP అకారాన్త పుంలింగ కల్పద్రుమశబ్దము. తృ.బ. 3. ఏవ - అవ్యయము 4. అపౌరాదరనిర్మితా 
- ...నిర్మితా, ...నిర్మితే, ... నిర్మితాః ఆకారాన్త స్రీలింగ నిర్మితాశబ్దము. ప్ర. ఏ. 5. గృహయన్రపతాకాశ్రీః 
- ...శ్రీకి ...శ్రియౌ, ...8055 ఈకారాన్త స్రీలింగ ...శ్రీశబ్దము. (७.9. 

సమాసాలు: - 

1. విలోలవిటపాంశుకైః - విటపేషు అంశుకాని (స.త.) విటపాంశుకాని, 
విలోలాని విటపాంశుకాని యేషాం (బహుప్రీహి) తే, విలోలవిటపాంశుకాః 

2. కల్చ్పద్రుమైః - కల్పాః ఇతి ద్రుమాః (కర్మధా.) SQ 

8. అపౌరాదరసనిర్మితా - పౌరాణామ్‌ ఆదరః - పౌరాదరః (ష.త.), న 
పౌరాదరః(నఇ్‌్తత్తు. ) అపౌరాదరః, అపారాదరేణ నిర్మితా (తృ.త.) 
అపౌరాదరనిర్మితా। 

4. గృహయన్రపతాకాశ్రీః = గృహేషు యంత్రాణి (స.త.) గహయంత్రాణి, 
గృహయన్రేషు, పతాకాః, గృహయంత్రపతాకాః, (స.త.), గృహయన్ర 
పతాకానాం శ్రీః (షత.) గృహయన్రపతాకాశ్రీః। 

సంధులు: - 


1. కల్పద్రుమైః + ఏవ - కల్పద్రుమైరేవ - DFID 


౧ 


44 


88 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


2. ...పతాకాశ్రీః + అపారాదర...- ...పతాకాశ్రీరపౌరదర... - విస 


పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. శ్రీః - (ప్రీ) - 
ఎ) హరిం శ్రయతీతి। (8 + 'క్విబ్వచిప్రచ్చీతి క్విప్‌, 666) లక్ష్మీః 
బి) శో శ్రియం చ దేవదేవస్య పత్నీ నారాయణస్య యా” 
- ఇతి విష్ణుపురాణే 1-8-18 
9) శోభా వే 
1. శోభార్ధే- పి ప్రయుజన్తే లక్ష్మీశ్రీకాన్తివి భ్రమాః॥। 813 
- అని హలాయుధకోశము 
శ్లో; ఏవమాదిభిరాకీర్ణ శ్రియం పుష్యత్రయం గిరి? - ఇతి రామాయణే 2-94-10 
2. (పుం.) (8+ &$ దీర్హశ్చ| రాగవిశేషః। షడ్‌రాగాన్రర్గతపంచమరాగః। 
డి) శో! లక్ష్మః శ్రీః కమలా పద్మా పద్మవాసా హరిప్రియా! 
క్షీరోదతనయా మా చ శబ్దజ్జెరిన్దిరా స్మృతా॥ 31 
- అని హలాయుధకోశము (9 నామములను పేర్కొన్నది. 
ఇ) ఇట 'శ్రీసూక్తమును అనుసంధానము చేసికొందురుగాక. 
ఎఫ్‌) ४४३०००१ ప్రీలిబ్బః శ్రీశబ్దః 
శ్రీః - (8957 - శ్రియః 
(8०66 - శియౌ - శ్రియః 
(శ్రియా - శ్రీభ్యామ్‌ - శ్రీభిః 
శ్రియె/శ్రియే - శ్రీభ్యామ్‌ ¬ శ్రీభ్యః 
(శియాః / శ్రియః - శ్రీభ్యామ్‌ - శ్రీభ్యః 
(805०8 / శ్రియః - శ్రియోః - శ్రీణామ్‌ / శ్రియామ్‌ 
(8०0०8) / శ్రియి - (BR - 65% 
హే శ్రీః - హే శియౌ - హే శ్రియః 
శ్రీః - (४0) ఏతామ్‌శ్రీః। 'క్విబ్వచి ప్రచ్చి శ్రిసు ద్రుప్రజ్వాం దీర్లో- స్యమృసారణజ్బ 
తి క్విప్‌ ప్రకృతేర్దీర్థశ్చ! అజ్‌యన్తత్వాన్న సులోపః। 
(8०४7 - ధాత్వవయవత్వాత్‌ ఇయజ్‌! 
హే శ్రీః - 3 యజి తి నదీత్వనిషేధాత్‌ 'అమ్బార్ధితి హ్రస్వో న। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 89 


అలంకారాలు:- అత్ర వ్యతిరేకాలంకారః। తత్ర 0506 ప్రతివస్తుతయా 
విటపానాముపాదానం పతాకాప్రతివస్తుత్వేనాంశుకానాముపాదానం నిర్మాణ 
ప్రయాసాభావేన చాధిక్యమితి వివేకః। 


శ్లో యత్ర సృటికహర్య్వేషు = నక్తమాపానభూమిషు। 
జ్యోతిషాం ప్రతిబిమ్బాని - ప్రాప్నువన్వుపహారతామ్‌॥ 42 

పదవిభాగము:- DIS, సృటి కహర్వ్యేషు, నక్తమ్‌, ఆపానభూమిషు, జ్యోతిషామ్‌, 
(ప్రతిబిమ్బాని, ప్రాప్పువన్తి, ఉపహారతామ్‌!। 
అన్వయక్రమము:- యత్ర నక్తం సృటికహర్యేషు ఆపానభూమిషు జ్యోతిషాం 
(ప్రతిబిమాని ఉపహారతామ్‌ (BN 
ప్రతిపదార్థము: - యత్ర - ఎచట, సృటికహర్య్వేషు - సృటికశిలలమేడలయందు, 
నక్తమ్‌ - రాత్రియందు, ఆపానభూమిషు - పానగోష్టుల ప్రదేశములయందు, 
జ్యోతిషామ్‌ - నక్షతములయొక్క, ప్రతిబిమ్బాని - ప్రతిబింబములు, ఉపహారతామ్‌ 
- ఉపహారత్వమును, ప్రాప్పువన్తి - పొందుచున్నవో. 
తాత్సర్యము:- ఎచట రాత్రియందు స్పటికశిలలమేడలయందు, పానగోష్టుల 
ప్రదేశములయందు నక్షత్రములయొక్క ప్రతిబింబములు ఉపహారత్వమును, 
పొందుచున్నవో. 
పాఠాన్తరాలు:- 1. నక్తమాపాన - నక్తసోపాన, 2. యత్ర సృటి కహర్వ్యేషు - 
శుభ్రసోపానపంక్తిషు 
విభక్తులు / క్రియలు:- 1. యత్ర - అవ్యయము 2. సృటికహర్యేషు - సృటికహర్యేషు, 
సృటికహర్యయోః, స్పటి కహర్య్యేషు; అకారాన్న నపుంసకలింగ సృటి కహర్యశబ్దము. స.బ. 3. 
ఆపానభూమిషు - ఆపానభూమీౌ, ఆపానభూమోః, ఆపానభూమిషు; ఇకారాన్త ప్రీలింగ 
ఆపానభూమిశబ్దము. స.బ. 4. జ్యోతిషామ్‌ - జ్యోతిషః, జ్యోతిషోః, జ్యోతిషామ్‌; సకారాన్త నపుంసకలింగ 
జ్యోతిశృబ్దము. ష.బ. 5. ప్రతిబిమ్బాని - ప్రతిబింబమ్‌, ప్రతివింబే, ప్రతిబింబాని; es 
నపుంసకలింగ ప్రతిబింబశబ్దము. (6.०. 6. ఉపహారతామ్‌ - ఉపహారతామ్‌, ఉపహారతే, ఉపహారతాః 
७४००० స్రీలింగ ఉపహారతాశబ్దము. ద్విఏ. 7. ప్రాప్పువన్తి - క్రియ 8. నక్తమ్‌ - అవ్యయము. 
సమాసాలు: - 

1. సృటి కహర్వ్యేషు - స్ఫటికానాం హర్యాణి (షత.), సృటికహర్యాణి, తేషు! 


45 


90 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


2. ఆపానభూమిషు - ఆపానస్య భూమయః (షత.), ఆపానభూమయః, 
తాసు। 

3. ఉపహారతామ్‌ - ఉపహారస్య భావః ఉపహారతా, తామ్‌! (త.వృ.) 
సంధులు: - 

1. ప్ర + ఆప్పవన్తి - ప్రాప్పువన్తి - సవర్ణదీర్ణసన్థిః। 

2. HY + ఉపహారతామ్‌ - ప్రాప్పవన్యుపహారతామ్‌ - యణాదేశసన్థిః 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. జ్యోతిః - (నపుం.) (పుం.) 
1) సకారాన్త నపుంసకలింగ జ్యోతిస్‌ శబ్దము, 
ఎ) షకారాన్త పుంలింగ జ్యోతిశృ్శబ్దము. 
బి) (నపుం.) 1. ద్యుత్‌ - దీప్తౌ + “ద్యుతేరిసన్నాదేశ్చ 2३? ఇతి ఇసన్‌ దస్య చ జః 
1 ఉణాదిసూత్రమ్‌ 1 SES 


2. శ్లో॥ 'జ్యోతీంప్యగ్నిజబ్బామేఘ్యమశస్తంజ్బు నాఖివీక్షేత - ఇతి చరకే। 
సి) (పుం.) - 1. ద్యుత్‌ + కర్తరి SSS అగ్నిః 

2. తస్యాన్తరేణ నాభేస్తు జ్యోతిఃస్థానం ధ్రువం స్మృతమ్‌। 

తదా ధమతి వాతస్తు దేహస్తేనాస్య వర్ధతే - ఇతి कडी 


డి) శ్లో, భం నక్షత్రం తారకం తారూ చ 
జ్యోతిస్తారా ధిష్టమృక్షం తథోడు! - 51 

- అని హలాయుధకోశము నక్షత్రమునకు 9 నామములను పేర్కొన్నది. 
అలంకారాలు:- అత్ర వ్యతిరేకాలంకారః। 

సర్వత్ర హి జనాః ప్రయత్నేన కుసుమాన్యానీయ పానగోష్టీషు రాత్రౌ 
పుష్పోపహారాన్‌ కుర్వన్ని, ఓషధిప్రస్టే తు పానగోష్టీప్రదేశానాం సృటికమయత్వాద్‌ 
రాత్రౌ నక్షత ప్రతిబింబైరేవ పుష్పోపహారః ప్రయత్నం వినైవేతి వ్యతిరేకాలంకారః। 
- ఇతి 'పుంసవనీ” వ్యాఖ్యాయామ్‌. 
క్రియాదర్భము: - ప్రాప్పవన్తి - ప్ర - ఉపసర్ణ, “ఆప్‌ (ఆప్‌) - వ్యాపా” (వ్యాపించుట), 
నకర్మకవ్‌, ७७७, 55 २३56, తుదాదివకరణవ్‌ు(6), ०& - 
ప్రథమపురుషబహువచనాంతః। 

ప్రాప్నోతి - ప్రాప్పుతః - ప్రాప్పువన్తి 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 91 


శ్లో; యత్రౌషధిప్రకాశేన - నక్తం ८७४७७७०१४५ 
అనభిజ్ఞాస్తమిస్రాణాం - దుర్దినేష్వభిసారికాః॥ 43 

పదవిభాగము:- యత్ర, ఓషధిప్రకాశేన, నక్తమ్‌, దర్శితసంచరాః, అనభిజ్ఞాః, 
తమి(స్రాణామ్‌, దుర్దినేషు, అభిసారికాః। 
అన్వయడక్రమము:- యత్ర దుర్దినేషు నక్తమ్‌ ఓషధిప్రకాశేన దర్శితసంచరాః 
అభిసారికాః తమి(స్రాణామ్‌ అనభిజ్ఞాః। 
ప్రతిపదార్థము: - యత్ర - ఎచట, దుర్దినేషు - మబ్బుగమ్మిన దినములయందు, 
నక్తమ్‌ - రాత్రియందు, ఓషధిప్రకాశేన - ఓషధీలతల కాంతులచేత, దర్శితసంచరాః 
- చూపబడిన దారులుగలవారైన, అభిసారికాః - కాంతునియెడకేగు చెలువలు, 
SDR ED - చీకటులు, అనభిజ్ఞాః - ఎజుగరు. 
తాత్పర్యము: - ఎచట మబ్బుగమ్మినదినములయందు, రాత్రియందు, 
ఓషధీలతలకాంతులచేత చూపబడినదారులుగలవారైన, కాంతునియెడకేగు చెలువలు 
చీకటులు ఎజుగరు. 


పాఠాన్తరాలు: - 1. దుర్దినేష్వభిసారికాః - దుర్దినే- ప్యభిసారికాః 
విభక్తులు/ క్రియలు:- 1. యత్ర - అవ్యయము 2. దుర్దినేషు - దుర్దినే, దుర్దినయోః, దుర్దినేషు; 
అకారాన్త నపుంసకలింగ దుర్దినశబ్దము. స.బ. 3. నక్తమ్‌ - అవ్యయము 4. ఓషధిప్రకాశేన - 
...ప్రకాశేన, ... ప్రకాశాభ్యామ్‌, ... ప్రకాశ అకారాన్త పుంలింగ ప్రకాశశబ్దము. తృ.ఏ. 5. దర్శితసంచరాః 
- ...సంచరా, ...సంచరే, ...సంచరాః; ఆకారాన్త ప్రీలింగ సంచరాశబ్దము. ప్ర.బ. 6. అభిసారికాః 
- అభిసారికా, అభిసారికే, అభిసారికాః; ఆకారాన్త (8७०6 ७६) "88०८०००. ४.७. 7. తమిస్రాణామ్‌ 
- తమిస్రస్య, తమిస్రయోః, తమిస్రాణామ్‌; ७७०००७ నపుంసకలింగ తమిస్రశబ్బము. షబ. 8. 
అనభిజ్ఞాః - ७४६९, అనభిజ్జే, అనభీజ్ఞాః; ఆకారాన్త ప్రీలింగ అనభిజ్ఞాశబ్దము. ప్ర.బ. 
సమాసాలు: - 
1. దుర్దినేషు - దుష్పాని దినాని దుర్దినాని తేషు - దుర్దినేష। 'కుగతిప్రాదయ” 
ఇతి సమాసః। 
2. ఓషధిప్రకాశేన - ఓషధీనాం ప్రకాశ (ష.త.) ఓషధిప్రకాశః, తేన 
ఓషధిప్రకాశేన। 
3. 5१४४०७००३ - ०5१४३ సంచరః యాసాం (బహువ్రీహి) తాః, 
దర్శితసంచరాః। 
జా? = ३°३8 ~ జా? 
4. అనభిజ్ఞాః - న అభిజ్ఞాః (నఇ్‌తత్పురుష ) అనభిజ్ఞాః। 


46 


92 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


సంధులు: - 
1. యత్ర + ఓషధిప్రకాశేన - యత్రౌషధిప్రకాశేన - వృద్ధిసన్థిః। 
వృద్ధిరేచి (సూ. 6-1-85) అవర్గమునకు (అ,ఆలకు) ఏఓఐజెలు 
పరమగునపుడు పూర్వపరములస్థానములో వృద్ధి ఏకాదేశమగును. 
2, అనభిజ్ఞాః + తమిస్రాణామ్‌-అనభిజ్ఞాస్తమిస్రాణామ్‌ -విసర్గసన్థిః (సకారాదేశ) 
3. దుర్దినేషు + అభిసారికాః - దుర్దినేష్వభిసారికాః - యణాదేశసన్థిః। 
ఇకో యణచి (సూ. 6-1-74) ఇ,ఉ,బు,% వర్ణములకు అసవర్ణమైన 
అచ్చుపరముగా నున్నప్పుడు క్రమముగా య్‌,వ్‌,ర్‌,ల్‌ (యణ్‌) అనునవి 
ఆదేశమగును. 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: 
1. అభిసారికాః - 
ఎ) కాంతార్థినీ తు యా యాతి సంకేతం సాభిసారికా' ఇత్యమరః। 
తథా చోక్తం సాహిత్యదర్పణే - 
“అభిసారయతే కాన్తం యా మన్మథవశంవదా!। 
స్వయం వాభిసరత్యేషా ధీరైరుక్తాభిసారికా॥।” ఇతి। 
బి) 'అభిసరతి కాన్తనిర్దిష్టసంకేతస్థానం గచ్చతి యా! ७६) + సృ + eas’ (७०७०० 
టాప్‌! స్వీయాదిషోడశనాయికామధ్యే నాయికాభేదః। 
5) & 


అభిసారికా సాహిత్యదర్చ్పణే 116. 
8 


-1. 2. 3. 4. 
5. 6. - 7. 
8) 


డి) శ్లో! క్షేత్రం వాటీ భగ్నదేవాలయో దూతీగ్భహం వనమ్‌! 
మాలయం చ శ్మశానం చ నద్యాదీనాం తటీ తథా॥ 
ఇ) 'కాన్తాభిసరణోద్యుక్తా స్మరార్తా సాభిసారికా॥ ఇతి! 
ఎఫ్‌) శ్లో॥ కాచిత్‌ సర్వజనీనవిభ్రమపరా మధ్యే సఖీమణ్జలం 
లోలాక్షిభువసంజ్ఞయా విదధతీ దూత్యా సహాభాషణమ్‌! 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 93 


అక్టో రజ్ఞానమజ్ఞాసా శశిముఖీ విన్యస్య వక్షోజయోః। 
స్థూలం భావుకయోః స్థితం మణిసరం చేలాఇ్బులేన వ్యధాత్‌॥ 
- ఇతి పుష్పబాణవిలాసే -15 
చెలుల నడుమన యుండి వారికి దెలియనీక ప్రియుని దూతికి చేష్టచే నాయిక 
సంకేతకాలమును తెలుపుట పై శ్లోకమున చెప్పబడినది. 

“మోము చందురుని తాకి కన్నుల కాటుకదాల్చి మణిసరమును గప్పుటచే - 
నెల (6०8, చీకటి కమ్ముకొని, ఇండ్లలో జనులు దీపములనార్చివైచిన యనంతరము 
కాంతుని కడకు వచ్చెదను” అని నాయిక అభిప్రాయము. నాయిక పరకీయ అభిసారిక 
- అని “శృజ్ఞారచస్రికా” వ్యాఖ్యానము. 


శ్తో॥ యౌవనాన్తం వయో యస్మిన్‌ - నాన్తకః కుసుమాయుధాత్‌। 
రతిఖేదసముత్పన్నా - నిద్రా సంజ్ఞావిపర్యయః॥ 44 

పదవిభాగము:- యౌవనాన్తమ్‌, వయః, యస్మిన్‌, న, ७७४४, కుసుమాయుధాత్‌, 
రతిఖేదసముత్ప్సన్నా నిద్రా, సంజ్ఞావిపర్యయః। 
అన్వయక్రమము:- యస్మిన్‌ వయః యౌవనాన్తం కుసుమాయుధాత్‌ అన్తకః న 
రతిఖేదసముత్పన్నా నిద్రా సంజ్ఞావిపర్యయః। 
ప్రతిపదార్థము: - యస్మిన్‌ - ఎందు, వయః - వయస్సు, యౌవనాన్తమ్‌ - 
యౌవనము హద్దుగా గలదో, కుసుమాయుధాత్‌ - మన్మథునికంటె, ७०४४ - 
యముడు, న - లేడో, రతిఖేదసముత్సన్నా - సురతశ్రమచే కలిగిన, నిద్రా - 
నిద్ర, సంజ్ఞావిపర్యయః - చైతన్యాభావమో. 
తాత్సర్యము: - ఎందు (ఓషధిప్రస్థమందు) వయస్సు యౌవనము హద్దుగాగలదో, 
మన్మథునికంటె యముడు లేడో, సురతశ్రమచే కలిగిన నిద్ర చైతన్యాభావమో. 
పాఠాన్తరాలు:- 1. సముత్సన్నా - సముత్తానా. 
విభక్తులు / క్రియలు - 1. యస్మిన్‌ - యస్మిన్‌, యయోః, యేషు; దకారాన్త నపుంసకలింగ 


యచ్చబ్దము.స.ఏ. 2. యౌవనాన్తమ్‌ - యౌవనాన్తమ్‌, యౌవనాన్సే, యౌవనాన్తాని; అకారాన్త 
నపుంసకలింగ యౌవనాన్తశబ్బము. ప్ర.ఏ. 3. కుసుమాయుధాత్‌ - కుసుమాయుధాత్‌, 


94 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


కుసుమాయుధాభ్యామ్‌, కుసుమాయుధేభ్యః అకారాన్త పుంలింగ కుసుమాయుధశబ్దము. పం.ఏ. 5. 
న - అవ్యయము 6. రతిఖేదసముత్పన్నాః - ...ఉత్పన్నాా ... ఉత్పన్న ...ఉత్పన్నాకి ఆకారాన్త 
ప్రీలింగ... ఉత్పన్నాశబ్దము. ప్ర.ఏ. 7. నిద్రా - నిద్రా, నిద్రే, నిద్రా; ७७०००७ (६9०४ నిద్రాశబ్దము. 


ప్ర.ఏ. 8. సంజ్ఞావిపర్యయః - ...విపర్యయః, ...విపర్యయౌ, ...విపర్యయాః; అకారాన్త 
పుంలింగ... విపర్యయశబ్దము. ప్ర. ఏ. 
సమాసాలు: - 
1. యౌవనాన్తమ్‌ - యూనాం భావః యౌవనం, తద్‌ అన్తే యస్య (బహువ్రీహి) 
తత్‌ యౌవనాంతమ్‌!। 


2. కుసుమాయుధాత్‌ - కుసుమాని ఆయుధాని యస్య (బహువ్రీహి) స 
కుసుమాయుధః, తస్మాత్‌ కుసుమాయుధాత్‌। 
3. రతిఖేదసముత్పన్నా ¬ రతేః ఖేదః రతిఖేదః, తస్మాత్‌ సముత్పన్నా (పం.త. ) 
రతిఖేదసముత్పన్నా! 
4. సంజ్ఞావిపర్యయః - సంజ్ఞాయాః విపర్యయః (షత.) సంజ్ఞావిపర్యయః। 
సంధులు - 
1. వయః+ యస్మిన్‌ - వయో యస్మిన్‌ - ఉత్వాదేశః। 
2. న + అన్తకః - నాన్తకః - సవర్ణదీర్ణసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: 
1. అన్తకః - ఎ) ७७० వినాశం కరోతి। అన్న + కరోత్యర్థే ణిచ్‌, తతో ణ్వుల్‌ । 
యమః। 
బి) శః శమనః సమవర్తీ చ ప్రేతపతిః పితృపతిశ్చ కీనాశః। 
వైవస్వతః కృతాన్తః కాలిస్టీసోదరః కాలః ॥॥ 
శ్లో ७८७ ధర్మరాజశ్చ యమో దణ్జధరో హరిః 
దక్షిణాశాపతిః సద్భిః శ్రాద్ధదేవశ్చ కథ్యతే ॥ 72 
- అని హలాయుధకోశము 16 నామములను పేర్కొన్నది. 
छै) శో తం విస్మితం ధేనురువాచ సాధో 
మాయాం మయోద్భావ్య పరీక్షితో- సి; 
బుషిప్రభావాన్మయి నాన్తకో- పి 


ప్రభుః ప్రహర్తుం కిము తాన్యహింస్రాః॥ - ర.వం. 2-62 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 95 


అలంకారాలు:- అత్ర పరిసంఖ్యాలంకారః। తల్లక్షణం సాహిత్యదర్పణే యథా - 
॥ “ప్రశ్నాదప్రశ్నతో వాపి కథితాద్వస్తునో భవేత్‌! 
తాదృగన్యవ్యపోహశ్చేచ్చాబ్ద ఆర్షో థవా తదా॥ పరిసంఖ్యా” 88 


శో (భ్రూ ० २4 మ్పో కాదె - తా 2 
णा (భ్రూభేదిభిః సకమోష్‌రై - ర్లలలితాజ్లులితర్ణనైః। 
యత్ర కోపైః కృతాః ప్రీణా - మాటప్రసాదార్థినః ప్రియాః॥। 45 

పదవిభాగము:- (६००४68३, సకమ్ప + ఓష్టై, ७७०७०७४८७४, యత్ర, కోపైః 
కృతాః, (9७००, SETS + ७865, ప్రియాః। 
అన్వయక్రమము:- యత్ర [56948 సకమోష్టై లలితాజ్లులితర్దనైః ప్రీణామ్‌ 
కోపైః ప్రియాః ఆప్రసాదార్థినః కృతా 
ప్రతిపదార్లము:- యత్ర - ఎచట, FA - బొమముడికలిగినట్లియు, 
SSDNA - కదులుచున్న పెదవులు కలిగినట్టియు, OTOP - 
సుకుమారమైన వేళ్లతో బెదురించుటగలవియు అగు, ప్రీణామ్‌ - చెలులయొక్క 
కోపైః - అలుకలచేత, ప్రియాః - ప్రియులైన కాంతులు, ఆ ప్రసాదార్థిన 
అనుగ్రహము కలుగువజకు వేడుకొనువారుగా, కృతాః - చేయబడినారో. 
తాత్సర్యము:- ఎచట బొమముడికలిగినట్టియు, కదులుచున్న పెదవులు కలిగి 
నట్టియు, సుకుమారమైన వ్రేళ్లతో బెదురించుట గలవియు అగు చెలుల అలుకలచేత 
ప్రియులైన కాంతులు అనుగ్రహము కలుగువజకు వేడుకొనువారుగా చేయబడినారో. 
పాఠాన్తరాలు:- 1. ప్రీణామాప్రసా - ప్రీజణామప్రసా 
విభక్తులు / క్రియలు:- 1. యత్ర - అవ్యయము 2. భ్రూఖేదిభిః - భ్రూఖేదినా, భ్రూఖేదిభ్యామ్‌ 
భ్రూఖేదిఖి నకారాన్త పుంలింగ భ్రూభేదిన్‌శబము తృ.బ. 3. సకమోష్టెః: - సకమ్పోష్టన 
సకమోష్టాభ్యామ్‌ 685770 ७४; అకారాన్త పుంలింగ సకమ్పోష్టశబ్దము తృ బ. 4. లలితాబ్లులితరనై 

తర్దనేన, ...తర్జనాభ్యామ్‌, ...తర్జనైః; అకారాన్త పుంలింగ తర్దనశబ్దము తృ.బ. 5. (9७०8) - 
Boss, స్రియోః, ye; ఈకారాన్త ప్రీలింగ ప్రీశబ్బము. షబ. 6. కోపైః - కోపేన, కోపాభ్యామ్‌ 
కోపైః; అకారాన్త పుంలింగ కోపశబ్దము. తృ.బ. 7. ప్రియాః - ప్రియః, ప్రియౌ, Bars; అకారాన్త 
పుంలింగ ప్రియశబ్దము. (6.०. 8. ७६२०११४8 - ...అర్జీ, ...అర్ధినౌ, ...७86& నకారాన్త 
పుంలింగ ...అర్థిన్‌ శబ్దము. (6.०. 9. కృతాః - కృతః, కృతౌ, కృతాః; అకారాన్త పుంలింగ కృతశబ్దము. 


ప్ర.బ. 


48 


96 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -షష్టః స 


సమాసాలు: - 
1. భ్రూభేదిభిః - (६७० 0699 భ్రూభేదినః (ॐ. ॐ). ) తైః భ్రూభేదిభిః। 
2. సకమోషెః - కమ్చేన సహితాః సకమ్సాః, తే ఓష్టాః యేషాం (బహువ్రీహి) 
తే సకమోష్టాః, తైః 
3. లలితాబ్బులితర్జనై - ७६७७००० తర్ణనాని (షత.) అంగులితర్జనాని లలితాని 
అంగులితర్జనాని యేషు (७०6४०) లలితాబ్బులితర్దనాః, తైః। 
4. ఆప్రసాదార్థినః - ఆప్రసాదమ్‌, (ఆజ్‌ “మర్యాదాభివిధ్యోళ ఇత్యవ్యయీభావ 
సమాసఖ అర్థయన్తే తచ్చీలాః ७6४8, STS అర్థినః ఆప్రసాదార్థినః 
సంధులు: - 
1. సకమోష్టెః + లలితాబ్బులి - సకమ్పోష్టెర్లలితాబ్దులి - విసర్గ ३ 
2. ఆప్రసాద + ७8४४ - ఆ(ప్రసాదార్గినః - సవర్ణదీర్ణసన్టిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. కోపః - ఎ) కుష్యతే ఇతి కుప్‌ + భావే ఘల్‌ క్రోధః। 
- అని హలాయుధకోశము 8! నామములను పేర్కొన్నది 
బి) శ్లో; “వత్స! క కోపహేతుస్తే కశ్చ త్వాం నాభినన్దతి 
- ఇతి విష్ణుపురాణే 1-1-18 
నీ) “కోపం న గచ్చతి నితాన్తబలో- పి प्त - పంచతంత్రమ్‌ -1-123 
అలంకారాలు:- అత్రాపి పరిసంఖాఃలంకారః। 


శ్లో॥ 6९४४०९०८०० - సుప్తవిద్యాధరాధ్వగమ్‌। 
యస్య చోపవనం ayo - గన్ధవద్గన్ధమాదనమ్‌॥। 46 

పదవిభాగము: - సన్తానకతరుచ్చాయాసుప్తవిద్యాధరాధ్వగమ్‌, యస్య, చ, ఉపవనమ్‌, 
బాహ్యమ్‌, 7558, గన్ధమాదనమ్‌! 

అన్వయక్రమము:- చ, సన్లానక... విద్యాధరాధ్వగం గన్టవత్‌ "80०660 యస్య 
బాహ్యమ్‌ ఉపవనమ్‌. 

ప్రతిపదార్థము: - చ - DBD, 6000९68 ... విద్యాధరాధ్వగమ్‌ - కల్పవృక్షముల 
నీడలయందు నిద్రించిన విద్యాధరులనెడి బాటసారులుగలదియు, గన్ధవత్‌ - 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 97 


గంధము కలదియు అగు, గన్గమాదనమ్‌ - గన్ధమాదన పర్వతము, యస్య - 
దేనికి (ఓషధిప్రస్థము)నకు, బాహ్యమ్‌ - వెలుపలి, ఉపవనమ్‌ - ఉద్యానవనమో. 
తాత్పర్యము: - కల్పవృక్షములనీడలలో నిద్రించిన విద్యాధరులనెడి బాటసారులు 
గలదియు, గంధము కలదియు అగు గన్గమాదనపర్వతము ఏ ఓషధిప్రస్థమునకు 
వెలుపలి ఉద్యానవనమో. 

పాఠాన్తరాలు: - 1. గన్టవద్గనమాదనమ్‌ - సుగన్గ్టిర్గన్గమాదనః 

విభక్తులు / క్రియలు:- 1. సన్నానక... విద్యాధరాధ్వగమ్‌ - ...అధ్వగమ్‌, ... అధ్వగే, 
...అధ్వగాని; ७४०००७ నపుంసకలింగ ... అధ్వగశబ్దము. (8.6. 2. గన్టవత్‌ - 555, 558, 
558; తకారాన్త నపుంసకలింగ గన్ఫవత్‌ శబ్దము. 6.9. 8. గన్గమాదనమ్‌ - గన్ఫమాదనమ్‌, 
గన్ఫమాదనే, గన్టమాదనాని; ७५०००७ నపుంసకలింగ గన్టమాదన శబ్దము. ప్ర.ఏ. 4. యస్య - యస్య, 
యయోః, యేషామ్‌; 65००० పుంలింగ యచ్చబ్దము. ష.ఏ. 5. బాహ్యమ్‌ - బాహ్యే, బాహ్యాని 6. 
ఉపవనమ్‌ - ఉపవనమ్‌, ఉపవనే, ఉపవనాని; ७०००७ నపుంసకలింగ ఉపవనశబ్దము. (&.०. 
సమాసాలు: - 

1. సన్హానకతరుచ్చాయాసుప్తవిద్యాధరాధ్వగమ్‌ - సన్హానకః ఇతి తరుః సన్హాకతరుః 
(కర్మధా.) ०९७४७७१ ఛాయా - (షత.) - 60९6 తరుచ్చాయా, 
సన్తానకతరుచ్చాయాయాం Ys - సన్తానకతరుచ్చాయాసువ్వాః (७.४. ), 
సన్తానకతరుచ్చాయాసుప్తాశ్చ తే విద్యాధరాశ్చ (కర్మధా), 60९6४... 
విద్వాధరాః, 600९68... విద్యాధరాః ఏవ అధ్వగాః యస్మిన్‌ (బహువ్రీహి) 
తత్‌। 

9; బాహ్యమ్‌ - బహిర్భవం బాహ్యమ్‌ (త.వృ. ) 

8. గన్టవత్‌ - 7 అస్య అస్తి ఇతి గన్టవత్‌ (త.వృ.) 

సంధులు: - 

1. చ + ఉపవనమ్‌ - చోపవనమ్‌ - గుణసనిః (ఆదుణః సూ. 6-1-84) 
అవర్ణమునకు (అ,ఆలకు) ७०५७८००००७ ఇ, 6, బు,% వర్ణములు 
పరముగా నున్నప్పుడు పూర్వపరముల స్థానములో గుణము ఏకాదేశ 
మగును. 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
1. సుగన్థిర్గస్థమాదనః - 
०) “'సన్తానకతరుచ్చాయేత్యత్ర పూర్వపదార్థబాహుల్యసంభవే- పి శలభచ్చాయమ్‌” 





49 


98 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -షష్టః స 


చ్చాయమ్‌” ఇతివత్‌ సమర్ధచ్చాయానిప్పత్తేస్తద క్షాభావాత్‌। 'ఛాయాబాహుల్యే” 
ఇతి నపుంసకత్వం నాస్తీత్యనుసంధేయమ్‌, అత్ర “గనవద్దన్హమాదనమ్‌” ఇత్యాగన్తుక 
పాఠః, ప్రాచీనపాఠస్తు 'సుగన్టిర్గనమాదనః ఇతి HOOPS, అత ఏవ క్షీరస్వామినా 
'గన్సమాదనమన్యే చ ఇత్యత్ర 'గన్టేన మాదయతీతి గన్గమాదన' ఇతి వ్యాఖ్యాయ 
ప్రయోగే చ పుంలిజ్ఞతా దృశ్యతే ఇత్యాశయేనోక్తం సుగన్టిర్గన్గమాదనః ఇతి, కాళిదాస 
ఇతి చి ఇతి మల్లినాథః। 
बू హిమవాన్‌ నిషధో की మాల్యవాన్‌ పారియాత్రకః। 
గన్టమాదనమన్యే చ హేమకూటాదయో నగాః॥ ఇతి! 


శ్లో అథ తే మునయో దివ్యాః - (ప్రేక్ష్య హైమవతం పురమ్‌! 
స్వర్గాభిసస్ట్థిసుకృతం - Sas మేనిరే॥। 47 

పదవిభాగము:- అథ, తే, మునయః, దివ్యాః, ప్రేక్ష్య, హైమవతమ్‌, పురమ్‌, 
స్వర్గాభిసన్థిసుకృతమ్‌, వజ్బానామ్‌, ఇవ, మేనిరే! 
అన్వయక్రమము:- అథ దివ్యాః తే మునయః హైమవతం పురం ప్రేక్ష్య 
స్వర్గాభిసన్టిసుకృతం Say ఇవ మేనిరే! 
ప్రతిపదార్థము:- అథ - పిమ్మట, దివ్యాః - AOD, తే మునయః - ఆ 
ప్రర్షులు, హైమవతమ్‌ - హిమవంతునకు చెందిన, పురమ్‌ ఓషధిప్రస్థమును, 
ప్రేక్ష 5 7 చూచి, స్వర్గాభిసన్థిసుకృతమ్‌ - స్వర్గ్ణోద్దేశ్యకపుణ్యమును, వజ్బునామ్‌ 
ఇవ - మోసమునుగా, మేనిరే - తలంచిరి. 
తాత్సర్యము:- పిమ్మట దివ్యులగు ఆ సప్తర్షులు హిమవంతునకు చెందిన 
ఓషధి ప్రస్థమును చూచి స్వర్లోద్దేశ్యకపుణ్యమును మోసమునుగా తలచిరి. 
పాఠాన్తరాలు: - 
1. అథ తే - తతస్తే, తత్మాన్తం 2 
అభిసన్గిం సుకృతామ్‌ 


సన్షి - 6७७ 3. అభిసన్టిసుకృతమ్‌ - 


९ ® 


విభక్తులు / క్రియలు:- 1. అథ - అవ్యయము 2. దివ్యాః - దివ్యః, దివ్యౌ, దివ్యా; అకారాన్త 
పుంలింగ దివ్యశబ్దము. ప్ర.బ. 3. తే - సః తౌ, తే; దకారాన్త పుంలింగ తచ్చబ్దము. (४.७.4. 
మునయః - మునిః, మునీ, మునయః; ఇకారాన్త పుంలింగ మునిశబ్దము. (४.७. 5. హైమవతమ్‌ 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 99 


- హైమవతమ్‌, హైమవతే, హైమవతాని; ७४०००७ నపుంసకలింగ హైమవతశబ్దము. ద్వి.ఏ. 6. 
పురమ్‌ - పురమ్‌, పురే, పురాణి; అకారాన్న నపుంసకలింగ ०७०६०). 8५०. 7. ప్రేక్ష్య - 
అవ్యయము 8. స్వర్గాభిసస్థిసుకృతమ్‌ - ...సుకృతమ్‌, ...సుకృతే, ...సుకృతాని; అకారాన్త నపుంసకలింగ 
సుకృతశబ్దము. ద్వి.ఏ. 9. వళ్బానామ్‌ - వజ్బునామ్‌, వజ్బునే, వజ్బునాః; ఆకారాన్త (७७०५ 
వజ్బునాశబ్దము. ద్వి.ఏ. 10. ఇవ - అవ్యయము 11. మేనిరే - క్రియ. 
సమాసాలు: - 

1. హైమవతమ్‌ - హిమవతి భవం హైమవతం, తత్‌। (త.వృ.)! 

2. స్వర్గాభిసంధిసుకృతమ్‌ - స్వర్గస్య అభిసంధిః (ష.త.) స్వర్ణాభిసస్థిః। 

స్వర్గాభిసస్థినా సుకృతం (తృ.త.), ७८१६७१०७४० 

సంధులు: - 

1. మునయః + దివ్యాః - మునయో దివ్యాః - ఉత్వాదేశః। 

2. ప్ర + ఈక్ష్య - ప్రేక్ష్య - గుణసనిః। 

3. స్వర్గ + ७६७8 - ४50०४ - 55६65593 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
1. వబ్బునా (ప్రీ. ), (6७७७७ (నపుం.)) 
2) వజ్బ్‌ + భావే ల్యుట్‌! 
బి) వంచనం చాతిసంధానం వ్యలీకం స్యాత్‌ ప్రతారణమ్‌! 

- అని హలాయుధకోశము 
३) “శో! వంచనం చాపమానం చ మతిమాన్న ६७°४8 - ఇతి చాణక్యః 
డి) శో వంచయిత్వా గురూన్‌ బంధూన్‌, యో భుంక్తే స్వోదరమృరః। 
ఇహైవ లోకే 56,57 సౌ, పరత్ర నరకీ భవేత్‌ ॥ - ఆర్యధర్మ 

పెద్దలను, బంధువులను వంచించి తన పొట్టనే నింపుకొనెడి తుచ్చుడు లోకమున 
అందరిచే నిందించబడుటయే గాక నరకగామి కాగలడు. 
ఇ) “వంచనా పరిహర్తవ్యా బహుదోషా హి శర్వరీ” - ఇతి మృచ్చకటికే - 1-5 
అలంకారాలు:- అత్ర ఉత్రేక్షాలంకారః। 
(క్రియాదర్శము:- మేనిరే - “మను (మన్‌) - అవబోధనే” (తెలియుట), సకర్మ్శకమ్‌, 
७७, ఆత్మనేపదీ, తనాదిప్రకరణమ్‌ (8), లిట్‌ - ప్రథమపురుషబహువచనాంతః। 
మేనే - మేనాతే - మేనిరే 


50 


100 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


అవతారికా:- హిమవతో గృహే ७७९००० సప్తర్నీణాం వర్ణనమ్‌। 
హిమవంతుని ఇంటిలో దిగిన సప్తర్షుల వర్ణనము. 


శ్లో తే సద్మని గిరేర్వేగా - దున్ముఖద్వాఃస్థవీక్షితాః। 
అవతేరుర్ణటాభారై - ర్లిఖితానలనిశ్చలైః॥। 48 

పదవిభాగము:- తే, 6८8, గిరేః Sm, ఉన్ముఖద్వాఃస్థవీక్షితాః, అవతేరుః, 
జటాభారైః, లిఖితానలనిశ్చలైః 
అన్వయక్రమము: - లిఖితానలనిశ్చలైః జటాభారైః తే ఉన్ముఖద్వాఃస్థవీక్షితాః గిరేః 
సద్మని వేగాత్‌ అవతేరుః। 
ప్రతిపదార్థము:- లిఖితానలనిశ్చలైః - (చిత్తరువునందు) గీయబడిన అగ్నివలె 
కదలనివైన, జటాభారైః - జడలతో, తే - ఆ మునులు, ఉన్ముఖద్వాఃస్థవీక్షితాః = 
మొగమెత్తిన ద్వారపాలకులచేత చూడబడిన వారగుచు, గిరేః - హిమవంతుని 
యొక్క సద్మని - ఇంటియందు, వేగాత్‌ - వేగముతో, అవతేరుః - దిగిరి. 
తాత్సర్యము:- చిత్తరువునందు గీయబడిన అగ్నివలె కదలనివైన జడలతో ఆ 
మునులు మొగమెత్తిన ద్వారపాలకులచేత చూడబడినవారగుచు హిమవంతుని 
యింట వేగముగ దిగిరి. 
పాఠాన్తరాలు: - 1. నిశ్చలైః - నిశ్చలాః 
విభక్తులు / క్రియలు:- 1. లిఖితానలనిశ్చలైః - ...నిశ్చలేన, ...నిశ్చలాభ్యామ్‌, ...నిశ్చలైః ; 
७५०००७ పుంలింగ ...నిశ్చలశబ్దము. తృ.బ. 2. జటాభారైః - జటాభారేణ, జటాభారాభ్యామ్‌, 
జటాభారైః; అకారాన్త పుంలింగ జటాభారశబ్దము. తృ. ఏ. 3.తే-సః,తౌ, ॐ; దకారాన్త పుంలింగ 
తచ్చబ్దము. (ప్ర.బ. 4. ఉన్ముఖద్వాఃస్థ వీక్షితాః - ...వీక్షితః, ...వీక్షితౌ, ...వీక్షితా; అకారాన్త 
పుంలింగ... వీక్షితశబ్దము. (6.०. 5. గిరేః - గిరేః గిర్యోః, గిరీణామ్‌; ఇకారాన్త పుంలింగ గిరిశబ్దము. 
४.०. 6.సద్మని - సద్మని, సద్మనోః, वु; నకారాన్త నపుంసకలింగ సద్మన్‌శబ్దము. స.ఏ. 7. 
వేగాత్‌ - వేగాత్‌, వేగాభ్యామ్‌, వేగేభ్యః అకారాన్త పుంలింగ వేగశబ్దము. పం.ఏ. 8. అవతేరుః - 
క్రియ 
సమాసాలు: - 

1. లిఖితానలనిశ్చలైః - లిఖితాశ్చ తే అనలాశ్ళ (కర్మధా.) లిఖితానలాః, తే 

ఇవ నిశ్చలాః (కర్మధా.) లిఖితానలనిశ్చలాః, తైః 
2. జటాభారైః - జటానాం భారాః (షత.) జటాభారాః, తైః 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 101 


3 ఉన్ముఖద్వాఃస్థ వీక్షీతాః - ద్వారితిష్టన్తి ఇతి ద్వాఃస్థాః ఉన్ముఖాశ్చతే ద్వాఃస్థాశ్చ 
(కర్మధా )ఉన్ముఖద్వా స్తా ఉన్ముఖద్వా వీక్షితాః (తృ.త.) ఉన్ముఖద్వాః 
సవీక్షితా 
సంధులు: - 
1. గిరేః + వేగాత్‌ - గిరిర్వేగాత్‌ - DSBS (७४९७०) 
2. వేగాత్‌ + ఉన్ముఖ... - వేగాదున్ముఖ ... జశ్త్వసన్థిః 


3. ఉద్‌ + ముఖ ఉన్ముఖ - అనునాసికసనిః। 

4. అవతేరుః + జటాభారైః - అవతేరుర్ణటాభారైః - విసర్గ న్థిః। 

5. జటాభారెః + లిఖీతానల... - జటాభారెరిభితానల... - 2553 
6 


లిఖిత + అనల - లిఖితానల - సవర్లదీర్లసనిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
1. && - 
ఎ) 65०००७ 6०७४8०6 సద్మన్‌శబ్దము ప్ర.ఏ. 
వి సీదన్యత్రేతి। సద్‌ + మనిన్‌। గృహమ్‌। 
సి) శ్లో॥ ఆవాసావసథం గృహం చ భవనం స్థానం నిశాన్తం కులం 
సంస్తా్యయో నిలయో నకాయ్యముటజం గేహం కుటం HRS 
ధిష్ట్రం ధామ నికేతనం చ సదనం పస్యం చ వాస్తు క్షయః 
శాలా వేళ్ళ నివేశనోదవసితే ప్రోక్తే చ సద్మాకసీ॥ 29 
శై శరణమగారం నివాసనమాలయ ఏకార్థవాచకా శబ్బాః। 
- అని హలాయుధకోశము “80” నామములను ७60१७ 
డి) & సుఖశ్రవా ००5४००६ ११ 
ప్రమోదనృత్తెః సహ వారయోషితామ్‌। 
న కేవలం సద్శని మాగధీపతేః 
పథి వ్యజృమృన్త దివౌకనామపి॥ - ర.వం. 3-19 
“వీనులవిందైన మంగళవాచకములైన మంగళవాద్యధ్వనులు, వేశ్యాంగనల ఆనంద 
నృత్యముతో కూడి, కేవలము దిలీపమహారాజమందిరమునందు మాత్రమే కాక, 
దేవతలమార్గమైన ఆకాశమునందు కూడా చెలరేగినవి”. 
క్రియాదర్భము:- అవతేరుః - 'త్యూ - స్లవనతరణయో? (1. ఈదుట 2. ఎగురుట) 
1. సకర్శకమ్‌, 2, అకర్మకమ్‌ ७७९, పరస్మైపదీ భ్వాదిప్రకరణమ్‌ (1) 


51 


102 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ 8 సర్గ 


లిట్‌ - ప్రథమపురుషబహువచనాంతః। అవ - ఉపసర్ష। 
రూపాలు - అవతతార - అవతేరతుః - అవతేరుః। 
శ్లో; అథ యన్నారమాదిశ్య - ధుర్యాన్‌ విశ్రామయేతి సః। 


తామవారోపయత్‌ పత్నీం - రథాదవతతార छा - ర.వం. 1-54 
శ్లో గగనాదవతీర్జా సా - యథావృద్ధపురఃసరా। 
తోయన్తర్భాస్మరాలీవ - రేజే మునిపరమ్పరా॥ 49 


పదవిభాగము: - గగనాత్‌, అవతీర్థా, సా, యథావృద్ధపురఃసరా, తోయాన్తర్భాస్కరాలీ, 
ఇవ, రేజే, మునిపరమ్సరా। 
అన్వయక్రమము:- గగనాత్‌ అవతీర్ణా 
తోయాన్తర్భాస్మరాలీ ఇవ రేజే। 
ప్రతిపదార్థము: - గగనాత్‌ - ఆకాశమునుండి, అవతీర్జా - దిగినట్టిదియు, 
యథావృద్ధపురఃసరా - వృద్ధానుక్రమముతో ముందుపోవువారు గలదియు అగు, 
సా DOSS - ఆ మునులవరుస, తోయాన్తర్భా స్సురాలీ ఇవ - నీటియందు 
ప్రతిబింబించిన సూర్యపంక్తివలె, రేజే - (ప్రకాశించెను. 

తాత్సర్యము:- ఆకాశమునుండి దిగినట్టియు, వృద్ధానుక్రమముతో ముందు 
పోవువారు గలదియు అగు ఆ మునులవరుస నీటియందు ప్రతిబింబించిన 
సూర్యపంక్తివలె ప్రకాశించెను. 


యథావృద్ధపురఃసరా సా మునిపరమ్పరా 


విభక్తులు / క్రియలు:- 1. గగనాత్‌ - గగనాత్‌, గగనాభ్యామ్‌, గగనేభ్యః అకారాన్త నపుంసకలింగ 
గగనశబ్లము. పం.ఏ. 2. అవతీర్లా - అవతీర్లా, 058, అవతీర్లాః ७७००० (8070 అవతీర్గాశబ్లము. 
a] ६9 ६9 ६० ६9 ణ 0 
ప్ర.ఏ. 3. యథావృద్ధపురఃసరా - ...పురఃస్సరా, ...పురస్సరే, ...పురస్సరాః ఆకారాన్త (७8०6 
పురస్సరా శబ్దము ప్ర.ఏ., 5. మునిపరమృరా - మునిపరమ్బరా, మునిపరమ్బరే, మునిపరమ్పరాః 
ఆకార్తాన స్రీలింగమునిపరమృరాశబ్దము. ప్ర. ఏ. 6.తోయాన్తర్భాస్మరాలీ - ...భాస్మరాలీ, ...భాస్మరాల్యా, 
...భాస్యరాల్యః ఈకారాన్త Bon భాస్మరాలీశబ్దము. ప్ర.ఏ. 7. ఇవ - అవ్యయము 8. రేజే - 
క్రియ. 


సమాసాలు: - 
1. యథావృద్ధపురసరా - వృద్ధమ్‌ అనతిక్రమ్య యథావృద్ధమ్‌ (అవ్యయీభావ 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 103 


సమాసఖ, పురః సరన్తీతి - పురస్సరాః, యథావృద్ధమ్‌ పురస్సరాః యస్యాః 
(బహువ్రీహి సా। 
9. తోయాన్తర్భాస రాలీ - తోయస్య ७६६४ 8९०0०6 (షత.), భాస్మరాణామ్‌ 
ఆలీ భాస్మరాలీ (షత. ), తోయాన్తః భాస్మరాలీ (కర్శ్మధా.) తోయాన్తర్భాస్కరాలీ। 
3. మునిపరమ్పరా - మునీనాం పరంపరా (షత.) మునిపరమ్సరా। 
సంధులు: - 
1. గగనాత్‌ + అవతీర్ణా - గగనాదవతీర్జా - ०९888 
2. తోయ + ७७ - తోయాన్తః - సవర్ణదీర్థసన్థిః। 
3. ...భాస్మరాలీ + ఇవ - ...భాస్మరాలీవ - 55६65593 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
1. గగనమ్‌ - (నపుం.) 
ఎ) గం గానం శబ్బాత్మకం గుణం గచ్చతి। యద్వా గ కార భూతేషు ప్రథమభూతత్వాత్‌ 
ప్రాధాన్యం గచ్చతి। యద్వా గచ్చన్త SRS దేవాదయ ७8 त्न) ఇతి యుచ్‌ 
గశ్చాన్తాదేశః। ఆకాశమ్‌। 
వి) 26; ధన్వః, ఆపః, పృథివీ, భూః, స్వయంభూః, అధ్వా, సగరః, సముద్రం, 
అధ్వరః - ఏతే అర్థ వేదే ప్రసిద్ధా ఇతి నిఘంటుః। 
సి) శ్లో॥ నభో మరుద్వర్హ్మ వియద్విహాయ - 
స్తారాపథః పు ష్మరమన్తరిక్షమ్‌। 
వ్యోమామ్బరం విష్ణుపదం చ ఖం ద్వౌః 
విహాయసా స్యాద్గగనం తథా ద్యుః 137 
- అని హలాయుధకోశము '15 నామములను పేర్కొన్నది. 
డి) శో గగనామ్బు త్రిదోషఘ్నం గృహీతం యత్సు భాజనే। 
బల్యం రసాయనం మేధ్యం పాత్రాపేక్షి తతః పరమ్‌। 
రక్షోఘ్నం శీతలం ०६६७ జ్వరదాహవిషాపహమ్‌। - ఇతి సుశ్రుతే। 
2. యథావృద్ధేతి 
ఎ) అత్ర వరాహమిహిరః - 
శో పూర్వే భాగే భగవాన్‌ మరీచిరపరే స్థితో వళిష్టో- స్మాత్‌। 


52 


104 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


తస్యాజ్లిరాస్తతో- త్రిస్తస్యాసన్యః పులస్వశ్చ॥ 
శ్లో; పులహః క్రతురితి భగవానాసన్నానుక్రమేణ పూర్వాద్యాః। 
తత్ర వసిష్టం మునివరముపాశ్రితారున్ధతీ సాధ్వీ ॥ ఇతి॥ 

- అని “ప్రకాళికా వ్యాఖ్య పేర్కొన్నది. 
బి) యథావృద్ధం వృద్ధజనానతి క్రమేణ పురస్సరా అగ్రగామినో యస్యాం సా తథా! 
శ్లో మరీచిః పూర్వాభాగస్థో వసిష్టః పరతస్తతః। 

తతో- జ్లీరాస్తతశ్చాత్రిః పులస్యః పులహః క్రతుః॥। ఇతి పరాశరసంహితా 
యాం ప్రసిద్ధస్తేషామస్థానక్రమో- త్ర దర్శితః। 

- అని “వివరణమ్‌వ్యాఖ్య పేర్కొన్నది. 
అలంకారాలు: - ఇందు “ఉపమాలంకారిమున్నదని చెప్పదగును. అన్వయము 
- సరళము. 
క్రియాదర్శము:- రేజే - 'రాబ్బ - దీప్తా అకర్మకమ్‌, సేట్‌, (ఉభయ), 
ఆత్మనేపదీ, లిట్‌ - ప్రథమపురు షైకవచనాంతః 

రూపాలు - రేజే - రేజాతే - రేజిరే 


అవతారికా:- హిమవద్దత్తః స్వాగతసత్మారః - హిమవంతుడొనర్చిన స్వాగత 
సత్మారము. 

శ్లో; తానర్భ్యానర్థ్యమాదాయ - దూరాత్‌ ప్రత్యుద్యయా 685 

నమయన్‌ సారగురుభిః - పాదన్యా సైర్వసున్ధరామ్‌॥ 50 

పదవిభాగము:- తాన్‌, छूः 55, అర్హ సమ్‌, ఆదాయ, దూరాత్‌, ప్రత్యుద్యయాౌ, 
188, నమయన్‌, సారగురుభిః, పాదన్యాసైః, వసున్గ్ధరామ్‌। 
అన్వయ క్రమము: - గిరిః అర్హ్యమ్‌ ఆదాయ సారగురుభిః పాదన్యాసైః వసున్ధరాం 
నమయన్‌ छठ? 55 తాన్‌ దూరాత్‌ ప్రత్యాద్యయా। 
ప్రతిపదార్ధము:- 108 - హిమవంతుడు, అర్హ్యమ్‌ - పూజార్దమైన జలమును, 
ఆదాయ - తీసికొని, సారగురుఖిః - బలముచేత భరింపరానివైనవగు, పాదన్వాసైః 
- పాదప్రక్షిపములచేత, వసున్ధరామ్‌ - భూమిని, నమయన్‌ - కుంగజేయుచు, 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 105 


छूः 55 - పూజ్యులగు, తాన్‌ - ఆ మునులనుగూర్చి, దూరాత్‌ - దూరము 
నుండియే, ప్రత్యుద్యయౌ - ఎదురేగెను. 
తాత్సర్యము: - హిమవంతుడు పూజార్షమైన జలమును తీసికొని బలముచేత 
భరింపరానివగు పాదట్రక్షేపములచేత భూమిని క్రుంగజేయుచు పూజ్యులగు ఆ 
మునులనుగూర్చి దూరమునుండియే ఎదురేగెను. 
విభక్తులు / క్రియలు ~ 1. १8 - గిరిః, గిరీ, 06095 ఇకారాన్త పుంలింగ గిరిశబ్దము. (ప్ర. ఏ. 
2. అర్హ్యమ్‌ - అర్థ ఎమ్‌, అర్థే 5, అర్హా శ్రణి; ७७०००७ నపుంసకలింగ అర్థ ్యశబ్దము. ద్విఏ. 3. 
ఆదాయ - అవ్యయము 4. సారగురుభిః - సారగురుణా, సారగురుభ్యామ్‌, "०6०००६४; ఉకారాన్త 
పుంలింగ సారగురుశబ్దము .తృ.బ. 5. పాదన్యాసైః - పాదన్యాసేన, పాదన్యాసాభ్యామ్‌, పాదన్యాసైః 
; అకారాన్త పుంలింగ పాదన్యాసశబ్దము. తృ.బ. 6. వసున్గరామ్‌ - వసున్థరామ్‌, వసున్ధరే, వసున్ధరాః 
; ఆకారాన్త (906 వసున్ధరాశబ్దము. 0९५४ 7. నమయన్‌ - నమయన్‌, నమయనౌ, నమయన్తక 
తకారాన్త పుంలింగ నమయత్‌శబ్దము. ప్ర.ఏ. (శతృ) 8. తాన్‌ - తమ్‌, తౌ, తాన్‌; దకారాన్త పుంలింగ 
తచ్చబ్దము ద్విబ. 9. దూరాత్‌ - దూరాత్‌, దూరాభ్యామ్‌, దూరేభ్యః, అకారాన్త పుంలింగ దూరశబ్దము. 
పం.ఏ. 10. ప్రత్యుద్యయౌ - క్రియ. 
సమాసాలు: - 

1. సారుగురుభిః - సారేణ గురవః (తృ.త.) సారగురవః, తైః 

2, పాదన్యాసైః - పాదయోః న్యాసాః (తృ.త.) పాదన్యాసాః, తైః 

3. వసున్ధరాః - వసు ధనం ధరతి ఇతి వసున్ధరా (కృ.వృ.) 
సంధులు: - 

1. ప్రతి + ఉద్యయౌ - ప్రత్యుద్యయౌ - యణాదేశసన్థిః। 

2. పాదన్యాసైః + వసుంధరామ్‌ - పాదన్యాసైర్వసుంధరామ్‌ - విసర్గసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. గరః - 
ఎ) గిరతి ధారయతి పృథివీం, గ్రియతే స్తూయతే గురుత్వాద్వా 

“'క్యూగ్యూశ్ళూప్టూకుటి భటి దిఛిదిభ్యశ్చ ఇతి ఇ కిచ్చ! పర్వతః। 
బి శ్లో; అచలశిలోచ్చయశైలక్షి తిధరగిరిగో త్రపర్వతాహార్యాః 

నగశిఖరిసానుమనో ధరాద్రికుధ్రాశ్చ తుల్యా १४ 165 

అని హలాయుధకోశము ‘14 నామములను 8608. 
సి) శో మేరుమన్దరకైలాసమలయా గన్ధమాదనః। 
మహేన్దఃశ్రీపర్వతశ్చ హేమకూటస్తథైవ చ॥ 


53 


106 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


డి) శ్లో! “తీర్ధాశమవనారణ్యగిరిపర్వతసాగరాః। 
పురిః సరస్వతీ చైవ భారతీ చ తథా దశ” 

ఇ) శ్లో॥ వాసో గిరివరే నిత్యం గీతాభ్యాసే హి తత్పరః। 
గమ్బీరాచలబుద్ధిశ్చ గిరినామా సే ఉచ్యతే! 

ఎఫ్‌) శ్లో; అక్రూరప్రముఖా ఆసన్‌ పుత్రా ద్వాదశ విశ్రుతాః। 
అసజ్దః సారమేయశ్చ మృదురో మృదువిద్‌ గిరిః॥ 

- ఇతి భాగవతే 9-24-15 
క్రియాదర్శము:- ప్రత్యుద్యయౌ - ప్రతి - ఉపసర్ణ, ఉత్‌ - ఉపసర్ణ, 'యా - 
ప్రాపణే. సకర్మకమ్‌, అనిట్‌, పరస్మై పదీ, అదాదయః (2), లిట్‌ - (ప్రథమ 
పురుషైకవచనాంతః। 

యయౌ - యయతుః - యయుః 





అవతారికా:- సంప్రతి హిమవన్తమేవ జబజ్బమస్థావరరూపద్వయసాధారణైః విశేషణైః 
విశినష్టి - ఇప్పుడు హిమవంతునే జంగమస్థావరాత్మక రూపద్వయమునకును 
సాధారణమగు విశేషములచే వర్ణించుచున్నాడు। 

శ్లో ధాతుతామాధరః ప్రాంశు - ర్లేవదారుబృహద్భుజః। 

ప్రకృత్యైవ శిలోరస్మః - సువ్యక్తో హిమవానితి॥ 51 

పదవిభాగము:- ధాతుతామ్రాధరః, ప్రాంశుః, దేవదారుబృహద్భుజః, ప్రకృత్యా, 
ఏవ, 8855), సువ్యక్తః, హిమవాన్‌, ఇతి। 
అన్వయక్రమము:- ధాతుతామ్రాధరః ప్రాంశుః దేవదారుబృహద్భుజః ప్రకృత్యా 
ఏవ శిలోరస్మ (అతః) హిమవాన్‌ ఇతి సువ్యక్తః (७६००७) 
ప్రతిపదార్థము: - ధాతుతామ్రాధరః - గైరికాదిధాతువువలె ఎజ్జనైన 'పెదవిగలవాడు, 
ప్రాంశుః - ఉన్నతుడు, దేవదారుబృహద్భుజః - దేవదారువులవలె గొప్పవైన 
బాహువులు గలవాడు, ప్రకృత్యా + ఏవ - స్వభావముచేతనే, శిలోరస్మః - టాతివంటి 
తొమ్ముగలవాడు అగు, (అతః) - , హిమవాన్‌+ ఇతి - హిమవంతుడు, అని, 
సువ్యక్తః (అభూత్‌) - చక్కగా ఎటుకపడినవాడాయిను. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 107 


తాత్పర్యము: - గైరికాదిధాతువువలె ०९७७७ పెదవికలవాడు, ఉన్నతుడు, 
దేవదారువులవలె గొప్పవైన బాహువులు గలవాడు, స్వభావముచేతనే జాతివంటి 
టొమ్ముగలవాడు అగు హిమవంతుడు ఇతడు అని చక్కగా ఎజుగబడినవాడాయెను. 
విభక్తులు / క్రియలు: -1. ధాతుతామ్రాధరః - ...అధరః, ...అధరౌ, ...అధరాః; అకారాన్త 
పుంలింగ ... అధరశబ్దము. ప్ర.ఏ. 2. ప్రాంశుః - ప్రాంశుః, ప్రాంశూ, ప్రాంశవః; ఉకారాన్త పుంలింగ 
ప్రాంశుశబ్దము. ప్ర.ఏ. 3. దేవదారుబ్బృహద్భుజః - ...భుజు, ...భుజౌ, ... ६०२०६; అకారాన్త పుంలింగ 
...భుజశబ్దము. (४.9. 4. ప్రకృత్యా - ప్రకృత్యా, ప్రకృతిభ్యామ్‌, (ప్రకృతిభిక ఇకారాన్త ప్రీలింగ 
ప్రకృతిశబ్దము. తృ.ఏ. 5. ఏవ, ఇతి - అవ్యయాలు 6. 8८१७७४ - ७१७४७, శిలోరస్కా శిలోరస్మాః 
అకారాన్త పుంలింగ శిలోరస్మశబ్దము. (6.9. 7. హిమవాన్‌ ¬ హిమవాన్‌, హిమవన్తా, హిమవన్తః ; 
తకారాన్త పుంలింగ హిమవత్‌శబ్దము. (४.0. 8. సువ్యక్తః ¬ సువ్యక్తః, సువ్యక్తా, సువ్యక్తాఇ అకారాన్త 
పుంలింగ సువ్యక్తశబ్దము. ప్ర.ఏ. 
సమాసాలు: - 
1. ధాతుతామాధరః 
०0) ధాతుః ఇవ తామః (కర్మధా.) ధాతుతామః, ధాతుతామః అధరః యస్య 
(బహువ్రీహి) సః ధాతుతామ్రాధరః। జబ్గమశరీరపరకోల_ర్థః। 
బి) తామశ్చ అసౌ అధరశ్చ (కర్మధా. ), తామ్రాధరః, ధాతుః ఏవ తామ్రాధరః 
యస్య (కర్మధా.) సః స్థావరశరీరపరకో - रु 
2. దేవదారుబృహద్భుజః - 
ఎ) దేవదారువత్‌ బృహన్నౌ భుజౌ యన్య (బహువ్రీహి) 9 జంగమ 
శరీరకో- ठु 
బి) దేవదారవః ఏవ धु" భుజౌ యస్య (బహువ్రీహి, ॐ స్థావర 
శరీరకో- 
3. శిలోరస్మః - 
ఎ) శిలా ఇవ ఉరః యస్య (బహువ్రీహి) సః 
బి శిలా ఏవ ఉరః యస్య (బహువ్రీహి) సః। 
4. సువ్యక్తః - శోభనో వ్యక్తః సువ్యక్తః (గతి 65०65) 
సంధులు: - 
1. ప్రాంశుః + దేవదారు... - ప్రాంశుర్దేవదారు... - విసర్గసన్షిః (0४९७) 
2. ప్రకృత్యా + ఏవ - ప్రకృత్యైవ - १९३३ 


54 


108 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టుః సర్గః 


3. సువ్యక్తః + హిమవాన్‌ - సువ్యక్తో హిమవాన్‌ - ఉత్వాదేశః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. వ్యక్తః - 
ఎ) వి + అంజూ + వ్యక్తా్యాదౌ + క్త ప్రాజ్ఞః స్ఫుటః 
బి) శ్లో। ధీరో ధీమాన్‌ ०६६१ విపళ్చిద్‌ 
వృద్గో విద్వాన్‌ ప్రాప్తరూపో- భిరూపః। 
సూరిః (ప్రాజ్ఞః పండిత సన్మనీషీ 
జ్ఞో దోషజ్ఞః కోవిదః స్యాత్‌ (०००६४ 332 
శో! బుధః సుధీ కృతీ కృష్టిః కవిర్వ్యకో విశారదః। 
విచక్షణశ్చ మేధావీ సంఖ్యావాన్మతిమాన్మతః॥। 333 
- అని హలాయుధకోశము “28 నామములను ७60१७ 
సి) శ్లో। _“విభావేనానుభావేన వ్యక్తు సంచారిణా తథా! 
రసతామేతి రత్యాదిః స్థాయిభావః సచేతసామ్‌॥ 
- ఇతి సాహిత్యదర్పణే - 3/1 
2. ३5४४३ - 
ఎ) శిలా ఇవ ఉరః యస్య స 85४३5, - ‘७४३ ప్రభృతిభ్యః కప్‌' ఇతి సమాసాన్తః 
కప్‌! జజమశరీరపరకో- ४8 “పాషాణ ప్రస్తరగ్రావోపలాశ్మాన శిలా దృషత్‌ ఇత్య 
మరః। 
&) యద్వా, శిలా ఏవ ७०४ యస్య స శిలోరస్మః - స్థావరశరీరపరకో- ठा 


डत విధిప్రయుక్తసత్మారైః - స్వయం మార్గస్య దర్శకః। 

స తైరాక్రమయామాస - శుద్దాన్తం శుద్ధకర్మభిః॥। ర్‌2 
పదవిభాగము:- విధిప్రయుక్తసత్మారైః, స్వయమ్‌, మార్గస్య, దర్శకః, సః, 8 
ఆక్రమయామాస, శుద్దాన్తమ్‌, శుద్ధకర్శభిః। 
అన్వయక్రమము:- సః విధిప్రయుక్తసత్మారైః శుద్ధకర్మభిః తైః స్వయం మార్గస్య 
దర్శకః (సన్‌) శుద్దాన్లమ్‌ ఆక్రమయామాస। 
ప్రతిపదార్థము: - 8 - ఆ హిమవంతుడు, విధిప్రయుక్తసత్మారైః - శాస్రోక్త్రముగ 


°) 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 109 


చేయబడిన పూజగలవారు, శుద్ధకర్మభిః - పరిశుద్ధక్రియలుగలవారు అగు, 88 - 
ఆ మునులచేత, స్వయమ్‌ - స్వయముగా, మార్గస్య దర్శకః - దారికి దర్శకుడై, 
BSD - అంతఃపురమును, ఆక్రమయామాస। - ప్రవేశింపజేసెను. 
తాత్సర్యము:- ఆ హిమవంతుడు, శా(స్తోక్తముగ చేయబడిన పూజగలవారు, 
పరిశుద్ధక్రియలు కలవారు అగు ఆ మునులచేత స్వయముగా దారికి దర్శకుడై 
అంతఃపురమును ప్రవేశింపజేసెను. 
పాఠాన్తరాలు:- 1. సత్మారైః - సత్మారాన్‌ 2. దర్శకః - దేశకః 3. ఆక్రామయామాస 
- ఆక్రమయామాస 
విభక్తులు / క్రియలు:- 1. విధిప్రయుక్తసత్మారైః - ...సత్మారేణ, ... సత్మారాభ్యామ్‌, ... సత్మారెః 
७५०००७ పుంలింగ ...సత్మారశబ్దము. తృ.బ. 2. శుద్ధకర్మభిః - శుద్ధకర్మణా, శుద్ధకర్మభ్యామ్‌, 
శుద్ధకర్మభిః నకారాన్త పుంలింగ శుద్ధకర్మన్‌ శబ్దము. తృ.బ. 3. తైః - తేన, తాభ్యామ్‌, తైః; దకారాన్త 
పుంలింగ తచ్చబ్దము. తృ.బ. 4. స్వయమ్‌ - అవ్యయము 5. మార్గస్య - మార్గస్య, మార్గయోః, 
మార్గాణామ్‌; అకారాన్త పుంలింగ మార్గశబ్దము. షఏ. 6. దర్శకః - దర్శకః, దర్శకౌ, దర్శకాః ; 
७६०००७ పుంలింగ దర్శకశబ్దము. ప్ర.ఏ. 7. శుద్దాన్తమ్‌ - శుద్దాన్తమ్‌, శుద్దానే, శుద్దాన్తాని; అకారాన 
నపుంసకలింగ శుద్ధాన్తశబ్దము. ద్వి..ఏ 8. ఆక్రమయామాస - క్రియ 9. సః -సః, తౌ, తే; 
దకారాన్త పుంలింగ తచ్చబ్దము. ७४.०. 
సమాసాలు: - 

1. విధిప్రయుక్తసత్మారైః - విధినా ప్రయుకో విధిప్రయుక్తః (5४५ <. ). విధిప్రయుక్తః 

సత్మారః యేషాం (బహువ్రీహి) తే విధిప్రయుక్తసత్మారాః, తైః 

2. శుద్ధకర్మభిః - శుద్ధం కర్మ యేషాం (బహువ్రీహి) తే శుద్ధకర్మాణః, తైః 
సంధులు: - 

1. సః + తైః - స తైః - సులోపః। 

2. తైః + ఆక్రమయామాస - తైరాక్రమయామాస - ०6660 (50४९७) 

3. శుద్ధ + అన్తమ్‌ - శుద్దాన్తమ్‌ - సవర్ణదీర్ణసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: 
1. శుద్దాన్త - (పుం.) 
ఎ) శుద్ధః ७७ యస్య! శుద్దా రక్షక్రాః అన్తే యస్య ఇతి ळण రాజయోషిత్‌! అంతః 
905 





55 


110 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


బి) శ్లో! శుద్ధాన్ససంభోగనితాన్తతు ష్టే 
న నైషధే కార్యమిదం నిగద్యమ్‌। 
ఆపాం హి తృషప్తాయ న వారిధారా 
స్వాదుః సుగన్ధిః స్వదతే తుషారా ॥ 
2. (నపుం. ) అంతఃపురమ్‌ 
ఎ) శుద్ధాన్తమవరోధశ్చ రాజ్ఞో- న్రపురముచ్యతే। - 480 
- అని హలాయుధకోశము (8! నామములను పేర్కొన్నది. 
బి) 'హలాయుధకోశి వ్యాఖ్యానకారుడు - ఈ పదమును వివరించునపుడు ఈ 
శ్లోకమునే ఉదాహరణగా చూపినాడు. 
3. ఆప్టే మహాశయుడు “०९१४ అను దానికి “రాజాంతఃపురము” అనియే 
७४5958), ఈ శ్లోకమునే ఉదాహరించినాడు. పిదప 'రాజయోషిత్‌ అర్థమును 
చూపినాడు. 
శ్లో శుద్ధాన్తదుర్లభమిదం వపురాశ్రమవాసినో యది జనస్య! 
దూరీకృతాః ఖలు గుణైరుద్యానలతా వనలతాభిః॥ 17 
- ఇతి అభిజ్ఞానశాకున్తలే - ప్రథమాజ్మే 
క్రియాదర్శము:- ఆక్రమయామాస - ఆజ్‌ - ఉపసర్గ 'క్రము - పాదవిక్షేపే 
ణిజన్నాల్‌, కర్తరి, లిట్‌ - ప్రథమపురుషైకవచనాంతః। 
క్రమయామాస - క్రమయామాసతుః - క్రమయామాసుః 
అత్ర క్రమేరగత్యర్థత్వాత్‌ గతిబుద్ధిప్రత్యవసానార్థశబ్దకర్మాకర్మకాణామణి కర్తా స 
ణా” ఇతి తైరిత్యస్య న కర్మత్వమ్‌। 


- ఇతి నైషధే 3-98 


శ్లో॥ తత్ర వేత్రాసనాసీనాన్‌ - కృతాసనపరిగ్రహః। 
ఇత్యువాచేశ్వరాన్‌ వాచం - ప్రాజ్ఞులిర్భూ ధరేశ్వరః॥ 53 
పదవిభాగము:- తత్ర, వేత్రాసనాసీనాన్‌, కృతాసనపరి(గహః, ఇతి, ఉవాచ, 
ఈశ్వరాన్‌, వాచమ్‌, ప్రాంజలిః, భూధరేశ్వరః। 
అన్వయక్రమము:- తత్ర వేత్రాసనాసీనాన్‌ ఈశ్వరాన్‌ భూధరేశ్వరః కృతాసనపరి గ్రహః 
ప్రాంజలిః (సన్‌) ఇతి వాచమ్‌ ఉవాచ। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 111 


ప్రతిపదార్థము:- తత్ర - ఆ ७०४६४७०००८, వేత్ర - ఆసన -ఆసీనాన్‌ - 
వెదురుచాపలపై ఆసీనులయిన, ఈశ్వరాన్‌ - మునీశ్వరులనుగూర్చి, భూధరేశ్వరః 
- పర్వతరాజగు హిమవంతుడు, కృత + ఆసన - పరిగ్రహః - చేయబడిన ఆసన 
స్వీకారముగలవాడై, ప్రాంజలిః (సన్‌) - నమస్మరించువాడై, ఇతి - ఇట్లు, వాచమ్‌ 
- వాక్కును, ఉవాచ - పలికెను. 
తాత్సర్యము:- ఆ అంతఃపురమునందు వెదురుచాపలపై ఆసీనులయిన 
మునీశ్వరులనుగూర్చి పర్వతరాజగు హిమవంతుడు చేయబడిన ఆసనస్వీకారము 
గలవాడై నమస్మరించిన వాడై ఇట్లు వాక్కును పలికెను. 
పాఠాన్తరాలు:- 1. కృతాసన - అనాసన, నీచాసన 2. ఈశ్వరాన్‌ వాచం - 
మునీన్సర్వాన్‌ 3. భూధరేశ్వరః - పృథివీధరః 
విభక్తులు / క్రియలు :- 1. తత్ర, ఇతి - అవ్యయములు 2. వేత్రాసనాసీనాన్‌ - ...ఆసీనమ్‌, 
...ఆసీనౌ, ...ఆసీనాన్‌ ७०००७ పుంలింగ ... ఆసీనశబ్దము. ద్విబ. 3. ఈశ్వరాన్‌ - ఈశ్వరమ్‌, 
ఈశ్వరా, ఈశ్వరాన్‌ అకారాన్త పుంలింగ ఈశ్వరశబ్దము. ద్విబ. 4. భూధరేశ్వరః - భూధరేశ్వరః, 
భూధరేశ్వరౌ, భూధరేశ్వరాః అకారాన్త పుంలింగ భూధరేశ్వరశబ్దము. ప్ర.ఏ. 5. కృతాసనపరి(గ్రహః 
- ...పరిగ్రహః, ...పరిగ్రహౌ, ...పరిగ్రహాః అకారాన్త పుంలింగ... పరిగ్రహశబ్దము. ప్ర.ఏ. 6. ప్రాంజలిః 
- ప్రాంజలిః, ప్రాంజలీ, ప్రాంజలయః ఇకారాన్త పుంలింగ ప్రాంజలిశబ్దము. ప్ర.ఏ. 7. ఉవాచ - 
క్రియ రి. వాచమ్‌ - వాచమ్‌, వాచౌ, వాచః చకారాన్త (906 వాక్ళబ్దము. ద్వి. ఏ. 
సమాసాలు: - 
1. వేత్రాసనాసీనాన్‌ - వేత్రాణామ్‌ ఆసనాని (షత. ) వేత్రాసనాని, వేత్రాసనేషు 
ఆసీనాః, (స.త.) వేత్రాసనాసీనాః, తాన్‌! 
2. కృతాసనపరిగ్రహః - ఆసనస్య పరిగ్రహః, (४५. త.) ఆసనపరి(గహః, కృతః 
ఆసనపరిగ్రహః యేన (బహువ్రీహి) సః। 
3. భూధరేశ్వరః - 6688 ధరాః, భువో ధరాః (ష త.) భూధరాః, భూధరాణామ్‌ 
ఈశ్వరః (ॐ... ), భూధరేశ్వరః। 
4. ప్రాంజలిః - ప్రకర్షేణ కృతః అంజలిః యేన సః (బహువ్రీహి) 
సంధులు: - 
1. ఇతి + ఉవాచ - ఇత్యువాచ - యణాదేశసన్థిః। 
2. ఉవాచ + ఈశ్వరాన్‌ - ఉవాచేశ్వరాన్‌ - గుణసన్టిః। 
3. (ప్రాంజలి? + భూధరేశ్వరః - ప్రాంజలిర్భూధరేశ్వరః - 9008 (®) 


56 


112 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ షష్టః స 


4.వేత్ర + ఆసన -వేత్రాసన - Sool] 
5. ఆసన + ఆసీనాన్‌ - ఆసనాసీనాన్‌ - సవర్ణదీర్ణసన్టిః। 
6. కృత + ఆసన - కృతాసన - 55६65583 
7. భూధర + ఈశ్వరః - భూదరేశ్వరః - గుణసన్ధిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు 
1. వాక్‌ 
ఎ) చకారాన్త ప్రీలింగ ప్రథమావిభక్తి ఏకవచనము - వాక్ళబ్దము. 
బి) ఉచ్యతే సౌ, అనయావేతి। వచ్‌ + “క్విబ్‌ వచిప్రచ్చతీతి” క్విప్‌ దీరో 
సమసారణం చ। సరస్వతీ। గీ వాణీ! 
సి) శ్లో॥ వాగ్వాణీ భారతీ భాషా గాౌర్గీర్రాహ్మీ సరస్వతీ! 8 
- అని హలాయుధకోశము “కొనామములను పేర్కొన్నది. 
డి శో! ప్రణమ్య వాచం నిశ్శేషపదార్లో దోతదీపికామ్‌। 
బృహత్మథాయాః సారస్య సంగ్రహం రచయామ్యహమ్‌। 
- ఇతి కథాసరిత్సాగరే -1-3 
ఇ) శ్లో అహింసయైవ భూతానాం కార్యం శ్రేయో- నుశాసనమ్‌। 
వాక్‌ చైవ మధురా ड, ప్రయోజ్యా ధర్మమిచ్చతా!॥ - ఇతి మనుః -2-189 
(క్రియాదర్శము - ఉవాచ - ler - వ్యక్తాయాం వాచి అదాదయః (2), 
(ఉభయ) పరస్కైపదీ ७७, ద్వికర్మకమ్‌, 8& - ప్రథమపురు షైకవచనాంతః। 
ఉవాచ - ఊచతుః - ఊచుః 


శ్లో అపమేఘోదయం వర్ష - మదృష్టకుసుమం ఫలమ్‌! 
అతర్మితోపపన్నం వో - దర్శనం ప్రతిభాతి మే॥ 54 
పదవిభాగము:- అపమేఘోదయమ్‌, వర్షమ్‌, అదృష్టకుసుమమ్‌, ఫలమ్‌, 
అతర్మితోపపన్నమ్‌, వః, దర్శనమ్‌, ప్రతిభాతి, మే। 
అన్వయక్రమము:- అతర్మితోపపన్నం వః దర్శనం మే అపమేఘఫోదయం వర్షమ్‌, 
అదృష్టకుసుమం ఫలం ప్రతిభాతి। 
ప్రతిపదార్థము: - అతర్మితోపపన్నమ్‌ - తర్శింపక సమకూడినట్టిదియగు, వః - 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 113 


మీయొక్క, దర్శనమ్‌ - దర్శనము, మే -నాకు, అవమేఫోదయమ్‌ - 
మబ్బుపొడమలేనట్టి, వర్షమ్‌ - వర్షముగాను, అదృష్టకుసుమమ్‌ - చూడబడని 
పూవుగలదిగాని, ఫలమ్‌ - పండుగాను, ప్రతిభాతి - తోచుచున్నది. 
తాత్పర్యము: - తర్శింపక సమకూడినట్టిదియగు మీయొక్క దర్శనము, నాకు మబ్బు 
పొడమలేనట్టి వర్షముగాను, చూడబడనిపూవుగలదిగాని పండుగాను తోచుచున్నది. 
విభక్తులు / క్రియలు :- 1. అతర్మితోపపన్నమ్‌ - ...ఉపపన్నమ్‌, ...ఉపపన్నేే ...ఉపపన్నాని 
; అకారాన్త నపుంసకలింగ... ఉపపన్నశబ్దము. ప్రఏ. 2. వః - తవ / తే, యువయోః / వామ్‌, 
యుష్మాకమ్‌ / వః; దకారాన్త యుష్మచ్చబ్దము. ష.బ. 3. దర్శనమ్‌ ¬ దర్శనమ్‌, దర్శనే, దర్శనాని; 
అకారాన్త నపుంసకలింగ దర్శనశబ్దము. ప్రఏ. 4 మే - మే, ఆవయోః, అస్మాకమ్‌; దకారాన్త 
“అస్మచ్చబ్దము. షఏ. 5. అపమేఘఫోదయమ్‌ - ...ఉదయమ్‌, ...ఉదయే, ...ఉదయాని; అకారాన్త 
నపుంసకలింగ ७०८०७०६०००. ద్వి. ఏ. 6. వర్షమ్‌ - వర్షమ్‌, వర్షే వర్షాణి; అకారాన్త నపుంసకలింగ 
వర్షశబ్దము. ద్వి.ఏ. 7. అదృష్టకుసుమమ్‌ - అదృష్టకుసుమమ్‌, అదృష్టకుసుమే, అదృష్టకుసుమాని ; 
అకారాన్త నపుంసకలింగ అదృష్టకుసుమశబ్దము. ద్విఏ. 8. ఫలమ్‌ - ఫలమ్‌, ఫలే, ఫలాని; అకారాన్త 
నపుంసకలింగ ఫలశబ్దము. ద్విఏ. 9. ప్రతిభాతి - క్రియ, - లట్‌. 
సమాసాలు: - 
1. అతర్మితోపపన్నమ్‌ -న తర్మితమ్‌ (నఇీ్‌తత్తు.) అతర్మితమ్‌, అతర్మితమ్‌ 
యథా తథా ఉపపన్నమ్‌, అతర్మితోపపన్నమ్‌, (కర్మధా.) 
2. అపమేఘఫోదయమ్‌ - మేఘస్య ఉదయః (షత.) Sos, అపగతః 
మేఘఫోాదయః యస్య (బహువ్రీహి) తద్‌, అపమేఘోదయమ్‌। 
3. అదృష్టకుసుమమ్‌ -న దృష్టం అదృష్టమ్‌ (Sf). ) తత్‌ కుసుమమ్‌ 
యస్య (బహువ్రీహి) తద్‌, అదృష్టకుసుమమ్‌। 
సంధులు: - 
1. వః + దర్శనమ్‌ - వో దర్శనమ్‌ - ఉత్తాదేశః। 
2. ఆపమేఘ + ఉదయమ్‌ - ఆపమేఘోదయమ్‌ - గుణసన్నిః 


థి 
3. అతర్మిత + ఉపపన్నమ్‌ - అతర్మితోపపన్నమ్‌ - గుణసన్షిః। 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 

1. కుసుమమ్‌ - (నపుం.) - ఎ) 'కుసేరుమ్ఫోమేదేతాః ఇతి ఉమ, నిపాతనాత్‌ 


గుణభావః। పుష్పమ్‌! 


114 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


६) శ్లో॥ పుష్పం ప్రసవః కుసుమం ప్రసూనకం సుమనసః సమాఖ్యాతాః। 186 
అని హలాయుధకోశము ‘5? నామములను పేర్కొన్నది. 
సి) శ్లో “వాపీజలానాం మణిమేఖలానాం శశాజ్మభాసాం ప్రమదాజనానామ్‌! 
చూతద్రుమాణాం కుసుమాన్వితానాం దదాతి సౌరభ్యమయం 61” 
డి) శో ఉదేతి పూర్వం కుసుమం తతః ఫలం ఘనోదయః ప్రాక్‌ ७०७6०० పయః। 
నిమిత్తనైమిత్తికయోరయం క్రమో భవత్రసాదస్య పురస్తు సమ్బదః। 
- ఇతి శాకున్తలే 7-30 
(ఈ వసన్తర్తువు 1. దిగుడుబావులనీళ్లకు 2. మణులు పొదగబడిన మొలనూళ్లకును 
8. చంద్రకిరణములకును 4. ప్రీజనులకును 5. పూవులతోకూడియుండు 
మామిడిచెట్లకును సౌభాగ్యమును చేకూర్చునది.”) 
అలంకారాలు:- అత్ర మేభరోదయకుసుమరూవకారణయోరభావే- వి 
వర్షఫలరూపకార్యయో రుదయాఖిదానాద్‌ విభావనా, మునిదర్శనస్య విశిష్టవృత్తిత్వేన 
చ రూపణాద్‌ రూపకాలంకారశ్చ, ఇత్యుభయోః సంసృష్టిః। 
- ఇతి 'పుంసవనీ” వ్యాఖ్యాయామ్‌ 
Sor :- ప్రతిభాతి - ప్రతి ఉపసర్గ, భా - దీప్తౌ, అకర్మకమ్‌, అనిట్‌, 
అదాదిప్రకరణమ్‌ (2), పరస్మై! పదీ, లట్‌ - ప్రథమపురుషైకవచనాంతః। 
ప్రతిభాతి - ప్రతిభాతః - ప్రతిభాన్తి 
అవతారికా: - మునిదర్భనాత్‌ ७०५७-०७" ద్యోతనమ్‌। మునిదర్శనమువలన 
తనకు కలిగిన హర్షాతిశయమును హిమవంతుడు ప్రకటించుట. 
శ్లో! మూఢం బుద్ధమివాత్మానం - హైమీభూతమివాయసమ్‌। 
భూమేర్దివమివారూఢం - మన్యే భవదనుగ్రహాత్‌ ॥ 55 
పదవిభాగము:- మూఢమ్‌, బుద్ధమ్‌, ఇవ, ఆత్మానమ్‌, హైమీభూతమ్‌, ఇవ, 
ఆయసమ్‌, భూమేః, దివమ్‌, ఇవ, ఆరూఢమ్‌, మన్యే, భవదను[గ్రహాత్‌॥ 
అన్వయక్రమము:- భవదను[గ్రహాత్‌ ఆత్మానం మూఢం బుద్ధమ్‌ ఇవ, ఆయసం 
హైమీభూతమ్‌ ఇవ భూమేః దివమ్‌ ఆరూఢమ్‌ ఇవ, మన్యే! 
ప్రతిపదార్థము: - భవదనుగ్రహాత్‌ - మీ దయవలన, ఆత్మానమ్‌ - నన్ను మూఢమ్‌ 
- మూర్చుడైనను, బుద్ధమ్‌ ఇవ - జ్ఞానినిగాను, ఆయసమ్‌ - ఇనుపవస్తువైనను, 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 115 


హైమీభూతమ్‌ ఇవ - బంగారముగాను, భూమేః - భూమినుండి, దివమ్‌ - 
స్వర్గమును, ఆరూఢమ్‌ + ఇవ - ఆరోహించినవానినిగాను, మన్యే - తలంచు 
చున్నాను. 
తాత్సర్యము:- మీ దయవలన నన్ను మూర్చుడైనను జ్ఞానినిగాను, ఇనుపవస్తువైనను 
బంగారముగాను, భూమినుండి ४66 మును ఆరోహించినవానినిగాను 
తలంచుచున్నాను. 
పాఠాన్తరాలు:- 1. భూత - కృత 
విభక్తులు / క్రియలు :- 1. భవదనుగ్రహాత్‌ - భవదనుగ్రహాత్‌, భవదనుగ్రహాభ్యామ్‌, 
భవదనుగ్రహేభ్యః; ७६०००७ పుంలింగ భవదనుగ్రహశబ్దము. పం.ఏ. 2. ఆత్మానమ్‌ - ఆత్మానమ్‌, 
ఆత్మానౌ, ఆత్మనః; నకారాన్త పుంలింగ ఆత్మన్‌ శబ్దము. ద్విఏ. 3. మూఢమ్‌ - మూఢమ్‌, మూఢా, 
మూఢాన్‌; అకారాన్త పుంలింగ మూఢశబ్దము. ద్విఏ. 4. బుద్ధమ్‌ - బుద్ధమ్‌, బుద్దా, బుద్దాన్‌ ; 
७६०००७ పుంలింగ బుద్ధశబ్దము. ద్వి ఏ. 5. ఆయసమ్‌ - ఆయసమ్‌, ७०७७, ఆయసాని; అకారాన్త 
నపుంసకలింగ ఆయసశబ్దము. ద్వి.ఏ. 6. హైమీభూతమ్‌ - హైమీభూతమ్‌, హైమీభూతే, హైమీభూతాని 
అకారాన్త నపుంసకలింగ హైమీభూతశబ్దము. 80.0. 7. భూమేః - భూమేః, భూమిభ్యామ్‌, 
६००९०६६ ఇకారాన్త స్ర్రీలింగభూమిశబ్దము. పం.ఏ. 8. దివమ్‌ - దివమ్‌, దివౌ, దివః, వకారాన్త 
ప్రీలింగ దివ్‌శబ్దము. (చూ. బ్బ. ४.४). పేజి. 115) 9 . ఆరూఢమ్‌ - ఆరూఢమ్‌, ఆరూఢే, ఆరూఢాన్‌; 
అకారాన్త పుంలింగ ఆరూఢశబ్దము. ద్వి.ఏ. 10. ఇవ - అవ్యయము 11. మన్యే - క్రియ. 
సమాసాలు - విగ్రహవాక్యాలు :- 

1. భవదను[గ్రహాత్‌ - భవతామ్‌ అనుగ్రహః (షత. ) భవదనుగ్రహ,, र 

2. ఆయసమ్‌ - అయసః వికారః (ష.త.) ఆయసం, తత్‌। 

3. హైమీభూతమ్‌ - హేమ్నః వికారః హైమమ్‌, అహైమః హైమం యథా 

సమృద్యతే తథాభూతం హైమీభూతమ్‌, తత్‌! (కర్మధా.) 

సంధులు: - 

1. ఇవ + ఆత్మానమ్‌ - ఇవాత్మానమ్‌ - 55६65583 

2. 85+ ఆయసమ్‌ - ఇవాయసమ్‌ - Sool] 

3. భూమేః + 6559 - భూమేర్దివమ్‌ - విసర్గసన్థిః (రుత్వమ్‌)! 

4. ఇవ + ఆరూఢమ్‌ - ఇవారూఢమ్‌ - సవర్ణదీర్షసన్టిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. అయః (స్‌). (నపుం.) - 
ఎ) ఇణ్‌ - గతౌ, అసున్‌। లోహమ్‌। 


58 


116 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


బి) శ్లో॥ గిరిసారమశ్శసారం లోహం కాలాయసం తథా శస్రమ్‌। 
తీక్షమయః పారశవం కవయః కథయన్త ఫభిన్నార్ధమ్‌! 171 
- అని హలాయుధకోశము (8! నామములను పేర్కొన్నది. 
సి) శ్లో॥ ఆయుః ప్రదాతా బలవీర్యధాతా 
రోగాపహర్తా మదనస్య కరా! 
అయఃసమానం న హి కించిదస్తి 
రసాయనం గశ్రేష్టతమా నరాణామ్‌॥। 
శ్లో గుడూచీసారసంయుక్తం త్రికత్రయసమన్త్వయః। 
వాతరక్తం 08०6९ ్యశుసర్వవాతహరం పరమ్‌॥ 
అలంకారాలు: - ఇందు “ఉగత్రేక్షాలంకారిమున్నదని చెప్పదగును. 
క్రియాదర్భము:- మన్యే - మన (మన్‌) జ్ఞానే (తెలియుట). దివాదిప్రకరణమ్‌ 
(4). లట్‌ - ఉత్తమపురుషైకవచనాంత। 
మన్యే - మన్యావహే - మన్యామహే. 


శ్లో అద్యప్రభృతి భూతానా - మధిగమ్యో- స్మి శుద్ధయే। 
యదధ్యాసితమర్హద్భి - స్తద్ధి తీర్ధం ప్రచక్షతే॥ 56 

పదవిభాగము:- అద్యప్రభృతి, భూతానామ్‌, అధిగమ్యః, అస్మి, శుద్ధయే, యత్‌, 
అధ్యాసితమ్‌, అర్హద్భిః, తత్‌, హి, తీర్థమ్‌, ప్రచక్షతే॥! 
అన్వయక్రమము:- అద్యప్రభృతి భూతానాం శుద్ధయే అధిగమ్యః అస్మి! హి యత్‌ 
అర్హద్భిః అధ్యాసితం, తత్‌ తీర్ధం ప్రచక్షతే! 
ప్రతిపదార్థము: - అద్యప్రభృతి - నేడు మొదలుగా, భూతానామ్‌ - జీవులయొక్క 
శుద్ధయే - ७8068१0७४0, అధిగమ్యః - పొందదగినవాడను, అస్మి - అగుచున్నాను, 
హి - ఏలయన, యత్‌ - ఏది, అర్హద్భిః - పూజ్యులచేత, అధ్యాసితమ్‌ - 
అధిస్టింపబడునో, తత్‌ - అది, 806 - తీర్థము, (ఇతి)ప్రచక్షతే - (అని) చెప్పుదురు. 
తాత్పర్యము: - నేడు మొదలుగా జీవులయొక్క పరిశుద్ధికొబికు పొందదగినవాడను 
అగుచున్నాను. ఏలయన ఏది పూజ్యులచేత అధిష్టింపబడునో అది తీర్థము (అని) 
చెప్పుదురు. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 117 


పాఠాన్తరాలు:- 1. ప్రచక్షతే - ప్రచక్ష్యతే 
విభక్తులు / క్రియలు:- 1. అద్యప్రభృతి - అవ్యయము 2. భూతానామ్‌ ¬ భూతస్య, భూతయోః 
భూతానామ్‌; అకారాన్త నపుంసకలింగ భూతశబ్దము ४5.०. 3. శుద్ధయే - శుద్ధయే, శుద్ధిభ్యామ్‌, 
శుద్ధిభ్యః, ఇకారాన్త ప్రీలింగ శుద్ధిశబ్దము. చ.ఏ. 4. అధిగమ్యః - అధిగమ్యః, అధిగమ్యౌ, అధిగమ్యాః 
అకారాన్త పుంలింగ అధిగమ్యశబ్దము. ప్ర.ఏ. 5. అస్మి - క్రియ 6. హి - అవ్యయము 7. యత్‌ - 
యత్‌, యే, యాని దకారాన్త నపుంసకలింగ యచ్చబ్దము. ప్ర.ఏ. 8. ७6008 - అర్హదా, అర్హద్భ్యామ్‌ 
అర్హద్భి; దకారాన్త పుంలింగ అర్హద్‌శబ్దము. తృ.బ. 9. అధ్యాసితమ్‌ - అధ్యాసితమ్‌, అధ్యాసితే, 
అధ్యాసితాని; అకారాన్త నపుంసకలింగ అధ్యాసితశబ్దము. ప్ర.ఏ. 10. తత్‌ - తత్‌, తే, తాని; దకారాన్త 
నపుంసకలింగ తచ్చబ్దము. ప్ర.ఏ. 11. 8 - తీర్థమ్‌, తీర్థే, తీర్ణాని; అకారాన్త నపుంసకలింగ 
తీర్థశబ్దము. ప్ర.ఏ. 12. ప్రచక్షతే - క్రియ 
సంధులు: - 

1. అధిగమ్యః + అస్మి - అధిగమ్యోా స్మి ४९७००३४९३ 

2. అర్జద్భిః + తత్‌ - అర్హద్భిస్తత్‌ - విసర్గసన్థిః। 

3. తత్‌ + హి - తద్ది - పూర్వసవర్ధాదేశః। 

4 అధి + ఆసిత - ఆధ్యాసిత - యణాదేశసన్థిః। 

రుయో హో-న్యతరస్యామ్‌ (సూ 8-4-62) ८७०७४ + హః + అన్యతరస్యామ్‌ 
రుయః - వర్ణముల మొదటి నాలుగు అక్షరములకు పరమందున్న హకారస్థానమున 
పూర్వసవర్ణము, అనగా ఆ వర్ణముయొక్క నాల్గవఅక్షరము, అన్యతరస్యామ్‌ - 
వికల్పముగా ఆదేశమై వచ్చును. 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. हे - (నపుం.) - ఎ) తరతి పాపాదికం యస్మాత్‌! త్రూ “'పాత్యాతుదివచీతి” 
యక్‌! పుణ్యస్థానాది। 
బి) శో ద్విరదకరాగ్రే పద్మే ఖద్దఫలే వ్యోమ్మి వాద్యభాండముఖే! 

అగదే జలే చ తీర్థే RD నిర్దిష్టమ్‌ ॥ 858 
- అని హలాయుధకోశము (8! నామములను పేర్కొన్నది. 

३) శ్లో॥ నిపానాదుద్ధతం పుణ్యం తతః ప్రస్రవణాదికమ్‌। 

తతో- పి సారసం పుణ్యం తతో నాదేయముచ్యతే। 

తీర్ణతోయం తతః పుణ్యం గంగాతోయం తతో- ధికమ్‌। - ఇతి విష్ణుపురాణే 
డి) “తీర్థం శాస్తాధ్వరక్షేత్రో పాయోపాధ్యాయమనన్రిషి ఇతి విశ్వః। 


59 


118 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


ఇ) दूँ రజఃకణైః ఖురోద్దూతైః స్పృశద్భిర్దాత్రమన్నికాత్‌! 
తీర్ధాభి షేకజాం శుద్ధిమాదధానా మహీక్ష్తితః॥ 

- ఇతి రఘువంశే - ప్రథమసర్గే - 85 
ఎఫ్‌) శ్లో ఉత్పత్తిపరిపూతాయాః కిమస్యాః పావనాన్తరైః। 
85८50 చ వహ్నిశ్చ నాన్యతః శుద్ధిమర్దతః॥। 

- ఇతి ఉత్తరరామచరితే - ప్రథమాబ్మే - 13 
అలంకారాలు:- ఇందు 'అర్జానరన్యాసాలంకారమున్నదని చెప్పదగును. ఇట 
ఉత్తరార్థముచే పూర్వార్ధము సమర్థింపబడినది. 
క్రియాదర్శము: - ప్రచక్షతే - ప్ర - ఉపసర్గ, ४8 ¬ వ్యక్తాయాం వాచి” 
అదాదిప్రకరణమ్‌ (2), సేట్‌, ఖ్యాత్రాదేశే త్వనిట్‌! ఆత్మనేపదీ। ०७ - ప్రథమపురుష 
బహువచనాంతః। 

ప్రచష్టే - ప్రచక్షాతే - ప్రచక్షతే 


శ్లో అవైమి పూతమాత్మానం - ద్వయేనైవ ద్విజోత్తమాః!। 
मन्त గజ్ఞాప్రపాతేన ¬ ధౌతపాదామృసా చ వః॥। 57 

పదవిభాగము:- అవైమి, పూతమ్‌, ఆత్మానమ్‌, ద్వయేన, ఏవ, ద్విజోత్తమాః, మూర్డి 
గజ్లాప్రపాతేన, ధౌతపాదామృసా, చ, ॐ 
అన్వయక్రమము:- హే ద్విజోత్తమాః! ४0०6) గజ్ఞాప్రపాతేన వః ధౌతపాదామృసా 
చ ద్వయేన ఏవ ఆత్మానం పూతమ్‌ అవైమి। 
ప్రతిపదార్థము: - హే ద్విజోత్తమాః! - ఓ బ్రాహ్మణపుంగవులారా!, ठु, - 
శిరస్సునందు, గంగాప్రపాతేన - గంగపడుటచేత, వః - మీయొక్క ధౌతపాదామృసా 
చ - కడుగబడిన చరణములయొక్క జలముచేతను, ద్వయేన + ఏవ - రెండింటి 
చేతనే, ఆత్మానమ్‌ - నన్ను, పూతమ్‌ - పవిత్రమైనవానినిగా, అవైమి - తెలిసికొను 
చున్నాను. 
విభక్తులు / క్రియలు:- 1. హే ద్విజోత్తమాః ¬ హేద్విజోత్తమ, హేద్విజోత్తమౌ, హేద్విజోత్తమాః 
అకారాన్త పుంలింగ ద్విజోత్తమ శబ్దము. సం.ప్ర.బ. 2. మూరి - మూర ०००6 3 88, మూర్ధసు; 
నకారాన్త పుంలింగ మూర్ధన్‌శబ్దము. స.ఏ. 3. గంగాప్రపాతేన - గంగాప్రపాతేన, గంగాప్రపాతాభ్యామ్‌, 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 119 


గంగాప్రపాతైః; అకారాన్త పుంలింగ గంగాప్రపాతశబ్దము. తృ.ఏ. 4. వః - తే, వామ్‌, వః; దకారాన్త 
యుష్మచ్చబ్దము. షబ. 5. ధౌతపాదామృసా - ...అంభసా, ... అంభోభ్యామ్‌, ... అంభోభిక; సకారాన్త 
నపుంసకలింగ... అంభస్‌ శబ్దము. తృ. ఏ. 6. చ, ఏవ - అవ్యయాలు 7. ఆత్మానమ్‌ - ఆత్మానమ్‌, 
ఆత్మానౌ, ఆత్మనః నకారాన్త పుంలింగ ఆత్మన్‌శబ్దము ద్వి.ఏ. 8. పూతమ్‌ - పూతమ్‌, పూతౌ, 
పూతాన్‌; అకారాన్త పుంలింగ పూతశబ్దము. ద్వి ఏ. 9. అవైమి - క్రియ. 
సమాసాలు: - 
1. ద్విజోత్తమాః - ద్విర్దాయన్నే ఇతి ద్విజాః, తేషాం తేషు వా ఉత్తమాః 
ద్విజోత్తమాః, (స.త.) తత్సంబోధనే హే ద్విజోత్తమాః। 
2. గంగాప్రపాతేన - గంగాయాః ప్రపాతః (షత.) గంగాప్రపాతః, తేన। 
8. ధాతపాదామృసా - ధాతౌచ తౌ పొదౌచ (डकः. ) ధౌతపాదాౌ, 
ధౌతపాదయోః అమృః (స.త.) ధౌతపాదామృః, తేన। 
సంధులు: - 
1. ద్వయేన + ఏవ - ద్వయేనైవ - వృద్ధిసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
1. గంగా - (&.) - ఎ) గమయతి ప్రాపయతి జ్ఞాపయతి వా భగవత్సదం యా 
శక్తిః యద్వా గమ్యతే ప్రాప్యతే జ్ఞాప్యతే మోక్షార్థిభిర్యా! 
FED - గతౌ+ “గన్‌ గమ్యద్యోల ఇతి గన్‌ తతష్టాప్‌। నదీవిశేషః। 
బి) శ్లో భాగీరథీ సురసరిద్విష్టుపాదీ జాహ్నవీ తథా Rt 
మన్దాకినీ త్రిపథగా సరిద్వరా త్రిద శదీర్థికా ప్రోకా॥ 673 
- అని హలాయుధకోశము “9 నామములను పేర్కొన్నది. 
సి) శ్లో॥ तळ? సరస్వతీ కోనం యమునా సరయూః సచీ। 
వేణా ఇరావతీ నీలా ఉత్తరాత్‌ పూర్వవాహినీః। 
హిమవత్ర్రభవా హ్యేతా హిమసమృవశీతలాః। 
సమాః సర్వగుణైర్నద్యో వాతశ్లేష్మహరా నృణామ్‌। 
ఆసాం నవశతైర్యుక్తా గజ్లా పూర్వసముద్రగా। 
- ఇతి హారీతే ప్రథమస్థానే సప్తమే- ధ్యాయే! 
- అని హలాయుధకోశ వ్యాఖ్యానము ఉదాహరించినది. 
డి) గన్‌ గమ్యద్యోణ -ఉణాదిప్రకరణమ్‌। 
तळण అద్దః పురోడాశః। గచ్చతీతి तळण గమేర్దన్‌। 


60 


120 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


శ్లో; _ అన్యేద్యురాత్మానుచరస్య భావం 
జిజ్ఞాసమానా మునిహోమధేనుః। 
గజ్లాప్రపాతాన్తనిరూఢఘాసం 
గౌరీగురోరహ్వరమావివే శ॥। ర.వం. 2-26 
“మరునాడు ఆ హోమధేనువు, తనననుసరించి, సేవించుచున్న 687707६0०७ 
యొక్క మనోభిప్రాయమును తెలిసికొనగోరినదై, 6८१७७ భూమిపైకి దిగు 
(ప్రదేశమునకు సమీపముననున్న, బాగుగా పచ్చగడ్డి మొలచియున్న పార్వతికి 
తండ్రియగు హిమవత్పర్వతగుహలోనికి ప్రవేశించెను”. 
శ్వ సంప్రాప్య తీరం తమసాపగాయా 
గజామ్చుసమ్పర్మ విశుద్ధిభాజః। 
విగాహితుం యామునమమ్బుపుణ్యం 
యయుర్చిరుద్ధశ్రమవృత్తయ స్తే I 
ఇ) శ్లో॥ గంగాతరంగకమనీయజటాకలాపం 
గారీనిరంతరవిభూషితవామభాగమ్‌। 
నారాయణప్రియమనంగమదాపహారం 
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్‌॥ - ఇతి వ్యాఘ్రాష్టకే 
२5) శ్రీకూచిమంచి తిమ్మకవి రచించిన '“శివలీలావిలాసమును ఇట 
అనుసంధానము చేసికొందురుగాక. ఇందు శివభగవానుడు Hom’. అటులనే 
పండిత జగన్నాథరాయులవారి ‘Homes’ ఇట అనునంధానము 
చేసికొనదగును. 
ఎ) గీ. హస్తిపురమున నొకృనాండర్షునుండు 
భీష్ముం గన్గాని మొక్కి సంప్రీతిం బలికం 
దాత! నిన్నాక్క పుణ్యకథాప్రసంగ 
మడుగ గోరెదం గృపతోడ నాన తిమ్ము 1-14 
కం. నీవెజు గని పుణ్యకథల్‌ క్ష్షావలయమునందు లేవుగద PSE 
భావింపంగ నఖిలజగత్సావనియగు గంగమహిమంబ్రతిభం 89) 1-15 
బి) శ్లో॥ సమృద్ధం సౌభాగ్యం సకలవసుధాయాః కిమపి తన్‌ 
మహైశ్వర్యం లీలాజనితజగతః ఖబ్బపరశోః। 


-ఇతి భట్టికావ్యే 3. 39 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 121 


శ్రుతీనాం సర్వస్వం సుకృతమథ మూర్తం సుమనసాం 

సుధాసౌన్దర్యం తే సలిలమశివం నః శమయతు ॥ ఇతి గంగాలహరీ -1 
అలంకారాలు: - అత్ర శ్లోకే గంగాజలవత్సాదామృసః పావనత్వమిత్యౌపమ్యం గమ్యతే। 
తచ్చ “ప్రస్తుతాప్రస్తుతయో? ఇతి దీపకాలంకారః। “ప్రియః ప్రియతరాఖ్యానమ్‌” ఇతి 
లక్షణాత్‌ (పేయోలంకారి ఇతి చ కేచిత్‌! - అని “పుంసవనీ” వ్యాఖ్య 
(క్రియాదర్భము: - అవైమి - అవ - ६४१४८, छ (ఇ) - గతౌ (వెళ్లుట) అదాది 
ప్రకరణమ్‌ (2), సకర్శకమ్‌, అనిట్‌, పరస్మై పదీ, లట్‌, ఉత్తమపురుషైకవచనాంతః 

అవైమి - అవేవః - అవేమః 


శ్లో జబ్గమం ్రైష్యభావే వః ¬ స్థావరం చరణాజ్మితమ్‌। 
విభక్తానుగ్రహం మన్యే - ద్విరూపమపి మే వపుః 58 

పదవిభాగము:- 8६४०४२, (పైష్యభావే, వః, స్థావరమ్‌, చరణాజ్మితమ్‌, 
విభక్తానుగ్రహమ్‌, మన్యే, ద్విరూపమ్‌, అపి, మే, వపుః। 
అన్వయక్రమము:- (హే ద్విజోత్తమాః!) ద్విరూపమ్‌ అపి మే వపుః, २६३5०० వః 
ప్రైష్యభావే స్థావరం చరణాంకితమ్‌, అతః విభక్తానుగ్రహం మన్యే 
ప్రతిపదార్థము: - (హే ద్విజోత్తమాః! ¬ ఓ బ్రాహ్మణ పుంగవులారా!), ద్విరూపమ్‌ 
అపి - రెండురూపములు కలదగు, మే - నాయొక్క వపుః - దేహము, 2२६३४०० 
- సంచరించునది, వః - మీయొక్క ङं - కైంకర్యమునందు, స్థావరమ్‌ 
- శైలరూపమైనది, (58) చరణాంకితమ్‌ - నీ పాదములచేత గుర్తింపబడినది, 
(అతః) - విభక్తానుగ్రహమ్‌ - విభజించి చేయబడిన అనుగ్రహము కలదానినిగా, 
మన్యే - తలంచుచున్నాను. 
తాత్సర్యము:- ఓ ద్విజోత్తములారా! రెండు రూపములు కలదగు నాయొక్క దేహము 
సంచరించునట్టిది మీయొక్క కైంకర్యమునందున్నది, శైలరూపమైనది మీ 
పాదములచేత గుర్తింపబడినది. ఇందువలన విభజించి చేయబడిన అనుగ్రహము 
కలదానినిగా తలంచుచున్నాను. 
పాఠాన్తరాలు:- 1. ప్రెష్యభావే వః - ప్రేష్యభావేన 2. ప్రేష్యపక్షే 3. ద్విరూపం - 
విరూపం, ద్వైరూప్యమపి, ద్వైరూప్యం తేన కృతమ్‌. 


61 


122 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


విభక్తులు / (క్రియలు: - 1. ద్విరూపమ్‌ - ద్విరూపమ్‌, ద్విరూపే, ద్విరూపాణి; అకారాన్త 
నపుంసకలింగ ద్విరూపశబ్దము. ప్ర.ఏ. 2. అపి - అవ్యయము 3. మే - మమ /మే, ఆవయోః / 
నౌ అస్మాకమ్‌ / నః దకారాన్త అస్మచ్చబ్దము. &. ఏ. 4. వపుః - వపుః, వపుషీ , వపూంషి సకారాన్త 
నపుంసకలింగ వపుశ్శబ్దము. షఏ. 5. జబ్బమమ్‌ - జజ్ఞమమ్‌్‌, జబ్బమౌ, జబ్బమాన్‌; అకారాన్త 
పుంలింగ జబ్బమశబ్దము. ద్వి.ఏ. 6. వః - లే, వామ్‌, వః దకారాన్త యుష్మచ్చబ్దము. షబ. 7. 
(పప్యభావే - పైప్యభావే, (పైషప్యభావయోః, పైష్యభావేషు; అకారాన్త పుంలింగ (పైష్యభావశబ్దము. 
స.ఏ. 8. స్థావరమ్‌ - స్థావరమ్‌, స్థావరే, స్థావరాణి; అకారాన్త నపుంసకలింగ స్థావరశబ్దము. ద్వి.ఏ. 
9. చరణాంకితమ్‌ - చరణాంకితమ్‌, చరణాంకితే, చరణాంకితాని; అకారాన్న నపుంసకలింగ 
చరణాంకితశబ్దము. ద్వి ఏ. 10 . విభక్తానుగ్రహమ్‌ - విభక్తానుగ్రహమ్‌, విభక్తానుగ్రహే, విభక్తానుగ్రహాణి 
అకారాన్త నపుంసకలింగ విభక్తానుగ్రహశబ్దము. ద్వి. ఏ11. మన్యే - క్రియ. 
సమాసాలు: - 
1. ద్విరూపమ్‌ - ద్వే రూపే యస్య (బహువ్రీహి) తద్‌, ద్విరూపమ్‌, తత్‌! 
2. (పైహప్యభావే - ప్రైష్యస్య భావః (షత.) పైష్యభావః, తస్మిన్‌ (పైష్యభావే। 
3. చరణాంకితమ్‌ - చరణాభ్యామ్‌ అంకితమ్‌ (స.త.) చరణాంకితమ్‌, తత్‌! 
4. విభక్తానుగ్రహమ్‌ - విభక్తః అనుగ్రహః యస్య (బహువ్రీహి) తద్‌, 
విభక్తానుగ్రహమ్‌, తత్‌! 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
1. (పైప్యభావే -ఎ) డ్రేష్యతే ఇతి (_పైష్యః, ప్రోపసర్గపూర్వకాద్‌ “ఇష - గతౌ “ఇష 
- అఖీక్షే ఖీ ఆతి వా ధాతోః ణ్యత్‌ ప్రత్యయః। కర్శణి। 
బి) “ప్రాదూహోఢోగ్యేషైప్యేషు! ఇతి వృద్ధిః। (్రేష్యః 
సి) 'నియోజ్యకిజ్మర(పైష్యభుజిష్యపరిచారికాః ఇత్యమరః। 
డి) 'భృత్యః, ప్రేరణీయశ్చ। “జీతగాడు” - అని 'సర్వశబ్ది నిఘంటువు. 
ఇ) gs ప్రోక్తః SOE? ...అని హలాయుధకోశము. 
ఎఫ్‌) 'ఆప్టే మహాశయుడు ఈ పదాన్ని వివరిస్తూ ॐ శ్లోకాన్నే' ఉదాహరించినాడు. 
(క్రియాదర్శము - మన్యే - 55 వ శ్లోకవ్యాఖ్యను చూడగలరు. 


శ్లో భవత్సంభావనోత్ధాయ - పరితోషాయ మూర్భతే। 
అపి వ్యాప్తదిగన్లాని - నాజ్లాని ప్రభవన్తి మే॥ 59 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 123 


పదవిభాగము: - భవత్సంభావనోత్థాయ, పరితోషాయ, మూర్చతే, అపి, 
వ్యాప్తదిగన్లాని,) న, అజ్ఞాని, ప్రభవన్తి, మే 

°= ळर య నా © జా భా నోతా 0 మూ 
అన్వయ క్రమము: - వ్యాప్తదిగన్లాని అపి మే అజ్ఞాని భవత్సంభావనోత్ధాయ మూ डं 
పరితోషాయ న ప్రభవన్ని 
ప్రతిపదార్థము: - వ్యాప్తదిగన్లాని + అపి - దిగంతములవజకు వ్యాపించినవియును 
అగు, మే - నాయొక్క అజ్ఞాని - అవయవములు, భవత్సంభావనోత్థాయ = 
అనుగ్రహమువలన పుట్లుకకలదియు, మూర్చతే - వ్యాపించుచున్నదియు అగు, 
పరితోషాయ - సంతోషముకొబకు, న ప్రభవన్తి - చాలకున్నవి. 
తాత్పర్యము దిగంతములవటబకు వ్యాపించినవియునగు నాయొక్క అవయవములు 
- మీ అనుగ్రహమువలన పుట్టుకకలదియు, వ్యాపించుచున్నదియు అగు సంతోషము 
Seo, చాలకున్నవి 
పాఠాన్తరాలు:- 1. అపి వ్యాప్త - అభివ్యాప్త 
విభక్తులు / క్రియలు:- 1. వ్యాప్తదిగన్లాని - ...దిగన్తమ్‌, ...దిగన్తే, ...దిగన్లాని; అకారాన్త 
నపుంసకలింగ... దిగన్తశబ్దము .ప్ర.బ. 2. మే - మే, ఆవయోః, అస్మాకమ్‌; దకారాన్త 'అస్కచ్చబ్దము. 
షవ: 3. అజ్ఞాని - అంగమ్‌, అంగే, అంగాని; అకారాన్త నపుంసకలింగ అంగశబ్దము. ప్ర.బ. 4. 
సంభావనోత్థాయ - ...ఉతాయ, ...ఉత్ళాభ్యామ్‌, ... ఉతేభ్యః; అకారాన్త పుంలింగ ... ఉత్గశబ్దము. 
చ.ఏ. 5. మూర్చతే - మూర్చతే మూర్చద్య్యామ్‌ మూర్చద్భ్యః; తకారాన్త పుంలింగ మూర్చత్‌శబ్బము 


చ.ఏ. 6. పరితోషా - పరితోషాయ పరితోషాభ్యామ్‌ పరితోషేభ్యః; అకారాన్త పుంలింగ 
పరితోషశబ్దము. చ.ఏ. 7. న - అవ్యయము 8. ప్రభవన్తి - క్రియ 
సమాసాలు: - 


1. వ్యాప్తదిగన్లాని - దిశామ్‌ ७०% (ష. త.) దిగన్లాః, వ్యాపాః, 66%, యిస్తాని 
(బహువ్రీహి) వ్యాప్తదిగన్లాని। 

2 భవత్సంభావనోత్తాయ భవతాం సంభావనా (ష.త.) భవత్సంభావనా 
తస్యా ७७% ९७ భోవత్సంభావనో (బముటవీపా), త సె! 


భవత్సంభావనోత్ధాయ। 
సంధులు: - 
1. న + అజాని - నాజాని - సవర్లదీర్శసన్నిః 
౧ ౧ 8 DD ధి 


పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
1. మూర్భతే ఎ) మూర్భతీతి మూర్చన్‌, తస్మై మూర్భతే। 


62 


124 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ షష్ట స 


బి) 'మూర్చా మోహసముఛ్రాయయయోళి ఇతి ధాతోః శతృ(ప్రత్యయః। 

సి) 'సుఖస్య రూపాన్నరమేవ మూర్చతః చిరస్య నిద్రామథ గచ్చతః స్మ తౌ రామాయణ 
చంపూ -2-90 

అలంకారాలు:- అత్ర శ్లోకే- ధికాలంకారః తల్లక్షణం సాహిత్యదర్పణే యథా- 
“ఆశ్రయాగ్రయిణోరేకస్యాధిక్వే- ధికముచ్యతే”। ఇతి. 

విశాలమైన ఆశ్రయముకంటె ఆగ్రితమున కాధిక్యమును వర్ణించినయెడల అది 
“అధికాలంకారిమగును. 

“ఓషధిప్రస్తమునకు SHIDO ఆగమనమువలన హిమవంతుని అవయవములకు 
అపరిమితసంతోషమువలన అవధి చాలకున్నదని వర్గింపబడుటచే అధికా 
లంకారిమని చెప్పదగును. 
క్రియాదర్శము: - ప్రభవన్తి - ప్ర - ఉపసర్ష, “భూ - సత్తాయామ్‌” భ్వాదయః (1) 
లట్‌ - ప్రథమపురుషబహువచనాంతః। ప్రభవతి - ప్రభవతః - ప్రభవన్సి 


डला న కేవలం దరీసంస్థం - భాస్వతాం దర్శనేన ॐ 
అన్తర్గతమపాస్తం మే - రజసో- పి పరం తమః॥ 60 

పదవిభాగము:- న, కేవలమ్‌, దరీసంస్థమ్‌, భాస్వతామ్‌, దర్శనేన, వః, అన్తర్గతమ్‌, 
అపాస్తమ్‌, మే, రజసః, అపి, పరమ్‌, తమః 
అన్వయ క్రమము: - భాస్వతామ్‌ వః దర్శనేన కేవలం దరీసంస్థం తమః న అపాస్తం, 
(కిన్తు) మే అన్తర్గతం రజసః పరం తమః అపి అపాస్తమ్‌। 
ప్రతిపదార్థము: - భాస్వతామ్‌ - తేజఃస్వరూపముగలవారగు, వః - మీయొక్క 
దర్శనేన - దర్శనముచేత, దరీసంస్థమ్‌ -కొండగుహలలోనున్న తమః కేవలమ్‌ 
- చీకటిమాత్రమె, న అపాస్తమ్‌ - పోగొట్టబడలేదు, మే - నాయొక్క అన్తర్గతమ్‌ 
- లోపలనున్నట్టి, రజసః - రజోగుణమునకంటె, పరమ్‌ - ఆవలిదైన, తమః 
అపి - అజ్ఞానము సయితము, అపాస్తమ్‌ - పోగొట్టబడినది. 
తాత్సర్యము: - తేజుస్వరూపముగలవారగు మీయొక్క దర్శనముచేత కొండగుహలలో 
నున్న చీకటి మా(త్రమే పోగొట్టబడలేదు. నాయొక్క లోపలనున్నట్టి రజోగుణముకంటె 
ఆవలిదైన అజ్ఞానము సయితము పోగొట్టబడినది. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 125 


విభక్తులు / క్రియలు -1. భాస్వతామ్‌ - ६०९४४, భాస్వతోః, భాస్వతామ్‌; ४३०००७ ७०७०6 
భాస్వత్‌శబ్దము. షబ. 2. వః - తవ / తే యువయోః / వామ్‌, యుష్మాకమ్‌ / వః; దకారాన్త 
యుష్మచ్చబ్దము. షబ. 3. దర్శనేన - దర్శనేన, దర్శనాభ్యామ్‌, 5५85 అకారాన్త నపుంసకలింగ 
దర్శనశబ్దము. తృ.ఏ. 4. కేవలమ్‌ - కేవలమ్‌, కేవలే, కేవలాని; ७६०००७ నపుంసకలింగ కేవలశబ్దము. 
65.9. 5. దరీసంస్థమ్‌ - దరీసంస్థమ్‌, దరీసంస్టే, దరీసంస్మాని; అకారాన్న నపుంసకలింగ 
దరీసంస్థశబ్దము. ప్ర.ఏ. 6. తమః - తమః, తమసీ, తమాంసి; సకారాన్త నపుంసకలింగ తమశ్శబ్దము 
ప్ర.ఏ. 7. న, అపి - అవ్యయాలు. 8. అపాస్తమ్‌ - అపాస్తమ్‌, అపాస్తే, అపాస్తాని; అకారాన్త 
నపుంసకలింగ అపాస్తశబ్దము. ప్ర.ఏ. 9. అన్తర్గతమ్‌ - అన్తర్గతమ్‌, అన్తర్గతే, అన్తర్గతాని; అకారాన్త 
నపుంసకలింగ అన్తర్గత శబ్దము. (७.6. 10. రజసః - రజసః, రజోభ్యామ్‌, రజోభ్యః; సకారాన్త 
నపుంసకలింగ రజశ్ళబ్దము పం.ఏ. 11. పరమ్‌ - పరమ్‌, పరే, పరాణి; అకారాన్త నపుంసకలింగ 
పరశబ్దము. (७.9. 
సమాసాలు: - 

1. భాస్వతామ్‌ - భాః అస్తి యేషాం (బహువ్రీహి) తే భాస్వన్తః, తేషామ్‌. 

2. దరీసంస్థమ్‌ - దర్యాం సంస్థా యస్య (బహువ్రీహి) తత్‌। 
సంధులు: - 

1. అప + అస్తమ్‌ - అపాస్తమ్‌ - సవర్ణదీర్ణసన్థిః। 

2. రజసః + అపి - రజసో- పి - ఉత్వాదేశః, పూర్వరూపసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. రజః - 
ఎ) అకారాన్త పుంలింగ రజశబ్దము బి) సకారాన్త నపుంసకలింగ రజశ్ళబ్దము. $) 
రజ్ఞాయతీతి। రణ్‌ + అచ్‌! నిపాతనాన్నలోపః। రేణుః గుణభేదః। డి) ४६३६००5०३ 
సుబాహుశ్చ రజః కోకిలస్తథా” 

- ఇతి మహాభారతే 9-55-71 

ఇ) భూరజ్ఞిభ్యాం కిత్‌- ఉణాదిసూత్రమ్‌ (4-296) ఇతి ७८७5 రళ్టురాగే దివాదయః 
ఉభయపదీ, అనిట్‌ అసున్‌। రజ్యతి రూపయతీతి రజః। రేణుః 
ఎఫ్‌) 


a సత్త్వ ॐ) రజస్‌ 


63 


126 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


జి) శ్లో ప్రశాన్తమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్‌। 

ఉపైతి శాన్తరజసం బ్రహ్మభూతమకల్మషమ్‌! - భగవద్దీత 6-27 

RS మనస్సుకలిగిన, నశించిన రజోగుణము గలిగిన, జీవన్ముక్తుడైన 

పాపరహితుడైన ఈ యోగిని శ్రేష్టమైన ఆనందము పొందుచున్నది గదా! 
హెచ్‌) శ్లో॥ అన్యేషు జన్తుషు రజస్తమసావృత్తేషు 

విశ్వస్య ధాతరి సమః పరమేశ్వరే చ। 

సో= యం ప్రసిద్ధవిభవః ఖలు చిత్తజన్మా 

మా श తవ కథంచిదపహ్నుతిర్భూత్‌! 
అలంకారాలు:- అత్ర ప్రసిద్ధెః సూర్యతేజోభిర్మాహైస్తమో- పాస్యతే, ఏభిస్తు 
७८००७७ ఉపమానాపేక్షయా ఉపమేయస్య వైళిష్టబోధనాద్‌ వ్యతిరేలంకారో 
వ్యజ్యతే - ఇతి పుంసవనీ వ్యాఖ్యాయామ్‌ 


శ్లో కర్తవ్యం వోన పశ్వామి - స్యాచ్చేత్‌ కిం నోపపద్యతే। 
మన్యే మత్పావనాయైవ - ప్రస్థానం భవతామిహ॥ 61 

పదవిభాగము: - కర్తవ్యమ్‌, వః, న, పశ్యామి, స్యాత్‌, చేత్‌, కిమ్‌, న, ఉపపద్యతే, 
మన్యే, మత్సావనాయ, ఏవ, ప్రస్థానమ్‌, భవతామ్‌, ఇహ। 
అన్వయక్రమము:- కర్తవ్యం వః న పశ్యామి, స్యాత్‌ చేత్‌ కింన ఉపపద్యతే। 
మత్సావనాయ ఏవ భవతామ్‌ ఇహ ప్రస్థానం మన్యే 
ప్రతిపదార్థము:- కర్తవ్యమ్‌ - చేయవలసినపని, వః ¬ మీకు, న పశ్యామి - 
చూడను, స్యాత్‌చేత్‌ - ఏదేని పని ఉన్నచో, కిమ్‌ న ఉపపద్యతే - ఏది సాధ్యము 
కాదు? మత్సావనాయ ఏవ - నన్ను పవిత్రీకరించుటకొఅకే, భవతామ్‌ - మీయొక్క 
ఇహ - ఈ చోటుకు, ప్రస్థానమ్‌ (ఇతి) - పయనము అని, మన్యే - 
తలంచుచున్నాను. 
తాత్సర్యము:- చేయవలసిన పని మీకు చూడను. ఏదేని ఉన్నచో సాధ్యము కానిదేది? 
నన్ను పవిత్రీకరించుటకొబికే, మీ ఈ రాకి అని తలంచుచున్నాను. 
పాఠాన్తరాలు: - 1. ఉపపద్యతే - ఉపదిశ్యతే, 2. మన్యే - శజ్మే 3. ఇహ - ఇదమ్‌ 
విభక్తులు / క్రియలు:- 1. కర్తవ్యమ్‌ - కర్తవ్యమ్‌, కర్తవ్యే, కర్తవ్యాని; అకారాన్త నపుంసకలింగ 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 127 


కర్తవ్యశబ్దము. ७.9. 2. వః ¬ తే, వామ్‌, ॐ దకారాన్న యుష్మచ్చబ్దము. షబ. 3. న, చేత్‌, ఏవ, 
ఇహ, కిమ్‌ - అవ్యయాలు 4. స్యాత్‌ - క్రియ 5. మత్సావనాయ - మత్సావనాయ, మత్పావనాభ్యామ్‌, 
మత్పావనేభ్యః; అకారాన్త నపుంసకలింగ మత్పావనశబ్దము. చ.ఏ. 6. భవతామ్‌ - భవతః, భవతోః 
భవతామ్‌; తకారాన్త పుంలింగ భవత్‌శబ్దము. షబ. 7. ప్రస్థానమ్‌ - ప్రస్థానమ్‌, ప్రస్థానే, ప్రస్థానాని 
అకారాన్న నపుంసకలింగ ప్రస్థానశబ్దము ప్ర.ఏ. 8. మన్యే - క్రియ. 
సమాసాలు: - 
1. మత్సావనమ్‌ - మమ పావనమ్‌ (షత) మత్పావనమ్‌, తస్మై 
సంధులు: - 
1. వః + న-వోన - ఉత్ప్వాదేశః। 
2, స్యాత్‌ + చేత్‌ - స్యాచ్చేత్‌ - శ్చుత్వమ్‌, చర్త్వ్వమ్‌। 
3. 6 + ఉపపద్యతే - నోపపద్యతే - 006685 
4. మత్సావనాయ + ఏవ ¬ మత్పావనాయైవ - వృద్ధిసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. పావనమ్‌ (నపుం.) 
2) పావయత్యనేనేతి, $+ ణిచ్‌ + ల్యుట్‌! 
బి) శ శుచిర్మేధ్యం పవిత్రం చ పుణ్యం పావనముచ్యతే। 
విమలం విశదం వీధ్రముజ్జ్వలం స్యాదనావిలమ్‌॥ 132 
- అని హలాయుధకోశము “10! నామములను HEY. 
७) సా చేత్‌ పునః ప్రద్యుష్వేత్తు సదృశేనోపయనై్రితా। 
కృవ్చం చాన్దాయణం చైవ తదస్యాః పావనం స్మృతమ్‌॥ 
- ఇతి మనుః (11 -177) 
డి) दूँ॥ మన్యే భగవతః సాక్షాత్‌ పార్షదాన్‌ వో మధుద్విషః। 
విష్ణోర్భూతాని లోకానాం పావనాయ ४68 హి॥ 
- శ్రీమద్భాగవతమ్‌ - 11 -2- 28 
(క్రియాదర్శము:- 1. స్యాత్‌ - అస (అస్‌) భువి (ఉండుట) ७४८४, ७७७, 
పరస్మై పదీ, అదాదిప్రకరణమ్‌(2), విధిలిజ్‌ - ప్రథమపురు షైకవచనాంతః। 
స్యాత్‌ - న్యాతామ్‌ - స్యుః 
9. ఉపపద్యతే - ఉప - ఉపసర్ల, ४6 - గతౌ” (నడుచుట, వెళ్లుట), సకర్మకమ్‌, 


64 


128 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


అనిట్‌, ఆత్మనేపదీ, దివాదిప్రకరణమ్‌ (4), లట్‌ - ప్ర.ఏ. 
ఉపపద్యతే - ఉపపద్యేతే - ఉపపద్యన్తే 
3. పశ్యామి - “దృశిర్‌ - ప్రేక్షణే (చూచుట), భ్వాదయః (1), సకర్శకమ్‌, అనిట్‌, 
పరస్మై; పదీ, లట్‌ - ఉత్తమపురు షైకవచనాంతః। 
పశ్యామి - పశ్యావః - పశ్యామః 
4. మన్యే - “55 శ్లోకవ్యాఖ్య చూడగలరు. 


శ్లో తథాపి తావత్‌ కస్మింశ్చి - దాజ్ఞాం మే దాతుమర్హథ। 
వినియోగప్రసాదా హి - కిజ్మరాః ప్రభవిష్ణుషు॥ 62 
పదవిభాగము:- తథాపి, తావత్‌, కస్మింశ్చిత్‌, ఆజ్ఞామ్‌, మే, దాతుమ్‌, అర్హథ 
వినియోగ(ప్రసాదాః, హి, కింకరాః, ప్రభవిష్ణుషు। 
అన్వయక్రమము:- తథాపి కస్మింశ్చిత్‌ ఆజ్ఞాం తావత్‌ మే దాతుమ్‌ అర్హథ। హి 
కింకరాః ప్రభవిష్ణుషు వినియోగప్రసాదాః భవన్తి 
ప్రతిపదార్థము: - తథాపి - ఐనను, కస్మింళ్చిత్‌ (కర్మణి) - ఏదో ఒకపనినిగూర్చి, 
ఆజ్ఞామ్‌ - ఆజ్ఞను, తావత్‌ - అంతమాత్రము, మే - నాకు, దాతుమ్‌ - ఇచ్చుటకు, 
అర్హథ - తగియున్నారు. హి - ఏలయన, కింకరాః - సేవకులు, ప్రభవిష్ణుషు - 
(ప్రభువులయెడల, వినియోగప్రసాదాః - పనులకు పంపుటయే అనుగ్రహముగా 
కలవారు, (భవన్తి - అగుదురు.) 
తాత్సర్యము: - ఐనను ఏదో ఒకపనినిగూర్చి ఆజ్ఞను అంతమాత్రము నాకు ఇచ్చుటకు 
తగియున్నారు. ఏలయన సేవకులు ప్రభువులయెడల పనులకు పంపుటయే 
అనుగ్రహముగా కలవారు (అగుదురు.) 
విభక్తులు / క్రియలు:- 1. తథాపి, కస్మింశ్చిత్‌, తావత్‌, హి - అవ్యయాలు. 2. ఆజ్ఞామ్‌ - 
ఆజ్ఞామ్‌, छछू ఆజ్ఞా; ఆకారాన్త ప్రీలింగ ఆజ్ఞాశబ్దము. 00.9. 3. మే - మే, నౌ, న; దకారాన్త 
“అస్మ్రచ్చబ్దము. షఏ. 4. దాతుమ్‌ - అవ్యయము 5. అర్హథ - క్రియ 6. కింకరాః - కింకరః, 
కింకరౌ, కింకరాః; అకారాన్త పుంలింగ కింకరశబ్దము. ప్ర.బ 7. ప్రభవిష్ణుషు - ప్రభవిష్టా, ప్రభవిష్ట్వోః 
, ప్రభః షుషు; ఉకారాన్త పుంలింగ ప్రభవిష్ణుశబ్దము. స.బ. 8. వినియోగప్రసాదాః - ...ప్రసాద, 
... ప్రసాదౌ, ...ప్రసాదాజ అకారాన్త పుంలింగ ...ప్రసాదశబ్దము. ప్ర.బ. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 129 


సమాసాలు - విగ్రహవాక్యాలు: - 
1. ప్రభవిష్ణుషు - ప్రభవన్తీతి ప్రభవిష్టవః తేషు ప్రభవిష్ణుషు। 'భువశ్చ ఇతి 
“ఇష్టుచ్‌ ప్రత్యయః। 
2. వినియోగప్రసాదాః - వినియోగః ప్రసాదః యేషాం (బహు ప్రీహి) తే। 
సంధులు: - 
1. తథా + అపి - తథాపి - Sool] 
2. కస్మింళ్చిత్‌ + ఆజ్ఞామ్‌ - కస్మింశ్చిదాజ్ఞామ్‌ - CN 
3. వినియోగ(ప్రసాదాః + హి - వినియోగ(ప్రసాదా హి - टुर 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
1. 59265 - (త్రి.) - 
ఎ) 886 కరోతి, “దివావిభేత్యత్ర కిం యత్తదృహుప్విత్యచ్‌! (సూ. 3-2-21) 
దాసః। 
బి) శ్లో విప్రస్య 84250 భూపో వైశ్యో భూపస్య భూమిప। 
సర్వేషాం Sao" శూద్రా బ్రాహ్మణస్య విశేషతః 
సి) శ్లో; దాసో దాసేరకశ్చేటో భుజిష్యః 8७:5१ మతః। 
- అని హలాయుధకోశము ‘5 నామములను పేర్కొన్నది. 
&) 1. 8६0० - అకారాన్త ७०७०७6 కిజ్బరశబ్దము. ప్ర.బ. 
2. కిజ్మరాః - ఆకారాన్త ప్రీలింగ కిజ్మరాశబ్ద్బము. (७.७. 
ఇ) శో కైలాసగౌరం వృషమారురుక్షోః 
పాదార్చణానుగ్రహపూతప్పష్టమ్‌। 
అవేహి మాం కింకర మష్టమూర్తేః 
కుంభోదరం నామ నికుమృతుల్యమ్‌॥ 
“..పరమెశ్వరుని సేవకునిగా తెలిసికొనుము మమ్ము 
క్రియాదర్భము: - 1. అర్హథ - “అర్హ - పూజాయామ్‌’ (పూజించుట), సకర్మకమ్‌, 
సేట్‌, పరస్మై; పదీ, భ్వాదయః (1), లట్‌ - మధ్యమపురు షైకవచనాంతః। 
అర్హసి - అర్హథ్రః - అర్హథ 


- ఇతి పురాణే 


-ర.వం. 2-85 


65 


130 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


శ్లో ఏతే వయమమీ దారాః - కన్యేయం కులజీవితమ్‌। 

(బూత యేనాత్ర వః కార్య - మనాస్థా బాహ్యవస్తుషు॥ 63 
పదవిభాగము:- ఏతే, వయమ్‌, అమీ, దారాః, కన్యా, ఇయమ్‌, కులజీవితమ్‌, 
బూత, యేన, అత్ర, వః, కార్యమ్‌, అనాస్మా, బాహ్యవస్తుషు। 
అన్వయక్రమము:- ఏతే వయమ్‌ అమీ దారాః ఇయం కులజీవితం కన్యా అత్ర 
యేన వః కార్యం (భవతి), బూత, బాహ్యవస్తుషు అనాస్మా। 
ప్రతిపదార్థము: - ఏతే - ఈ, వయమ్‌ - మేమును, అమీ దారాః - ఈ భార్య, 
కులజీవితమ్‌ - వంశమునకు ప్రాణమైన, ఇయమ్‌ కన్యా - ఈ కన్య, అత్ర 
-ఇందు, యేన - ఎవరితో, వః - మీకు, కార్యమ్‌ - పనో, (బూత - చెప్పుడు, 
బాహ్యవస్తుషు ¬ బాహ్యవస్తువులయందు, అనాస్థా - అపేక్ష లేదు. 
తాత్పర్యము: - ఈ మేమును, ఈ భార్య, వంశమునకు ప్రాణమైన ఈ కన్య, ఇందు 
ఎవరిచేత మీకు పనో చెప్పుడు. బాహ్యవస్తువులందు అపేక్ష లేదు. 
విభక్తులు / (క్రియలు: - 1. ఏతే - ఏషః, ఏతౌ, ఏతే; దకారాన్త పుంలింగ ఏతచ్చబ్దము. (6.७. 
2. వయమ్‌ - అహమ్‌, ఆవామ్‌, వయమ్‌; దకారాన్త పుంలింగ అస్మచ్చబ్దము. (४.०. 3. అత్ర - 
అవ్యయము 4. ఇయమ్‌ - ఇయమ్‌, ఇమే, ఇమా మకారాన్త (६9०४ ఇదమ్‌శబ్దము. ప్ర.ఏ. 5. 
కన్యా - కన్యా, కన్యే, కన్యాః ఆకారాన్త ప్రీలింగ కన్యాశబ్దము. ప్ర.ఏ. 6. అమీ - అసౌ, అమూ, అమీ 
సకారాన్త పుంలింగ “అదశ్శబ్దము. ప్ర.బ. 7. దారాః - అకారాన్త పుంలింగము బహువచనాంతోయమ్‌ 
ప్ర.బ. 8. యేన - యేన, యాభ్యామ్‌, 0०४ దకారాన్త పుంలింగ og. తృ. బ. 9.వః-తవ 
/ తే, యువయోః / వామ్‌, యుష్మాకమ్‌ / వః దకారాన్త యుష్మచ్చబ్దము. షబ. 10. కార్యమ్‌ - 
కార్యమ్‌, కార్యే, కార్యాణి; అకారాన్త నపుంసకలింగ కార్యశబ్దము. ప్ర.ఏ. 11. బ్రూత - క్రియ 12. 
బాహ్యవస్తుషు - బాహ్యవస్తుని, బాహ్యవస్తునోః, బాహ్యవస్తుషు; ఉకారాన్త నపుంసకలింగ బాహ్యవస్తు 
శబ్దము. స.బ 13. అనాస్తా - అనాస్తా, అనాసే, అనాసాః; ఆకారాన్త ప్రీలింగ అనాస్థాశబ్దము. 
ప్ర.ఏ. 14. కులజీవితమ్‌ - కులజీవితమ్‌, కులజీవితే, కులజీవితాని; అకారాన్న నపుంసకలింగ 
కులజీవితశబ్దము ్ర.ఏ. 
సమాసాలు: - 

1. కులజీవితమ్‌ - కులస్య జీవితమ్‌ (షత. ) 

2. అనాస్థా -న डरे (७७७२०). ) 

3. బాహ్యవస్తుషు - ६०४९8 చ తాని వస్తూని (కర్మధా.) బాహ్యవస్తూని, 
తేషు, బాహ్యవస్తుషు। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 131 


సంధులు: - 

1. కన్యా + ఇయమ్‌ - కన్యేయమ్‌ - గుణసస్థిః। 

2. యేన + అత్ర - యేనాత్ర - సవర్ణదీర్షసన్టిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 

1. అత్ర - అవ్యయకోషః (16) 

“ఏతస్మిన్‌ ఇత్యర్థే “సప్తమ్యాస్రలొ (సూ. 5-3-10) ఇత్యనేన ఏతచ్చబ్దాత్‌ 
సప్తమీవిభకౌ త్రల్‌ ప్రత్యయః। 'ఏతద'స్తతసోస్తతసౌచానుదాత్తౌ (సూ. 2-4-33) 
ఇతి ఏతచ్చ్భబ్దన్య श? ఇతి ఆదేశ, న చ 88५९७ సర్వాదేశో భవతి; 
'తద్ధితశ్చాసర్వవిభక్తిః (సూ. 1-1-38) ఇత్యత్ర, సిద్ధం తు పాఠాత్‌ (వా. 1-1-38) 
ఇతి వార్తిక వ్యాఖ్యానావసరే భాషే 'తసిలాదయః ప్రాక్‌ పాశపః ఇతి పరిగణనాత్‌, 
అస్యావ్యవత్వమితి हुं ఏవమేవోత్తరత్ర తత్ర యత్ర ఇత్యాదిష్వపి స్థలేషు 
తేషామపి పదానామవ్యయత్వం gob 
క్రియాదర్శము: - బ్రూత - 'బ్రూజ్‌ -వ్యక్తాయాం వాచి మాట్లాడుట, ద్వికర్మకమ్‌, 
సేట్‌ వచ్యాదేశే (ఉభయ) అనిట్‌, పరస్మైపదీ, లోట్‌ - మధ్యమపురుషబహువచనాంతః 

బ్రూహి / బ్రూతాత్‌ - (బూతమ్‌ - (బూత. 


శ్లో ఇత్యూచివాంస్తమేవార్థం - గుహాముఖవిసర్పిణా। 
ద్విరివ ప్రతిశబ్దేన - వ్యాజహార హిమాలయః॥। 64 

పదవిభాగము:- ఇతి, ఊచివాన్‌, తమ్‌, ఏవ, అర్థమ్‌, గుహాముఖవిసర్పిణా, ద్విః 
ఇవ, ప్రతిశబ్దేన, వ్యాజహార, హిమాలయః। 
అన్వయక్రమము:- ఇతి ఊచివాన్‌ హిమాలయః గుహాముఖవిసర్పిణా ప్రతిశబ్దేన 
తమ్‌ ఏవ అర్థం ద్విః వ్యాజహార ఇవ। 
ప్రతిపదార్థము: - ఇతి - అని, ఊచివాన్‌ - పలికినవాడై, హిమాలయః - 
హిమవంతుడు, గుహాముఖవిసర్పిణా - గుహలయొక్క బిలములయందు వ్యాపించిన, 
ప్రతిశబ్దేన - ప్రతిధ్వనిచేత, తమ్‌ ఏవ అర్ధమ్‌ - ఆ విషయమునే, ద్విః - రెండు 
మాజులు, వ్వాజహార ఇవ - పలికెనో అన్నట్లుండెను. 
తాత్సర్యము: - అని పలికినవాడై హిమవంతుడు గుహలయొక్క బిలములయందు 


66 


132 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


వ్యాపించిన ప్రతిధ్వనిచేత ఆ విషయమునే రెండు మాజులు పలికెనో అన్నట్లుండెను. 
పాఠాన్తరాలు:- 1. ఇత్యూచివాంస్తమేవార్థమ్‌ - ఇత్యుదీరితమేవార్థమ్‌ 2. గుహా - 
దరీ 3. హిమాలయః - హిమాచలః 
విభక్తులు / క్రియలు:- 1. ఇతి, ఏవ, ఇవ - అవ్యయాలు 2. ఊచివాన్‌ - ఊచివాన్‌, 
ఊచివనౌ, ఊచివన్వ; తకారాన పుంలింగ ఊచివత్‌ శబ్దము. ప్ర.ఏ. 3. హిమాలయః - హిమాలయః 
, PAPO, హిమాలయా;; అకారాన్త పుంలింగ హిమాలయశబ్దము. (6.० .4. గుహాముఖవిసర్పిణా 
- ...విసర్పిణా, ...విసర్పిభ్యామ్‌, ...విసర్పిభిః; నకారాన్త పుంలింగ ...విసర్పిన్‌శబ్దము. తృ.ఏ. 5. 
ప్రతిశబ్దేన - ప్రతిశబ్దేన, ప్రతిశబ్దాభ్యామ్‌, ७8४; అకారాన్త 0807 “ప్రతిశబ్ద'శబ్దము. తృ. ఏ. 
6. తమ్‌ - తమ్‌, తౌ, తాన్‌; దకారాన్త పుంలింగ తచ్చబ్దము. ద్విఏ. 7. అర్థమ్‌ - అర్థమ్‌, छ्ठूः, 
అర్దాన్‌; అకారాన్త పుంలింగ అర్థశబ్దము ద్విఏ. రి. ద్విః -ఎ) అవ్యయము బి) ద్విశబ్దస్య పుంసిరూపమ్‌, 
ద్వౌ, (Bo, डळ, చ, ద్వే సి) ద్వివారమ్‌ ఇతి ద్విః, డి) 'ద్విత్రిచతుర్భ్యుః సుచొ 88 gs 
1 9. వ్యాజహార - క్రియ. 
సమాసాలు: - 

1. గుహాముఖవిసర్పిణా - గుహానాం ముఖాని (ష.త.) గుహాముఖాని, 

గుహాముఖేషు విసర్పతీతి గుహాముఖవిసర్పీ, తేన। 

సంధులు: - 

1. ఇతి + ఊచివాన్‌ - ఇత్యూచివాన్‌ - యణాదేశసన్థిః। 

2. ఊచివాన్‌ + తమ్‌ - ఊచివాంస్తమ్‌ - అనునాసికానుస్వారౌరుత్వం ळी 

8. ఏవ + అర్లమ్‌ - ఏవార్లమ్‌ - సవర్లదీరసనిః। 

® ® ६ ఖు ० 
- ద్విః + ఇవ - AROS - DIPS (5०९50) 
. హిమ + ఆలయః - హిమాలయః - సవర్లదీరసనిః। 
६ ఖు ७ 

పదవ్యుత్పతి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
1. ద్విః - ఎ) అవ్యయకోషః (489) 
ద్వివారమిత్యర్థః। AB - (సూ 5-4-18) ఇతి క్రియాభ్యావృత్తిగణనే 
సుచ్‌! “కృత్వోర్థాః (గ. సూ. 1-1-37) ఇత్యవ్యయత్వమ్‌। 
‘acs నా స ° సాప నా(థశితా దా చా భో రామో 
ద్విః శరం నాఖభిసన్థత్తే ద్విః స్థాపయతి నాథ్రితాన్‌! ద్విర్దదాతి న చార్జిభ్యో రామె 
ద్విర్నాభిభాషతే” ఇతి హనుమన్నాటకే 1-48 
అలంకారాలు: - అత్రోత్రేక్షాలంకారః | అన్వయము - సరళము 
క్రియాదర్శము: - వ్యాజహార - వి- ఉపసర్ష, ఆజ్‌ - ఉపసర్ష, क्ण - హరణే' 





Ot +> 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 133 


అనిట్‌, ద్వికర్మకమ్‌, (ఉభయ) పరస్మై పదీ, భ్వాదయః (1), లిట్‌ - ప్రథమ 
పురు షైకవచనాంతః। 
వ్యాజహార - వ్యాజహత్రుః - వ్యాజహ్రుః 


डला అధాజ్లీరసమగగ్రణ్య - ముదాహరణవస్తుషు। 
బుషయో నోదయామాసుః - ప్రత్యువాచ స భూధరమ్‌॥ 65 

పదవిభాగము:- అథ, అంగిరసమ్‌, అ(గ్రణ్యమ్‌, ఉదాహరణవస్తుషు, బుషయః, 
నోదయామాసు,, ప్రత్యువాచ, సః, భూధరమ్‌! 
అన్వయక్రమము:- అథ బుషయః ఉదాహరణవస్తుషు అగ్రణ్యమ్‌ అంగిరసం 
నోదయామాసుః సః భూధరమ్‌ ప్రత్యువాచ। 
ప్రతిపదార్థము: - అధ - పిమ్మట, బుషయః - సప్తర్షులు, ఉదాహరణవస్తుషు - 
కథాప్రసంగవిషయములయందు, అ(గణ్యమ్‌ - మేటియైన, అంగిరసమ్‌ - 
అంగిరసుని, నోదయామాసుః - బదులుపలుకుటకు (68०88, సః - ఆ 
అంగిరసుడు, భూధరమ్‌ - హిమవంతునిగూర్చి, ప్రత్యువాచ - బదులుపలికెను. 
తాత్సర్యము:- పిమ్మట సప్తర్షులు కథాప్రసంగవిషయములయందు మెటియైన 
అంగిరసుని బదులుపలుకుటకు (68028. ఆ అంగిరసుడు హిమవంతునిగూర్చి 
బదులు పలికెను. 
పాఠాన్తరాలు: - నోదయామాసుః - చోదయామాసు,, (6०००००४ 
విభక్తులు / క్రియలు:- 1. అథ - అవ్యయము 2. బుషయః - బుషి, బుషీ బుషయః; 
ఇకారాన్త పుంలింగ బుషిశబ్దము. (७.७. 3. ఉదాహరణవస్తుషు - ...వస్తుని, ...వస్తునోః, 
...వస్తుషు; ఉకారాన్త నపుంసకలింగ... వస్తుశబ్బము. స.బ. 4. అగ్రణ్యమ్‌ - అగ్రణ్యమ్‌, అగ్రణ్యా, 
అ(గణ్యాన్‌; అకారాన్త పుంలింగ అగ్రణ్యశబ్దము. ద్వి.ఏ. 5. అంగిరసమ్‌ - అంగిరసమ్‌, అంగిరసౌ, 
७०6668४; సకారాన్త పుంలింగ అంగిరశ్ళబ్దము. ద్వి.ఏ 6. నోదయామాసుః - క్రియ 7. సః - సః 
తౌ, తే; దకారాన్త పుంలింగ తచ్చబ్దము ప్ర.ఏ. 8. భూధరమ్‌ - భూధరమ్‌, భూధరౌ, భూధరాన్‌ 
అకారాన్త పుంలింగ భూధరశబ్దము. ద్విఏ. 9. ప్రత్యువాచ - క్రియ. 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 

1. ఉదాహరణవస్తుషు - ఉదాహరణాని ఏవ వస్తూని (కర్మధా.) ఉదాహరణ 

వస్తూని, తేషు! 


134 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


2. అగ్రణ్యమ్‌ - అగ్రం నయతీతి అగ్రణీః తమ్‌, అగ్రణ్యమ్‌, సత్ఫూద్విషద్రూహ 
దుదుహయుజవిదభిదచ్చిదజినీరాజాముపసర్దే - పి క్విప్‌, ఇతి 8९6? 
'అగ్రగ్రామాభ్యాం నయతేర్ణో వాచ్యః ఇతి ణత్వమ్‌। 

3. భూధరమ్‌ - భువః ధరః భూధరః, తం భూధరమ్‌। 

సంధులు: - 

1. అథ + అంగిరసమ్‌ - OSS - సవర్ణదీర్షసన్టిః। 

2. బుషయః+నోదయామాసుః - బుషయో నోదయామాసుః -ఉత్తాదేశః। 

3. ప్రతి + ఉవాచ - ప్రత్యువాచ - యణాదేశసన్థిః 

4. సః + భూధరమ్‌ - స భూధరమ్‌ - సులోపః। 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 

1. అంగిరాః - (పుం.) 
ఎ) 'అబ్బతేరసిరి రుడాగమశ్చ” - ఉణాదిసూత్రమ్‌ (4-235) ఇతి అసిర్‌, ఇట్‌! 
బి) “అగి గతౌ” - భ్వాదయః (1) / పరస్మైపదీ / సేట్‌ అసిర్‌, ఇట్‌! 
సి) అజ్‌గతి ప్రాప్నోతి జానాతి వా ధర్మం స అంగిరాః। బుషిభేదః। 
డి) “అంగారేష యో బభూవ సో- జ్లిరాః (నిరుక్తమ్‌) 
10 కే 


అంగిరాః 


10 ' - 
క్రియాదర్శము:- 1. నోదయామాసుః - 'ణుద - ప్రేరణే' ణిజన్హాత్‌, ఇతి ధాతోర్లిట్‌, 
“ణో ని ఇతి ణ్య స్య నత్వమ్‌ (1) [(సకర్మకమ్‌, అనిట్‌ (ఉభయ), తుదాది 
(ప్రకరణమ్‌(6)], లిట్‌ - ప్రథమపురుషబహువచనాంత।ః। 

నోదయామాస - నోదయామాసతుః - నోదయామాసుః 
2. ప్రత్యువాచ - (58 "टू, “వచ (వచ్‌) పరిభాషణే అకర్మకమ్‌, అనిట్‌, 
పరస్మైపదీ, అదాదిప్రకరణమ్‌ (2), లిట్‌ - ప్రథమపురు షైకవచనాంతః। 
ప్రత్యువాచ - ప్రత్యూచతుః - ప్రత్యూచుః। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 135 


అవతారికా:- అంగిరసః సంభాషణమ్‌ - అంగిరోముని సంభాషణము 
శ్లో॥ ఉపపన్నమిదం సర్వ - మతః పరమపి ७४९००० 
మనసః శిఖరాణాం చ - సదృశీ తే సమున్నతిః॥ 66 

పదవిభాగము:- ఉపపన్నమ్‌, ఇదమ్‌, సర్వమ్‌, అతఃపరమ్‌, అపి, త్వయి, మనసః 
శిఖరాణామ్‌, చ, సదృశీ, తే, సమున్నతిః। 
అన్వయ క్రమము: - ఇదం సర్వమ్‌ అతఃపరమ్‌ అపి త్వయి ఉపపన్నమ్‌। తే మనసః 
శిఖరాణాం చ సమున్నతిః సదృశీ। 
ప్రతిపదార్థము: - ఇదమ్‌ - ఈ చెప్పినది, సర్వమ్‌ - అంతయు, అతఃపరమ్‌ అపి 
- ఇంతకంటె అధికమున్ను త్వయి - నీయందు, ఉపపన్నమ్‌ - తగియున్నది, తే 
- 0, మనసః - మనసునకు, శిఖరాణామ్‌ చ - శిఖరములకును, సమున్నతిః - 
బెన్నత్యము, సదృశీ - తగినది. 
తాత్పర్యము: - ఈ చెప్పినదంతయు, ఇంతకంటె అధికమున్ను నీయందు 
తగియున్నది. నీ మనసునకు, శిఖరములకును బెన్నత్యము తగినది. 
విభక్తులు / క్రియలు:- 1. ఇదమ్‌ - ఇదమ్‌, ఇమే, ఇమాని; మకారాన్త నపుంసకలింగ 
“ఇదమ్‌'శబ్దము. ప్ర.ఏ. 2. సర్వమ్‌ - సర్వమ్‌, సర్వే, సర్వాణి; అకారాన్త నపుంసకలింగ సర్వశబ్దము. 
ప్రఏ. 3. అపి, చ - అవ్యయాలు 4. అతఃపరమ్‌ - అతఃపరమ్‌, అతఃపరే, అతఃపరాణి; అకారాన్త 
నపుంసకలింగ అతఃపరశబ్దము. ప్రఏ. 5. త్వయి - త్వయి, యువయోః, యుష్మాసు; దకారాన్త 
యుష్మచ్చబ్దము. స.ఏ. 6. ఉపపన్నమ్‌ - ఉపపన్ననమ్‌, ఉపపన్న ఉపపన్నాని; అకారాన్త నపుంసకలింగ 
ఉపపన్నశబ్దము. (8.6. 7. తే - తవ / తే యవయోః / వామ్‌, యుష్మాకమ్‌ / వ దకారాన్త 
యుష్మచ్చబ్దము షఏ. 8. మనసః - మనసః, మనసోః, మనసామ్‌; సకారాన్త నపుంసకలింగ 
మనశ్శబ్దము షఏ. 9. శిఖరాణామ్‌ - శిఖరస్య, శిఖరయోః, శిఖరాణామ్‌; ७३००० పుంలింగ 
శిఖరశబ్దము. ४3. ०. 10. సమున్నతిః - సమున్నతిః, సమున్నతీ, సమున్నతయః; ఇకారాన్త ప్రీలింగ 
సమున్నతిశబ్దము. (6.9. 11. సద్భశీ - సదృశీ, సద్భశ్యౌ, సదృశ్యః; ఈకారాన్త స్రీలింగ సదృశీశబ్దము. 
ప్ర.ఏ. 
సమాసాలు - విగ్రహవాక్యాలు: - 

1. సమున్నతిః - సమ్యగ్‌ ఉన్నతిః సమున్నతిః 
పదవ్వ్యుత్సత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
1. అతఃపరమ్‌ - ఎ) అ= అదస్‌ + తస్‌ + పరమ్‌ 
బి) 'అతపరమ్‌ నాస్తి మమోత్తరమ్‌” - విక్రమోర్వశీయమ్‌ - 2 


68 


136 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 

సి) : 

అలంకారాలు:- అత్ర శ్లోకే ప్రస్తుతాప్రస్తుతయోః మనః శిఖరయోరౌపమ్యస్య 
గమ్యత్వాత్‌ దీపకాలంకారః, తల్లక్షణం సాహిత్యదర్పణే యథా - 

“అ ప్రస్తుతాప్రసక్తతయోగ్దీపకం తు నిగద్యతే। 

అథ కారకమేకం స్యాదనేకాసు క్రియాసు చేత్‌! ” ఇతి। 


శ్లో॥ స్థానే త్వాం స్థావరాత్మానం ¬ విష్ణుమాహుస్తథాహి తే। 
చరాచరాణాం భూతానాం - కుక్తిరాధారతాం గతః॥ 67 
పదవిభాగము: - స్థానే, త్వామ్‌, స్థావరాత్మానమ్‌, విష్ణుమ్‌, ఆహుః, తథాహి, తే, 
చరాచరాణామ్‌, భూతానామ్‌, కుక్షి, ఆధారతామ్‌, గతః। 
అన్వయక్రమము:- స్థావరాత్మానం త్వాం విష్ణుమ్‌ ఆహుః, స్తానే తథాహి తే 583 
® ® be” 
చరాచరాణాం భూతానామ్‌ ఆధారతాం గతః (అస్తి)! 
ప్రతిపదార్థము: - స్థావరాత్మానమ్‌ - స్థావరస్వరూపడవగు, త్వామ్‌ - నిన్ను విష్ణుమ్‌ 
- విష్ణువునుగా, ఆహుః - చెప్పుదురు, స్థానే (అది) - తగినదే, తథాహి - అది 
యెట్లనిన, తే - నీయొక్క కుక్షి - గర్భము, చరాచరాణామ్‌ - స్థావర జంగమ 
స్వరూపములగు, భూతానామ్‌ - జీవులకు, ఆధారతామ్‌ - ఆధారమగుటను, 
గతః - పొందినది. 
తాత్పర్యము: - స్థావరస్వరూపుడవగు నిన్ను విష్ణువునుగా చెప్పుదురు. (అది) SAS. 
అది యెట్లనిన నీయొక్క గర్భము స్థావరజంగమస్వరూపములగు జీవులకు 
(పంచమహాభూతములకు) ఆధారమగుటను పొందినది. 
పాఠాన్తరాలు:- తథాహి తే - మనీషిణః 
విభక్తులు / క్రియలు :- 1. స్థావరాత్మానమ్‌ - ...ఆత్మానమ్‌, ... ఆత్మానౌ, ... ఆత్మనః; నకారాన్త 
పుంలింగ... ఆత్మన్‌ శబ్దము. ద్వి.ఏ. 2. త్వామ్‌ - త్వామ్‌, యువామ్‌, యుష్మాన్‌; దకారాన్త 
యుష్మచ్చబ్దము. ద్విఏ. 3. విష్ణుమ్‌ - విష్ణుమ్‌, విష్ణూ, విష్ణూన్‌; ఉకారాన్త పుంలింగ విష్ణుశబ్దము. 
ద్విఏ. 4. ఆహుః ¬ క్రియ 5. స్థానే - అవ్యయము 'యక్తే ద్వే సాంప్రతం స్థానే” ఇత్యమరః। 6. 
తథాహి - అవ్యయము 7. తే - తవ / తే, యువయోః / వామ్‌, యుష్మాకమ్‌ / వక దకారాన్త 
యుష్మచ్చబ్దము. ష.ఏ. 8. కుక్షి - కుక్షి, కుక్షే కుక్షయః; ఇకారాన్త పుం / ప్రీ. లింగ కుక్షిశబ్దము. 
ప్ర.ఏ. 9. చరాచరాణామ్‌ - చరాచరస్య, చరాచరయోః, చరాచరాణామ్‌; ७5०००७ నపుంసకలింగ 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 137 


చరాచరశబ్దము. షబ. 10. భూతానామ్‌ - భూతస్య, భూతయోః, భూతానామ్‌; అకారాన్త నపుంసకలింగ 
భూతశబ్దము. షబ. 11. ఆధారతామ్‌ - ఆధారతామ్‌, ఆధారతే, ఆధారతాః; ఆకారాన్త ప్రీలింగ 
ఆధారతాశబ్దము. ద్విఏ. 12. గతః ¬ గతః, గతౌ, గతాః; అకారాన్త పుంలింగ గతశబ్దము. ప్ర.ఏ. 
సమాసాలు - విగ్రహవాక్యాలు: - 

1. స్థావరాత్మానమ్‌ - స్థావరః ఆత్మా యస్య (బహువ్రీహి) సః, తమ్‌। 

2. చరాచరాణామ్‌ - చరన్తీతి చరాః (కృ.వృ.), న చరన్తీతి అచరాః (కృ.వృ.) 

చరాశ్చ అచరాశ్చ, చరాచరాః, తేషామ్‌। 

సంధులు: - 

1. ఆహుః + తథాహి - ఆహుస్తథాహి - విసర్గసన్థిః (४९७) 

2. కుక్షి + ఆధారతామ్‌ - కుక్షిరాధారతామ్‌ - DPS (50९59) 

3. స్థావర + ఆత్మానమ్‌ - స్థావరాత్మానమ్‌ - 555866583 


5 
4. చర + ఆచరాణామ్‌ - చరాచరాణామ్‌ - సవర్ణదీర్ణసన్టిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 


1.విష్ణుః - 
ఎ) శో విశ్వం విష్ణుర్వషట్మారో భూతభవ్యభవత్ర్రభుః। 
భూతకృత్‌ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః ॥ (2.5) 

విభవానుప్రవేశేన తావద్విళినష్టి - 
(విష్ణుః) ఇతి - స్వవిభూతిభూతం చిదచిదాత్మకం సర్వం విశతీతి - 
యథా - 'వివేశభూతాని చరాచరాణి, 'తదేవానుప్రావిశత్‌ ఇత్యాది! 

“వ్యాష్య సర్వానిమాన్‌ లోకాన్‌ స్థితస్సర్వత్ర కేశవః 

తతశ్చ విష్ణునామాసి విశేర్థాతోః (ప్రవేశనాత్‌॥” 
“విష - ప్రవేశనే ఇతి ధాతుః తత్ర 3४9) ప్రత్యయాత్‌ విష్ణురితి. 
తాచ్చీల్యాది విషయేణ ४97 ప్రత్యయేన “అస్య మహిమ్నః స్వాభావికత్వముచ్యతే। 
పూర్ణత్వవ్యాప్తి విషయత్వేన నామ్నోరపునరుక్తిః 
బి) శ్లో॥ వృషాహీ వృషభో విష్ణుః వృషపర్వా వృషోదరః। 

వర్ధనో వర్ధమానశ్చ వివిక్షశ్శుతిసాగరః॥ 28 (వి.స.) 

“ఏవం వర్షన్‌ వెవేష్టీతి - విష్ణుః “విష్‌ - వ్యాపా, 'విషేః కిచ్చ ఇతి ణుః తైః తైః 
ఉపకారైరధికేన భగవతా న్యూనానాం స్వవ్యతిరిక్తానామ్‌ అవినాభావస్తార్మిక ప్రసిద్దో- 
త్ర వ్యాప్తిరభిమతాి న తదస్తి వినా యత్స్యాన్మయా భూతజ్బురా చరమ్‌” ఇతి। 


69 


138 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


సి) శ్లో కామదేవః కామపాలః కామీ 8०8 కృతాగమః। 
అనిర్దేశ్య్వవపుః విష్ణుః వీరో- ననో ధనజ్ఞుయః॥। 70 8.6. 
ఏవం వ్యాప్తి నియమనాది శక్తిద్వారా విశ్వవ్యాస్తేః (విష్ణుః) 
“సర్వాశక్యాత్మనే'ఇతి ठे. ఆదిత్యపురాణే - 
“యస్మాద్విష్టమిదం సర్వం తస్య శక్యా మహాత్మనః 
తస్మాత్‌ సః ప్రోచ్యతే విష్ణుః విశేర్థాతోః (ప్రవేశనాత్‌”। 
ఉద్యోగే 'విష్ణుర్విక్రమాణాద్దేవః ఇతి ळण 
ఈ విష్ణునామము శ్రీ విష్టసహస్రనామస్తోత్రము'న రెండవ సంఖ్యలోను, 
రెండువందలయాభై తొమ్మిదవ సంఖ్యలోనూ, ఆటువందల అబవైమూడవ 
సంఖ్యలోను వచ్చినది. 'పరాశర్‌భట్టర్‌ వారి భాష్యము ఇందు పొందుపరచబడినది. 
'శ్రీవిషన వాన నామస్తోత్రము”నకు పరాశర్‌ భట్టర్‌వారు అందించిన 
భాష్యముతోబాటు అపరశజ్మరుడుగా కీర్తింపబడిన శ్రీ బెల్లంకొండ రామరాయ 
కవీంద్రుల విరచిత” వివర్ణాది విష్టసహస్రనామస్తోత్రము'ను ఇట అనుసంధానము 
తప్పక చేసికొందురుగాక. 
డి) శ్లో మహర్షీణాం భృగురహం 0००९४२०६०७) 
యజ్ఞానాం జపయజ్ఞో- స్మి స్థావరాణాం హిమాలయః ॥ 10 -25 
- అని భగవంతుడు భగవద్గీతలో నుడివియున్నాడు. 
క్రియాదర్శము :- ఆహుః - ers - వ్యక్తాయాం వాచి, లట్‌ - (४.७. 
(७98 / ఆహ - బ్రూతః / ఆహతుః - బ్రువన్సి / ఆహుః 
శో సంబంధమాభాషణపూర్వమాహుః 
వృత్తస్స నౌ సంగతయోర్వనాన్సే 
తద్భూతనాథానుగ ०" త్వం 
సంబంధినో మే ప్రణయం 8०6989 


- ర.వం. 2-58 


శ్లో గామధాస్యత్‌ కథం నాగో - మృణాలమృదుభిః ఫణైః। 
ఆ రసాతలమూలాత్‌ త్వ - మవాలమిపష్యథా న చేత్‌! 68 
పదవిభాగము: - గామ్‌, అధాస్యత్‌, కథమ్‌, నాగః, మృణాలమృదుభిః, ఫణః, ఆజ్‌, 
రసాతలమూలాత్‌, త్వమ్‌, అవాలమ్బిష్యథాః, న, చేత్‌! 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 139 


అన్వయక్రమము:- నాగః మృణాలమృదుభిః २६85 గాం కథమ్‌ అధాస్యత్‌? త్వమ్‌ 
ఆ రసాతలమూలాత్‌ న అవాలమ్బిష్యథాః చేత్‌! 
ప్రతిపదార్థము: - నాగః - ఆదిశేషుడు, మృణాలమృదుభిః - తామరతూండ్లవలె 
మృదువులగు, ఫణైః - పడగలచే, గామ్‌ - భూమిని, కథమ్‌ - ఎట్లు, అధాస్యత్‌ 
- ధరించును? త్వమ్‌ - నీవు, ఆ రసాతలమూలాత్‌ - SISOS SDS, 
న అవాలమ్బిష్యథాః చేత్‌ - ४6०४१. 
తాత్పర్యము: - నీవు రసాతలపర్యంతమువజకు ధరించవేని ఆదిశేషుడు 
తామరతూండ్లవలె మృదువులగు పడగలచే భూమిని ఎట్లు ధరించును? 
పాఠాన్తరాలు:- 1. మృదుభిః - సదృశైః 
విభక్తులు / క్రియలు:- 1. నాగః - నాగ నాగౌ, उभा"; అకారాన్త పుంలింగ నాగశబ్దము. 
ప్ర.ఏ. 2. మృణాలమృదుభిః - ...మృదునా, ...మృదుభ్యామ్‌, -..మృదుభిః; ७७"०० పుంలింగ 
మృదుశబ్దము తృ.బ. 3. ఫణః - ఫణేన, ఫణాభ్యామ్‌, ఫణెః; అకారాన్త పుంలింగ ఫణశబ్దము. 
తృ.బ. 4. గామ్‌ - గాం, గావౌ, గాః గోశబ్దః; ఓకారాన్త, ప్రీలింగః ద్వితీయైకవచనాంత॥ 5. కథమ్‌ 
- అవ్యయము 6. అధాస్యత్‌ - క్రియ 7. త్వమ్‌ - త్వమ్‌, యువామ్‌, యూయమ్‌; దకారాన్త 
యుష్మచ్చబ్దము. ప్ర.ఏ. 8. రసాతలమూలాత్‌ - ...మూలాత్‌, ...మూలాభ్యామ్‌, ...మూలేభ్యః, అకారాన్త 
నపుంసకలింగ మూలశబ్దము. పం.ఏ. 9. న, చేత్‌ - అవ్యయాలు 10. అవాలమ్బిష్యథాః - క్రియ 
-లృజ్‌ 11. ఆజ్‌ - అవ్యయము. 
సమాసాలు: - 
1. మృణాలమృదుభిః - మృణాళాః ఇవ మృదవః - మృణాలమృదవః (కర్మధా.) 
తైః 
2. రసాతలమూలాత్‌ - రసాతలస్య మూలమ్‌ - రసాతలమూలమ్‌ (షత.) 
తస్మాత్‌! 
సంధులు: - 
1. నాగః + మృణాల ... - నాగో మృణాల... - ఉత్వాదేశః। 
2. అవాలమ్బిష్యథాః + న - అవాలమ్బిష్యథా న - విసర్లలోపసన్థిః 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. ఆజ్‌ - అవ్యయకోషః (151) 
ఎ) శ్లో॥ ఆజ్‌ ఆభిముఖ్యే కరణే గ్రహణే శ్లేషధర్నణే। 
ण्ठ? శాపాధానకాంక్షా నిషేధప్రహ్వతావధే॥ 


70 


140 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -షష్టః స క 


శ్లో విస్రమ్భే- భివిధౌ ७३ స్పర్థానిర్దేశభూషణే 
సమదాయే పారతంత్రే స్నా! సంస్థానదైర్హ్యయోః॥ 
శ్లో విజ్ఞానే- डर) త్యాగే ఉత్మణ్ఞావృత్తిభోజనే। 
స్థానాధ్మాన శ్రమాహ్వాననైకట్యో కాలయాపనే॥ 
శ్తో॥ స్పర్శావష్టమ్ఫోపరమే భృశే కృభ్రాదికర్మణోః। 
వ్యాపృత్యాప్వపి దృశ్యతే। 
బి) మర్యాదాయామ్‌ - ఆ పాటలీపుత్రాత్‌. ఆపాటలీపుత్రం వా వృష్టో దేవః। 
“ఆజ్‌ మర్యాదావచనే (1-4-89) ఇతి ఆజః। కర్మప్రవచనీయ సంజ్ఞా! “ఆజ్‌ 
మర్యాదాభివిధ్యోఖ (2-1-13) ఇతి సమాసవికల్పః। 
సమాసాభావషక్షే 'పజ్బుమ్యపాజ్‌పరిఖి? (2-3-10) ఇతి Sed ఆపాటలీపుత్రమ్‌ 
- పాటలీపుత్రం వర్ణయిత్వేత్యర్థః। 
మరిన్ని వివరములకు “అవ్యయకోశము” చూడగలరు. 
B) శః వధూర్శక్తిమతీ చైనామర్శితామాతపోవనాత్‌। 
ప్రయతా ప్రాతరన్వేతు సాయం ప్రత్యుద్వజేదపి॥ - 5.50. 1-90 
వధూః, భక్తిమతీ, చ, ఏనామ్‌, ७१७०5, ఆజ్‌, తపోవనాత్‌। 
(క్రియాదర్శము: - 1. అధాస్యత్‌ - thurs - ధారణపోషణయోః సకర్మ్శకమ్‌, 
७९७९, (ఉభయ) పరస్మై పదీ, ల్బజ్‌ - ప్రథమపురు షైకవచనాంతః। 
అధాస్యత్‌ - అధాస్యతామ్‌ - అధాస్యన్‌ 
2. అవాలంబిష్యథాః - అవ - ఉపసర్ల, “లభి - అవ(స్రంసనే” భ్వాదిప్రకరణమ్‌, 
(1) ఆత్మనేపదీ, అకర్మకమ్‌, సేట్‌, दु - మధ్యమపురు పైకవచనాంతః 
“అవాలమ్మిష్టా' అనాలమ్బిషాథామ్‌, అవాలమ్మిడ్‌ఢ్‌వమ్‌ - ధ్వమ్‌” - ఇతి బృహత్‌ 
ధాతుకుసుమాకరే। 
అవాలమ్బిష్యథాః - OPO - అవాలమ్బిష్యధ్వమ్‌. 


అవతారికా: - హిమవతో జగత్సావనత్వవర్ణనమ్‌ - హిమవంతుని జగత్సావనత్వ 
వర్ణనము. 
శ్లో అచ్చిన్నామలసన్తానాః - సము ద్రోర్మ ్యనివారితాః। 
పునన్తి లోకాన్‌ పుణ్యత్వాత్‌ - కీర్తయః సరితశ్చ डा. 69 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 141 


పదవిభాగము:- అచ్చిన్నామలసన్లానాః, సముద్రోర్మ గనివారితాః, పునన్తి, లోకాన్‌, 
పుణ్యత్వాత్‌, కీర్తయః, సరితః, చ, తే। 
అన్వయక్రమము:- అచ్చిన్న - అమల - SII సముద్ర - ఊర్మి అనివారితాః 
తే కీర్తయః సరితః చ పుణ్యత్వాత్‌ లోకాన్‌ २७७९ 
ప్రతిపదార్థము:- అచ్చిన్న - అమల - సన్హానాః - అవిచ్చిన్నమైన నిర్మలమైన 
ప్రవాహములు గలవియు, సముద్ర ~ ఊర్మి - అనివారితాః - సముద్రతరంగములచే 
నివారింపబడనివియు అగు, తే - నీయొక్క కీర్తయః - కీర్తులు, సరితః చ - 
నదులును, పుణ్యత్వాత్‌ - పవిత్రములైన వగుటవలన, లోకాన్‌ - లోకములను, 
పునన్తి - పవిత్రము చేయుచున్నవి. 
తాత్సర్యము:- అవిచ్చిన్నమైన నిర్మలమైన ప్రవాహములుగలవియు, సముద్ర 
తరంగములచే నివారింపబడనివియు అగు నీయొక్క కీర్తులు, నదులును 
పవిత్రములైనవగుటవలన లోకములను పవిత్రము చేయుచున్నవి. 
పాఠాన్తరాలు:- 1. లోకాన్‌ - లోకమ్‌. 
విభక్తులు / క్రియలు: - 1. అచ్చిన్న - అమల - సన్లానాః -...సన్హానా, ...సన్హానే, ...సన్హానాః 
ఆకారాన్త స్రీలింగ సన్తానాశబ్దము. ప్ర.బ. 2. సముద్రోర్మ్యనివారితాః - ... అనివారితా, ... అనివారితే, 
...అనివారితాః; ఆకారాన్త స్రీలింగ ...నివారితాశబ్దము. (४.७. 3. తే - తవ/ తే, యువయోః / 
వామ్‌, యుష్మాకమ్‌ / వః; దకారాన్త యుష్మచ్చబ్దము. షఏ. 4. కీర్తయః - 88, కీర్తీ, 86०६४ 
ఇకారాన్త (७०7 కీర్తిశబ్బము. ప్ర.బ. 5. సరితః - సరిత్‌, సరితౌ, సరిత; తకారాన్త స్రీలింగ 
సరిత్‌శబ్దము. ద్విబ. 6. పుణ్యత్వాత్‌ - పుణ్యత్వాత్‌, పుణ్యత్వాభ్యామ్‌, పుణ్యత్వేభ్యః; అకారాన్త 
నపుంసకలింగ పుణ్యత్వశబ్దము. పం.ఏ. 7. లోకాన్‌ - లోకమ్‌, లోకౌ, లోకాన్‌; అకారాన్త పుంలింగ 
లోకశబ్దము. ద్విబ. 8. పునన్తి - క్రియ 9. చ - అవ్యయము. 
సమాసాలు: - 

1. అచ్చిన్నామలసన్లానాః - అచ్చిన్నాశ్చ తే అమలాశ్చ, అచ్చిన్నామలాః (కర్మధా.. 





అచ్చిన్నామలాః 6०९०० యాసాం (బహువ్రీహి) తాః 
2. సముద్రోర్యనివారితాః - సముద్రాణామ్‌ ఊర్మయః (షత. ) సము ద్రోర్మయః 
సము ద్రోర్మిభిః అనివారితాః (తృ.త. ) 
సంధులు: - 
1. సరితః + చ - సరితశ్చ - శ్చుత్వసనిః। 
స్తోశ్చునా శ్చుః (సూ. 8-4-39), సకారతవర్గములకు శకారచవర్గములతో 


71 


142 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


కలయిక ఏర్పడినపుడు శ, చవర్గములు వచ్చును. 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. సముద్రః - 
ఎ) SSPE ఆపః సమ్యుగున్దన్తి విలద్యన్తి అత్ర: చన్లోదయాత్‌ ८55०68 
ळण ఉన్టీ క్లేదనే 'స్థాయితజ్బీతి రక్‌। “అనిఇతామితి” నలోపః। ముద్రా మర్యాదా 
తయా సహ వర్తతే ఇతి ळण సమ్యుగుద్దతో రో- DS ముదం TQ దదతి ఇతి 
ముద్రాణి రత్నాదీని తై స్సహ వర్తతే ఇతివా। ७६४, అకూపారః। 
బి) శ్లో రత్నాకరః సరస్వానుదధిరుదన్వాన్సరిత్సతిరకూపారః। 
పారావారస్తోయనిధిరర్ణవజలరాశిసాగరసముద్రాః॥। 652 
- అని హలాయుధకోశము “197 నామములను పేర్కొన్నది. 
సి) శ్లో; అపాం చైవ సమున్నేన స సముద్ర ఇతి స్మృతః। - ఇతి వాయుపురాణే. 
డి) శో పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ! బృహస్పతిమ్‌। 
సేనానీనామహం 6७ సరసామస్మి సాగరః॥। 24 
न భగవద్గీత -పదియవ అధ్యాయము 
“..జలాశయములలో నేను సముద్రుడను”. 
అలంకారాలు:- అత్ర సామ్యగర్భః సముచ్చయాలంకారః। అథవా 'కేవల ప్రకృత 
విషయస్తుల్యయోగితాలంకారళి। తల్లక్షణం సాహిత్యదర్పణే యథా- 
“శ్లో పదార్థానాం ప్రస్తుతానామన్యేషాం వా యదా భవేత్‌! 
ఏకధర్మాభిసమృన్థః స్యాత్తదా తుల్యయోగితా॥” ఇతి। 
క్రియాదర్శము:- పునన్తి - 'పూజ్‌ - పవనే” (పవిత్రము చేయుట), సకర్మకమ్‌, 
$, (ఉభయ) పరస్మైపదీ, క్రాదిప్రకరణమ్‌(9), ७७ - ప్రథమపురుష 
“బహువచనాంతః। 
పునాతి - పునీతః - పునన్తి. 
శ్లో యథైవ శ్లాఘ్యతే గజ్లా - పాదేన పరమేష్టినః। 
ప్రభవేణ ద్వితీయేన - తథైవోచ్చిరసా త్వయా॥ 70 
పదవిభాగము :- యథా, ఏవ, శ్లాఘ్యతే, तळ, పాదేన, పరమేష్టినః, ప్రభవేణ, 
ద్వితీయేన, తథా, ఏవ, ఉచ్చిరసా, త్వయా! 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 143 


అన్వయక్రమము :- గజ్లా ప్రభవేణ పరమేష్టినః పాదేన యథా ఏవ శ్లాఘ్యతే, 
తథా ఏవ ద్వితీయేన ప్రభవేణ ఉచ్చిరసా త్వయా శ్లాఘ్యతే। 
ప్రతిపదార్థము = గజ్లా - (మిన్నేజు) భాగీరథి. ప్రభవేణ - జననకారణమైన, 
పరమేష్టినః - విష్ణువుయొక్క, పాదేన - పాదముచేత, యథా + ఏవ - ఎట్లు, 
శ్లాఘ్యతే - కొనియాడబడుచున్నదో, తథా + ఏవ - అట్లు, ద్వితీయేన ప్రభవేణ - 
రెందవకారణమను, ఉచ్చిరసా - ఉన్నతమగు శిరస్సుగల, త్వయా - నీచేత, 
శ్లాఘ్యతే - కొనియాడబడుచున్నది. 
తాత్సర్యము :- భాగీరథి, జనన కారణమైన విష్ణువుయొక్క పాదముచేత ఎట్లు 
కొనియాడబడుచున్నదో, అట్లు రెండవకారణమైన ఉన్నతమగు శిరస్సుగల నీచేత 
కొనియాడబడుచున్నది. 
పాఠాన్తరాలు :- 1. శ్లాఘ్యతే -శ్లాఘతే; 2. ప్రభవేణ - ప్రభావేణ 
విభక్తులు / క్రియలు :- 1. గజా - గంగా, గంగే, Somes; eso (७०6 గంగాశబ్దము. 
ప్ర.ఏ. 2. ప్రభవేణ - ప్రభవేణ, ప్రభవాభ్యామ్‌, (6488; అకారాన్త పుంలింగ ७कळ >. <). ०. 
3. పరమేష్టినః - పరమేష్టినః, పరిమేష్టినోః, పరమేష్టినామ్‌; నకారాన్న పుంలింగ పరమేస్టిన్‌శబ్దము. 
5५.७. 4. పాదేన - పాదేన, పాదాభ్యామ్‌, పాదైః; అకారాన్త పుంలింగ పాదశబ్దము తృ.ఏ. 5. యథా, 
తథా ఏవ - అవ్యయము 6. శ్లాఘ్యతే - క్రియ 7. ద్వితీయేన - ద్వితీయేన, ద్వితీయాభ్యామ్‌, 
ద్వితీయైః; అకారాన్త పుంలింగ ద్వితీయశబ్దము. తృ.ఏ. 8. ఉచ్చిరసా - ఉచ్చిరసా, ఉచ్చిరోభ్యామ్‌, 
ఉచ్చిరోభిః ; సకారాన్త పుంలింగ ఉచ్చిరస్‌శబ్దము. తృ.ఏ. 9. త్వయా - త్వయా, యువాభ్యామ్‌, 
ने; దకారాన్త యుష్మచ్చబ్దము. डे. 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 
1. పరమేష్టినః - పరమే స్థానే తిష్టతీతి పరమేష్టీ (కృ.వృ.) తస్య! 

“పరమే ईः 88) ఇత్యుణాదిసూగ్రేణ ఇనిః। 

“తత్పురుషే కృతి బహులమ్‌” ७७८० 

'స్థాస్టిన్‌స్థాణాముప - “ఇతి షత్వమ్‌”. 
2. ఉచ్చిరసా - ఉన్నతం శిరః యస్య (బహువ్రీహి) ఉచ్చిరాః, తేన। 
సంధులు :- 
1. యథా + ఏవ - యథైవ - వృద్ధిసన్థిః। 


థి 


2. తథా + ఏవ - తథైవ - వృద్ధిసన్థిః 


72 


144 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


3. ఏవ + ఉచ్చిరసా - ఏవోచ్చిరసా - teen 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. గజా ३० 
ఎ) గమయతి ప్రాపయతి జ్ఞాపయతి వా భగవత్సదం యా శక్తిః 
యద్వా గమ్యతే ప్రాప్యతే జ్ఞాప్యతే మోక్షార్థిభిర్యా! గమ + గతౌ “గన్‌ గమ్యద్యోః 
ఇతి గన్‌ తతష్టాప్‌! 
బి భాగీరథీ సురసరిద్విష్టుపాదీ జాహ్నవీ తథా గజా! 
TBS త్రిపథగా సరిద్వరా 8०7688" ప్రోకా॥ 673 
- అని హలాయుధకోశము (9 నామములను పేర్కొన్నది. 
సి) శో SESS తీరం తమసాపగాయా 
గజ్ఞామ్చుసమృర్మవిశుద్దిభాజః। 
విగాహితుం యామునమమ్బుపుణ్యం 
యయుర్నిరుద్ధశమవృత్తయస్తే। 
గచ్చతీతి గబ్బా! గమేర్గన్‌! 
డి) శ్లో! అన్యేద్యురాత్మానుచరస్య భావం 
జిజ్ఞాసమానా మునిహోమధేనుః। 
గంగాప్రపాతాంతనిరూఢఘాసం 
గౌరీగురోరహ్వరమావివేశ॥। - ర.వం. 2-26 
క్రియాదర్శము :- శ్లాఘ్యతే - 'శ్లాఘ్ఫ ¬ डुर భ్వాదిప్రకరణమ్‌(1) ఆత్మనేపదీ, 
సకర్శకమ్‌, 8७, కర్మణి ప్రయోగమ్‌, లట్‌ - ప్రథమపురు షైకవచనాంతః। 
శ్లాఘ్యతే - శ్లాఘ్యేతే - శ్లాఘ్యన్తే 


- భట్టికావ్యే 3 -39 


శ్లో తిర్యగూర్థ్వమధస్తాచ్చ - వ్యాపకో మహిమా హరేః 
త్రివిక్రమోద్యతస్యాసీత్‌ - స తు స్వాభావికస్తవ।। 71 
పదవిభాగము:- తిర్యక్‌, ఊర్ట్వమ్‌ అధస్తాత్‌, చ, వ్యాపకః, మహిమా, హరేః, 
త్రివిక్రమోద్యతస్య, ఆసీత్‌, స్క, తు, స్వాభావికః, తవ। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 145 


అన్వయక్రమము:- తిర్యక్‌ "४९७ అధస్తాత్‌ చ వ్యాపకః మహిమా త్రివిక్రమోద్యతస్య 
హరేః ఆసీత్‌; తవ తు సః వ్యాపకః మహిమా స్వాభావికః (అస్తి) । 
ప్రతిపదార్థము:- తిర్యక్‌ - అడ్డముగాను, BD - పైకిని, అధస్తాత్‌ చ - 
క్రిందికిని, వ్యాపకః - వ్యాపించిన, మహిమా - మాహాత్యము, త్రివిక్రమోద్యతస్య 
- మూడుపాదములనుంచనుద్యుక్తుడగు, హరేః - హరికి, ఆసీత్‌ - ఆయెను, తవ 
తు - నీకు అన్ననో, సః వ్యాపకః - ఆ వ్యాపకము, స్వాభావికః - స్వతస్సిద్ధము, 
(అస్తి) - అగుచున్నది. 
తాత్సర్యము:- అడ్డముగాను, పైకిని, క్రిందికిని వ్యాపించిన మాహాత్యము 
మూడుపాదముల నుంచనుద్యుక్తుడగు హరికి ఆయెను. నీకు అన్ననో ఆ వ్యాపకము 
స్వతస్సిద్ధము అగుచున్నది. 
పాఠాన్తరాలు:- 1. తు - చ 2. తవ - తథా 
విభక్తులు / (క్రియలు: - 1. తిర్యక్‌ -అవ్యయము 2. ఊర్థ్వమ్‌ - ఊర్ధ్వమ్‌, लठ ८७०५६) ; 
అకారాన్త నపుంసకలింగ ఊర్థ్వశబ్దము (४.०. 3. అధస్తాత్‌ - అవ్యయము 4. చ - అవ్యయము 5. 
వ్యాపకః - వ్యాపకః, వ్యాపకౌ, వ్యాపకాః; అకారాన్త పుంలింగ వ్యాపకశబ్దము. ప్ర.ఏ. 6. మహిమా 
- మహిమా, మహిమానౌ, మహిమానః; నకారాన్త పుంలింగ మహిమన్‌ శబ్దము ప్ర.ఏ. 7. హరేః - 
హరేః, హర్యోః, హరీణామ్‌; ఇకారాన్త పుంలింగ హరిశబ్దము. షఏ. 8. త్రివిక్రమోద్యతస్య -... ఉద్యతస్య, 
...ఉద్యతయోః, ...ఉద్యతానామ్‌; అకారాన్త పుంలింగ... ఉద్యతశబ్దము. షఏ. 9. ఆసీత్‌ - క్రియ 
10. తవ - తవ /తే, యువయోః / వామ్‌, యుష్మాకమ్‌ / వః; దకారాన్త యుష్మచ్చబ్దము. ४६.०. 11. 
తు - అవ్యయము 12. సః -సః, తౌ, తే; దకారాన్త పుంలింగ తచ్చబ్దము. ప్ర.ఏ. 13. స్వాభావికః 
- స్వాభావికః, స్వాభావికౌ, స్వాభావికాఖ అకారాన్త పుంలింగ స్వాభావికశబ్దము. ప్ర.ఏ. 
సమాసాలు / విగ్రహవాక్యాలు: - 

1. త్రివిక్రమోద్యతస్య - త్రయశ్చ తే విక్రమాశ్చ (కర్మధా.) త్రివిక్రమాః, 

త్రివిక్రమేషు ఉద్యతః (७. ४. ) త్రివిక్రమోద్యతః, తస్య। 
2. స్వాభావికః - స్వభావాద్‌ ఆగతః స్వాభావికః, “తత ఆగతః ఇతి 
ఠజ్వత్యయః। “స్వరూపం చ స్వాభావశ్చ నిసర్గ ఇత్యమరః। 

సంధులు: - 

1. ७५०९७ + చ- అధస్తాచ్చ - శ్చుత్వసస్థిః। 

2. వ్యాపకః + మహిమా - వ్యాపకో మహిమా - ఉత్వాదేశః। 

3. ...ఉద్యతస్య + ఆసీత్‌ - ... ఉద్యతస్యాసీత్‌ - సవర్ణదీర్షసన్టిః। 

4. 8 +తు-సతు- సులోపః। 





73 


146 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


5. స్వాభావికః + తవ - స్వాభావికస్తవ - విసర్గసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. త్రివిక్రమః - 
శ్లో అజో 02758 స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః। 
ఆనన్లో 656 655 సత్యధర్మా (BN - వి.స. 56 
ఈ దృశేన మహామహిమ్న వాచ్యేన విక్రాన్తత్రివేదః - ప్రివిక్రమః। 
యథా - 
“త్రిరిత్యేవం త్రయో వేదాః కీర్తితా మునిసత్తమైః। 
క్రమసేతాంస్తథా సర్వాన్‌ త్రివిక్రమ ఇతి స్మృతః॥” 
“సర్వే వేదాః య(తైకం భవన్తి” “నారాయణపరా వేదాః” ఇతి 
- అని “పరాశరభట్టర్‌' వారు 
విక్రమము అనగా “అడుగిడుటి అని యర్థము. మూడడుగులతో విశ్వమును 
కొలచినవాడు గనుక త్రివిక్రముడు అను అర్ధము వామనావతారమును బోధించును. 
బి) శ; వామనం రూపమాస్థాయ బలిం సంయమ్య మాయయా! 
ఇమే (७००९ స్రయో లోకాస్తస్మై క్రాన్తాత్మనే నమః॥ 
- భీష్మస్తవరాజము - 84 
ఎవడు పొట్టివడుగు రూపమును బొంది మాయచే బలిచక్రవర్తిని బంధించి 
యీ మూడులోకములు మూడు అడుగులతో నాక్రమించి విక్రమించినట్టి 
త్రివిక్రమస్వరూపియగు నారాయణునకు నమస్కారము చేయుచున్నాను. 
5. వామనరూపంబున ను 
ద్దామబలున్‌ బలి నడంచి తైలోక్యాతి 
(5०२७७८ జేర్చిన యద్భుత 
ధాముం (POC దల తు దామోదరునిన్‌। 
సి బలిదైతేయభయాంధకారభరితబ్రహ్మాండగేహంబు లో 
పల బైమండెడు తతతాపమయదీపజ్వాలడిందన్లడుం 
దలమై మింటికి గ్రక్కున న్నెగయు నుద్యత్తన్మహాచ్చాయ నా 
గల నీలాంగము శింశుమార మొరయంగా బెంపవే వామనా। 
- ఆముక్తమాల్యద 4-24 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 147 


డి) ఇట శ్రీబెల్లంకొండ రామరాయకవీం(ద్రులవారి *వకారాది శ్రీవామ 
నాష్టోత్తరశతనామస్తోత్రవ్యాఖ్యా'నము అనుసంధానము చేసికొనదగును. 
“విశ్వాత్మా విక్రమక్రాన్తలోకో విబుధరజ్ఞునః। 
వసుధామణ్దలవ్యాపిదివ్యైకచరణాంబుజః। 15 
విధాత్రణ్దనిర్భేది ద్వితీయచరణాంబుజః। 
విగ్రహస్థితలోకౌఘో వియద్దజ్ఞోదయాతటికః॥। - 16 
ఇ) బలిచక్రవర్తి కథలో నారాయణుడు ్రివిక్రమావతారమును ధరించిన తీరును 
భాగవతము క్రింది పద్యమునందిట్లు ప్రకటించినది. - 
శా॥ ఇంతింతై వటుండింతయై, మరియు తానింతై, నభోవీథిపై 
నంతై, తోయదమండలాగ్రమునకల్లంతై, ప్రభారాళిపై 
నంతై, చంద్రునికంతయి (७४००७०७७०७ మహర్వాటి పై 
నంతై, సత్యపదోన్నతుండగుచు, బ్రహ్మాండాంతసంవర్ధియె. 
అని ఈ వద్యమున విష్ణుమూర్తి విశ్వవ్యాపక త్వమును భాగవతము 
అత్యద్భుతముగా ७६8००७6. ఒకపాదముతో భువిని, ఇంకొక పాదముతో 
దివిని, ఆక్రమించి మూడవపాదమును మిగిలించుకొన్న తీరు పరమాశ్చర్యకరముగా 
నున్నది. 
అలంకారాలు:- ఇట “వ్యతిరేకాలంకారిమున్నదని చెప్పదగును. 
“వ్యతిరేకో విశేషశ్చేదుపమేయోపమానయో?ి ఉపమేయోపమానములకు భేదమును 74 
గలిగించు లక్షణము వర్ణింపబడిన యెడల 'వ్యతిరేకాంలకారిమగును. అన్వయము 
- సరళము. 
క్రియాదర్శము: - ఆసీత్‌ - “అస - భువి” లజ్‌ - ప్రథమపురు షైకవచనాంతః। 
ఆసీత్‌ - ఆస్తామ్‌ - ఆసన్‌. 


శ్లో యజ్ఞభాగభుజాం మధ్యే - పదమాతస్థుషా త్వయా! 
ఉచ్చెర్షిరణ్మయం శృజ్ఞం - సుమేరోర్వితథీకృతమ్‌॥ 72 
పదవిభాగము :- యజ్ఞభాగభుజామ్‌, మధ్యే, పదమ్‌, ఆతస్టుషా, త్వయా, ७) 
హిరణ్మయమ్‌ శృబ్దమ్‌ సుమేరో వితథీకృతమ్‌। 


148 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ షష్ట స 


అన్వయక్రమము :- యజ్ఞభాగభుజాం మధ్యే పదమ్‌ ఆతస్టుషా త్వయా సుమేరోః 
హిరణ్మ్యయమ్‌ ఉచ్చెః శృజ్ఞం వితథీకృతమ్‌। 
ప్రతిపదార్థము :- యజ్ఞభాగభుజామ్‌ - యజ్ఞభాగముల భుజించువారియొక్క 
మధ్యే - నడుమ, పదమ్‌ - స్థానమును, ఆతస్టుషా - ఉంచినట్టి, త్వయా - 
నీచేత, సుమేరోః - “సుమేరు” అను పర్వతముయొక్క హిరణ్మయమ్‌ - బంగారు 
మయమైన, ఉచ్చెః - ఉన్నతమైన, శృబ్దమ్‌ - శిఖరము, వితథీకృతమ్‌ - 
2००७०66 
తాత్పర్యము : యజ్ఞాంగభాగముల భుజించువారియొక్క నడుమ స్థానమును 
ఉంచినట్టి నీచేత సుమేరు పర్వతముయొక్క బంగారు మయమైన ఉన్నతమైన శిఖరము 
వ్యర్థము చేయబడినది. 
విభక్తులు / క్రియలు :- 1. యజ్ఞభాగభుజామ్‌ - యజ్ఞభాగభుజః, యజ్ఞభాగభుజోః, యజ్ఞభాగ 
భుజామ్‌ జాన్తః పుంలింగః యజ్ఞభాగభుజ్‌శబ్దః, షబ. 2. మధ్యే - క్రియావిశేషణము. అవ్యయము 
3. పదమ్‌ - పదమ్‌, పదే, పదాని; అకారాన్న నపుంసకలింగ పదశబ్దము. ద్వి.ఏ. 4. ఆతస్థుషా - 
ఆతస్థుషా, ७७०७०९७, ఆతస్థుడ్భిః; షకారాన్త పుంలింగ ఆతస్థుట్ఫబ్దము. తృ.ఏ. 5. త్వయా - 
త్వయా, యువాభ్యామ్‌, యుష్మాభిః ; దకారాన్త యుష్మచ్చబ్దము. తృ.ఏ. 6. సుమేరోః - సుమేరోః, 
సుమేర్వోః, సుమేరూణామ్‌ ; ఉకారాన్త పుంలింగ సుమేరుశబ్దము. 55%. -7: హిరణ్మ్యయమ్‌ - 
హిరణ్మయమ్‌ హిరణ్మయే హిరణ్మయాని; అకారాన్త నపుంసకలింగ హిరణ్మయశబ్దము. (४.०. 8. 
ఉచ్చెః - అవ్యయము 9. శృజ్ఞమ్‌ - శృబ్దమ్‌ శృబ్లే శృజ్లాణి; అకారాన్త నపుంసకలింగ శృబ్దశబ్దము. 
ప్ర.ఏ. 10. వితథీకృతమ్‌ - ...కృతమ్‌, ...కృతే, ...కృతాని; అకారాన్త నపుంసకలింగ...కృతశబ్దము. 
er, 
సమాసాలు - విగ్రహవాక్యాలు :- 

1. యజ్ఞభాగభుజామ్‌ - og భాగాః (6.७. ), యజ్ఞభాగాః, యజ్ఞభాగాన్‌ 

భుంజతే ఇతి యజ్ఞభాగభుజః (కృ. వృ.) తేషామ్‌! 
2, హిరణ్మ్యయమ్‌ - హిరణ్యస్య వికారః (త.వృ.) 
3. వితథీకృతమ్‌ - అవితథం వితథం యథా సమృద్యతే తథా కృతం 
వితథీకృతమ్‌। చ్విప్రత్యయః। 

సంధులు :- 

1. ఉచ్చెః + హిరణ్మ్యయమ్‌ -ఉచ్చెర్షిరణ్మయమ్‌ - DFID 

2. సుమెరోః + వితథీకృతమ్‌ - సుమేరోర్వితథీకృతమ్‌ - విసర్గసన్థిః 


౧ 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 149 


పదవ్వ్యుత్సత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. సుమేరుః - 
ఎ) సుష్టుం మినోతి క్షిపతి జ్యోతీంషి 88 సు + మి + 'మిపీభ్యాం రుః ఇతి ४ 
పర్వతప్రభేదః। 
బి) శ్లో॥ శక్రక్రీడాచలో మేరుః సుమేరు ర్హేమపర్వతః। 

రత్నసానురితి ఖ్యాతో హేమాద్రిస్తిదశాలయః॥। 136 

- అని హలాయుధకోశము T నామములను పేర్కొన్నది. 

సి) శ్లో॥ రుద్రాణాం శబ్మరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్‌। 

వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహమ్‌॥ భగవద్గీత 10 -23 
“పర్వతములలో 'సుమేరు” పర్వతమును నేను” అని భగవానుడు నుడివినాడు. 
డి) 


Kailasa, Srngavan 


శ్లో కాఠిన్యం స్థావరే కాయే - భవతా సర్వమర్పితమ్‌। 
ఇదంతు తే భక్తినమం - సతామారాధనం వపుః 73 

పదవిభాగము :- కాఠిన్యమ్‌, స్థావరే, కాయే, భవతా, సర్వమ్‌, అర్పితమ్‌, ఇదమ్‌, 
తు, తే, భక్తినమమ్‌, సతామ్‌, ఆరాధనమ్‌, వపుః 
అన్వయక్రమము :- భవతా సర్వం కాఠిన్యం స్టావరే కాయే అర్చితమ్‌। సతామ్‌ 
ఆరాధనమ్‌ తే ఇదం వపుః తు భక్తినమమ్‌ (అస్తి) 
ప్రతిపదార్థము :- భవతా - మీచేత, సర్వమ్‌ కారిన్యమ్‌ - అంతయు కఠినత్వము, 
స్థావరే - కదలని, కాయే - శరీరమందు, అర్పితమ్‌ - ఉంచబడినది, సతామ్‌ - 
సత్పురుషులకు, ఆరాధనమ్‌ - పూజాసాధనమైన, తే - నీయొక్క ఇదమ్‌ - ఈ, 
వపుః+ తు - శరీరము అన్ననో, భక్తినమమ్‌ - పూజ్యులయెడల ననురాగముతో 
వంగియున్నది. 
తాత్పర్యము :- మీచేత కారిన్యమంతయు కదలని శరీరమందు ఉంచబడినది. 
సత్సురుషులకు పూజాసాధనమైన నీయొక్క ఈ శరీరము అన్ననో పూజ్యులయెడల 
అనురాగముతో వంగియున్నది. 


75 


150 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


పాఠాన్తరాలు :- 1. భవతా - భవతః 2. ఆరాధనమ్‌ - ఆరాధకమ్‌. 
విభక్తులు / క్రియలు :- 1. భవతా - భవతా, ६60१6, र्मिक; తకారాన్త పుంలింగ 
సర్వనామ 'భవతొ'శబ్దము. తృ.ఏ. 2. సర్వమ్‌ - సర్వమ్‌, సర్వే, సర్వాణి అకారాన్త నపుంసకలింగ 
సర్వశబ్దము. (४.9. 3. కాఠిన్యమ్‌ - కాఠిన్యమ్‌, కాఠిన్యే, కారిన్యాని; అకారాన్త నపుంసకలింగ 
కాఠిన్యశబ్దము. ప్ర.ఏ. 4. స్థావరే నా స్థావరే, స్థావరయోః, స్థావరేషు; ७०००७ నపుంసకలింగ 
స్థావరశబ్దము. స.ఏ. 5. కాయే - కాయే, కాయయోః, కాయేషు; అకారాన్త నపుంసకలింగ కాయశబ్దము. 
6.0. 6. ७१, - అర్పితమ్‌, అర్చితే, అర్పితాని; అకారాన్త నపుంసకలింగ అర్చిత శబ్దము. ప్ర.ఏ. 
7. సతామ్‌ - సతః, సతోః, సతామ్‌; <छण्ठ పుంలింగ సత్‌శబ్దము. షబ. రి. ఆరాధనమ్‌ - 
ఆరాధనమ్‌, ఆరాధనే, ఆరాధనాని; అకారాన్త నపుంసకలింగ ఆరాధనశబ్దము. ప్ర.ఏ. 9. తే-తవ 
/ తే యువయోః / వామ్‌, యుష్మాకమ్‌ / వక దకారాన్త పుంలింగ యుష్మచ్చబ్దము. ష.ఏ. 10. 
ఇదమ్‌ - ఇదమ్‌, ఇమే, ఇమాని; మకారాన్త నపుంసకలింగ ఇదమ్‌శబ్దము. ప్ర.ఏ. 11. వపుః - 
వపుః, ॐ, వపూంషి, ; సకారాన్త నపుంసకలింగ వపుశ్శబ్దము. ప్రఏ. 12. తు - అవ్యయము 
13. భక్తినమమ్‌ - భక్తినమ్రమ్‌, భక్తినమే, భక్తినమ్రాణి; అకారాన్త నపుంసకలింగ భక్తిన మ్రశబ్దము. 
ప్ర.ఏ. 
సమాసాలు :- 
1. భక్తినమమ్‌ - భక్యా నమమ్‌ (తృ.త) 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. భక్తిః (ప్రీ) :- 
2) భజ్యతే ఇతి, భజ్‌ + క్తిన్‌! 
బి) శ్లో॥ వరివస్యా పరిచర్యా శుశ్రూషోపాసనా పరీష్టిః స్యాత్‌! 
సేవా భక్తిరుపాస్తిః ప్రసాదనారాధనోపచారాశ్చ!॥ 129 
- అని హలాయుధకోశము LT నామములను పేర్కొన్నది. 
సి శో అన్యాభిలాషితాశూన్యం జ్ఞానకర్మాద్యనావృతమ్‌। 
ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుచ్యతే॥ - ఇతి భక్తిరసామృతసిన్నా। 
డి) हू 'నాథ! ळण" యేషు యేషు వ్రజామ్యహమ్‌!। 
తేషు తేష్వచ్యుతా భక్తిరచ్యుతాస్తు సదా ४९००० 
శ్లో; యా ప్రీతిరిరవివేకానాం విషయేష్వనపాయినీ। 
త్వామనుస్మరతః సా మే హృదయాన్నాపసర్పతు॥ 
- ఇతి విష్ణుపురాణే 1-20-18, 19. 
७) 1. “సా కస్మైచిత్‌ పరమా (BD - నారదభక్తిసూత్రము 
ఎవనిమీదనైనను శ్రేష్టమగు (ప్రమభావము కలిగియుండుటను “భక్తి” అందురు. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 151 


2. “సా పరా- నురక్తిరీశ్వరే” - శాండిల్యసూత్రము. 
భగవానునియందు అంతములేని యనురాగము కలిగియుండుటను 'భక్తి అందురు. 


శ్లో॥ తదాగమనకార్యం నః - శృణు కార్యం తవైవ తత్‌। 
శ్రేయసాముపదేశాత్తు - వయమత్రాంశభాగినః।। 74 

పదవిభాగము:- తత్‌, ఆగమనకార్యమ్‌, నః, శృణు కార్యమ్‌, తవ, ఏవ, తత్‌, 
(శేయసామ్‌, ఉపదేశాత్‌, తు, వయమ్‌, అత్ర, అంశభాగినః। 
అన్వయ క్రమము: - తత్‌ నః ఆగమనకార్యం శృణు! తత్‌ తవ HN వయమ్‌ తు 
(శేయసామ్‌ ఉపదేశాత్‌ అత్ర అంశభాగినః (స్మః) 
ప్రతిపదార్థము: - తత్‌ - కావున, నః - మాయొక్క ఆగమనకార్యమ్‌ - రాకయొక్క 
ప్రయోజనమును, శృణు - వినుము. తత్‌ - అది, తవ + ఏవ - నీకు 
సంబంధించిన విషయమే, వయమ్‌ + తు - మేమో, శ్రేయసామ్‌ - కల్యాణముల 
యొక్క ఉపదేశాత్‌ - బోధించుటవలన, అత్ర - ఈ ప్రయోజనమున, అంశభాగినః 
- కొద్దిభాగమును పొందువారము. 
తాత్సర్యము:- కావున మారాకయొక్క ప్రయోజనమును వినుము. అది నీకు 
సంబంధించిన విషయమే, మేమో కల్యాణములను బోధించుటవలన ఈ 
ప్రయోజనమున కొద్దిభాగమును పొందువారము. 
పాఠాన్తరాలు: - 1. తదాగమనకార్యమ్‌ - యథా, యత్‌, ०0७0७८१०७० నో कण 
2. తవైవ తత్‌ - హి తే తథా, 3. తు - చ. 
విభక్తులు - క్రియలు:- 1. తత్‌ - అవ్యయము 2. నః - మమ /మే, ఆవయోః /నౌ, 
అస్మాకమ్‌ / 38; దకారాన్త “అస్మచ్చబ్దము. ४.७. 3. ఆగమనకార్యమ్‌ - ...కార్యమ్‌, ...కార్యే ...కార్యాణి 
అకారాన్త నపుంసకలింగ కార్యశబ్దము. ६९.०. 4. శృణు - క్రియ 5. తత్‌ - తత్‌, తే, తాని ; 
దకారాన్త నపుంసకలింగ తచ్చబ్దము. ప్ర.ఏ. 6. తవ - తవ / తే, యువయోః / వామ్‌, యుష్మాకమ్‌ 
/ వః; దకారాన్త పుంలింగ యుష్మచ్చబ్దము. షఏ. 7. వయమ్‌ - అహమ్‌, ఆవామ్‌, వయమ్‌ ; 
దకారాన్త “అస్మచ్చబ్దము. (४.७ 8. ఏవ, తు, అత్ర - అవ్యయాలు 9. శేయసామ్‌ - శ్రేయసః, 
శ్రేయసోః, శ్రేయసామ్‌; సకారాన్త నపుంసకలింగ శ్రేయశ్ళబ్దము. షబ. 10. ఉపదేశాత్‌ - ఉపదేశాత్‌, 
ఉపదేశాభ్యామ్‌, ఉపదేశేభ్యజ ७७० పుంలింగ ఉపదేశశబ్దము. పం.ఏ. 11. అంశభాగినః - 
అంశభాగిన్‌, అంశభాగినౌ, అంశభాగినః; నకారాన్త పుంలింగ ...భాగిన్‌శబ్దము. ప్ర.బ. 


76 


152 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


సమాసాలు: - 
1. ఆగమనకార్యమ్‌ - ఆగమనస్య కార్యమ్‌ (&. ७.) 
2. అంశభాగినః - అంశం భజన్తే ఇతి (కృ.వృ. ) 
సంధులు: - 
1. తవ+ ఏవ - తవైవ - 5852 
2. అత్ర + అంశభాగినః అత్రాంశభాగినః - 55६659३ 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
1. శ్రేయః (స్‌) (నపుం) - 
ఎ) ఇదమనయోరతిశయేన ప్రశస్యమ్‌। ప్రశస్య + ఈయసున్‌, (50098 శ్రి 
ఇతి [ठा శుభమ్‌! శివమ్‌! 
బి శో శ్వః (8०950 స్యాత్మల్యాణం శ్వోవసీయం శివం శుభమ్‌। 
భవికం భావుకం శ్రేయో భవ్యం భద్రం చ మంగళమ్‌॥ 
- అని హలాయుధకోశము LT నామములను పేర్కొన్నది. 
సి) శ్లో; ఈప్పితం తదవజ్ఞానాద్విద్ధి సార్గకమాత్మనః। 
ప్రతిబధ్నాతి హి (శ్రేయః పూజ్యపూజావ్యతిక్రమః॥। - ర.వం. 1-79 
'ఆ కామధేనువునవమానమువలన నీయిష్టార్థసిద్ధికి నవరోధము కలిగినదని 
నీవు తెలియుము. పూజార్హులయిన వారికి పూజను గావింపమి శ్రేయోబంధముగదా! 
- వావిళ్ల ప్రతినుండి. 
డి) శో! ధర్మార్థావుచ్యతే (శ్రేయః కామార్గౌ ధర్మ ఏవ చ। 
అర్థ ఏవేహ వా గ్రేయస్ర్తివర్గ ఇతి తు ७851 - ఇతి మనుః (2-224) 
(క్రియాదర్శము:- శృణు - శు - శ్రవణే” - (వినుట). భ్వాదిప్రకరణమ్‌ (1), 
సకర్మకమ్‌, అనిట్‌, పరస్మై పదీ, లోట్‌ - మధ్యమపురుషైకవచనాంతః। 
శృణు / శృణుతాత్‌, శృణుతమ్‌, శృణుత 
(శువః శృ చ (సూ. 3-1-74) అను సూత్రముచే శుధాతువునకు శృ ఆదేశము, 
శ్ను ప్రత్యయము చెప్పబడినది. శృ +ను+తి + శ్చ +నో+తి. (ను 
కారములో ఉకారమునకు గుణము “ఓ”, నుకారమునకు పరసవర్ణము) दु+ ణో 
+ 8 - శృణోతి) 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 153 


అవతారికా:- కార్యమేవాహ - కార్యమునే చెప్పుచున్నాడు. 

శ్లో అణిమాదిగుణోపేత - మస్ప ప్టపురుషాన్తరమ్‌। 

శబ్దమీశ్వర ఇత్యుచ్చెః - సార్థచన్దం బిభర్తి యః॥। 75 

పదవిభాగము:- అణిమాదిగుణోపేతమ్‌, అస్పృష్టపురుషాన్తరమ్‌, శబ్దమ్‌, ఈశ్వరః 
ఇతి, ఉచ్చెః సార్దచన్టమ్‌ బిభర్తి యః। 
అన్వయక్రమము:- య అణిమాదిగుణో పేతమ్‌ అస్పృష్టపురుషాన్తరమ్‌ ఉచ్చె 
ఈశ్వరః ఇతి శబ్దం సార్థచ[న్దం బిభర్తి 
ప్రతిపదార్థము: - యః - ఏ శివభగవానుడు, అణిమాదిగుణోపేతమ్‌ - అణిమాద్యష్ట 
సిద్ధులతో కూడుకొన్నది, అస్పృష్టపురుషాన్నరమ్‌ - తాకబడని అన్యపురుషుడు 
కలదియు, అగు, ఉచ్చెః - సర్వోన్నతమైన, ఈశ్వరః ఇతి - ఈశ్వరుడు అను, 
శబ్దమ్‌ - పదమును సార్ధచన్దమ్‌ - అర్దచగ్దయుక్తముగ, బిభర్తి - ధరించుచున్నాడో 
తాత్పర్యము: శివభగవానుడు, అణిమాద్య సిదులతో కూడుకొన్నదియు 
తాకబడని అన్యపురుషుడు కలదియు అగు సర్వోన్నతమైన ఈశ్వరుడు అను 
పదమును అర్ధచ(న్రయుక్తముగ ధరించుచున్నాడో. 
విభక్తులు / క్రియలు:- 1. యః - యః యౌ, యే; దకారాన్త పుంలింగ యచ్చబ్దము. ప్ర. ఏ. 
2. అణిమాదిగుణోపేతమ్‌ - ...గుణోపేతమ్‌, ...గుణోపేతౌ, ...గుణోపేతాన్‌; అకారాన్త పుంలింగ 
...గుణో పేతశబ్దము. ద్విఏ. 3. అస్పృష్టపురుషాన్తరమ్‌ - ...అన్తరమ్‌, ...అన్తరౌ, ...అన్తరాన్‌; అకారాన్త 
పుంలింగ ...అన్తరశబ్దము. ద్విఏ. 4. ఉచ్చెః - అవ్యయము 5. ఈశ్వరః - ఈశ్వరః, ఈశ్వరౌ, 
ఈశ్వరాన్‌; అకారాన్త పుంలింగ ఈశ్వరశబ్దము. (४.०. 6. ఇతి - అవ్యయము 7. శబ్దమ్‌ - శబ్దమ్‌, 
శబా, శబ్బాన్‌; అకారాన్త పుంలింగ శబ్దశబ్దము. 8९०. 8. సార్ధచ(న్టమ్‌ - సార్థచన్దమ్‌, సార్థచ[న్లా, 
సార్ధచన్లాన్‌; అకారాన్త పుంలింగ సార్ధచందద్రశబ్దము. ద్విఏ. 9. బిభర్తి - క్రియ - లట్‌ - 
ప్రథమపురు షైకవచనాంతః। 
సమాసాలు - 

1. అణిమాదిగుణోపేతమ్‌ - అణిమా ఆదిః యేషాం తే - అణిమాదయ 
(బు, అణిమాదయశ్చ తే గుణాశ్చ (కర్మధా.) - అణిమాదిగుణాః, 
అణిమాదిగుణెః ఉపేతః అణిమాదిగుణోపేత (తృ.త.) తమ్‌! 

9. అస్పృష్టపురుషాన్తరమ్‌ -S స్పృష్టమ్‌ - అస్పృష్టమ్‌ (నజ్‌తత్పురుషు, 
అన్యఃపురుషు పురుషాన్తరమ్‌ అస్పష్టం పురుషాన్నరం యేన (బహువ్రీహి) 
సః, అస్పృష్టపురుషాన్తరః, తమ్‌! 


77 


154 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ షష్ట స 


3. सटु: - చన్దస్య అర్ధమ్‌ (షత. ) అర్ధచంద్రః, అర్ధచ్దేణ సహ వర్తత 
ఇతి సార్థచన్దః (బహువ్రీహి), తమ్‌। “తేన సహేతి తుల్యయోగే” ఇతి 
బహు ప్రీహిః। 

సంధులు: - 
1. ఈశ్వరః + ఇతి - ఈశ్వర ఇతి విసర్గలోపసనిః। 
2. ఇతి + ఉచ్చెః - ఇత్యుచ్చెః - యణాదేశసనిః। 

. అణిమ + ఆది - అణిమాది - సవర్లదీరసనిః। 

గుణ + ఉపేతమ్‌ - గుణోపేతమ్‌ - గుణసన్నిః। 

ఉప + ఇతమ్‌ - ఉబతమ్‌ - గుణసన్టిః। 

. పురుష + అన్తరమ్‌ - పురుషాన్తరమ్‌ - సవర్ణదీర్షసన్థిః। 

7. స + అర్ధచన్టమ్‌ - సార్ధచన్టమ్‌ - సవర్ణదీర్ణసన్థిః। 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. ४७४ - 
ఎ) 5०७8 ७०००७७, ८६9 దీష్యతి ఇతి వా य 'స్థాయితజ్బీతి రక్‌ 
(ఉణాదిప్రకరణమ్‌) 
బి) శ్లో; ఇన్చుశ్చన్రశ్చన్హమా ఓషధీశః 
సోమో రాజా రోహిణీవల్లభో- ६8 
బుక్షేశః స్యాదత్రినేత్రప్రసూతః 
ప్రాలేయాంశుః శ్వేతరోచిః శశాంకః॥। 42 
శ్లో ద్విజరాజో రజనికరః పీయూషరుచిర్నిశీథినీనాథః। 
జైవాతృకో మృగాంకో విధుశ్చ దాక్షాయణీరమణః॥ 43 
- అని హలాయుధకోశము 21? నామములను HEYA. 
ప్రి శో శుక్లే దేవాన్‌ పిత్యాన్‌ కృష్ణే తర్పయత్యమృతేన యః 
యశ్చ రాజా ద్విజాతీనాం తస్మై సోమాత్మనే నమః॥ 
భీష్మస్తవరాజము - 42 
“ఎవడు శుక్షపక్షమందు దేవతలను, కృష్ణపక్షమందు పితృదేవతలను, తనలోని 
యమృతముచే తృప్తిపజిచుచున్నాడో, ఏ దేవుడు బ్రాహ్మణులకు ప్రభువైయున్నాడో, 
సోమస్వరూపుడైన - (చంద్రుడనుట), ఆ విష్ణువునకు నమస్మారము.’ 


0 ७ > లు 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 155 


డి) శ్లో; యథా ప్రహ్లాదనాచ్చన్లః ప్రతాపాత్తపనో యథా। 
తథైవ సో- భూదన్వర్భో రాజా ప్రకృతి రంజనాత్‌॥ - ర.వం. 4-12 
“ఏ ప్రకారముగా చంద్రుడు ఆహవ్లాదకరమువలన అనుగతార్థనామధేయము 
కలవాడో..” 
2. అణిమాదిగుణేపేతమ్‌ - 
ఐశ్వర్యమణిమాదిగుణో తం భవతీతి స్మందపురాణే I 
తథా హి - 
“అణిమా మహిమా చైవ లఘిమా గరిమా తథా! 
ఈశ్వితం చ వశిత్వం చ ప్రాప్తిః ప్రాకామ్యమేవ చ। 
ఈశ్వర స్యేత్ధమైశ్వర్యమపష్టధా పరికీర్తితమ్‌।” ఇతి. 
అణిమా - అణువంత చిన్నరూపము ధరించగలశక్తి. 
మహిమా - మిక్కిలి పెద్దరూపము ధరించగలశక్తి 
లఘిమా - తేలికయగుట 
గరిమా - బరువగుట 
ప్రాప్తి, - కోరినదాని నెల్ల పొందగలుగుట 
ప్రాకామ్యమ్‌ - తిరుగులేని శక్తి 
ఈశిత్వమ్‌ - అందరిపై ఆధిపత్యము 
వళిత్వమ్‌ - ఇంద్రియములను తన వశములో నుంచుకొనగలిగిన శక్తి. 
(క్రియాదర్శము: - బిభర్తి ५40४ - ధారణపోషణయో?ః ఇత్యస్నా ద్ధాతోస్సకర్శ 
కాత్మర్తరివర్తమానే లట్‌ పర స్మైపదే ప్రథమపురుషైకవచనాంతః। జుహోత్యాది 
ప్రకరణమ్‌। 
బిభర్తి - బిభృతః - బిభ్రతి 
శో రాత్రిర్ణతా మతిమతాంవర! ముంచ శయ్యాం 
ధాత్రా ద్విధైవ నను ధూర్జగతో విభక్షా! 
తామేకతస్తవ బిభర్తి గురుర్వినిద్రః 
తస్యా భవానపరధుర్యపదాలవలంబీ॥ 
శో బిభరి ధృతిపోషణయో I 
తయోర్దధాతి దానే చాభిదధాత్యుక్తిబన్గయోః। 
శ్రద్దధాతి తు విస్రమృస్పృహయోః పంచ చాత్మనే ॥ 12 
- ఇతి ఆఖ్యాతచగ్టికాయామ్‌ - 3-3-161 


- రవం. 5-66 


78 


156 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః స 


శ్లో కలితాన్యోన్యసామర్థ్వైః - పృథివ్యాదిభిరాత్మభిః। 
యేనేదం (ధ్రియతే విశ్వం - ధుర్యైర్యానమివాధ్వని।। 76 

పదవిభాగము: - కలితాన్యోన్యసామర్ద్విః, పృధివ్యాదిభిః, ఆత్మభిః, యేన, ఇదమ్‌, 
(8०७8 విశ్వమ్‌, ధుర్యైః, ०७०७, ఇవ, ७५९) 
అన్వయక్రమము: - యేన కలితాన్నో న్యసామర్థ్యై పృథివ్యాదిభిః ఆత్మభిః ఇదం విశ్వం 
“ధుర్యైః అధ్వని యానమ్‌ ఇవి ధ్రియతే। 
ప్రతిపదాక్థము: - యేన - ఏ శివభగవానునిచేత కలితాన్యోన్యసామర్థై - ఒప్పుచున్న 
SSRs గల పృథివ్యాదిభీ భూమి మొదలగు ఆత్మభీ 
అష్టమూర్తులతో, ఇదమ్‌ - ఈ, విశ్వమ్‌ - జగత్తు, ధు - గుజ్బిములచే 
అధ్వని - మార్గమందు, యానమ్‌ ఇవి - వాహనమువలె, (ధ్రియతే - 
వహింపబడుచున్నదో. 
తాత్పర్యము: - ఏ శివభగవానునిచేత - ఒప్పచున్న పరస్పరసామర్థ్యముగల భూమి 
మొదలగు అష్టమూర్తులతో ఈ జగత్తు - గుజ్జములచే మార్గమందు వాహనమువలె 
వహింపబడుచున్నదో. 
పాఠాన్తరాలు:- 1. కలితా - కల్పితా 2. యేన - యస్య 3. ధ్రియతే - ధార్యతే 
4. విశ్వం - వ్యక్తమ్‌ 
విభక్తులు / క్రియలు:- 1. యేన - యేన, యాభ్యామ్‌, యః; దకారాన్త పుంలింగ యచ్చబ్దము. 
తృ.ఏ. 2. కలితా... సామర్థ్యైః - ...సామర్థ్వేణ, ...సామర్భ్యాభ్యామ్‌, ...సామర్థ్యె ३; అకారాన్త 
పుంలింగ... సామర్థ్య శబ్దము. తృ.బ. 3. పృథివ్యాదిభిః - ...ఆదినా, ... ఆదిభ్యామ్‌, ...ఆదిభికి ఇకారాన్త 
పుంలింగ ... ఆదిశబ్దము. తృ.బ. 4. ఆత్మభిః - ఆత్మనా, ఆత్మభ్యామ్‌, ఆత్మభిః; నకారాన్త పుంలింగ 
“ఆత్మన్‌'శబ్దము తృ.బ. 5. ఇదమ్‌ - ఇదమ్‌, ఇమే, ఇమాని; మకారాన్త నపుంసకలింగ “ఇదమ్‌'శబ్దము. 
ప్ర.ఏ. 6. విశ్వమ్‌ - విశ్వమ్‌, విశ్వే, విశ్వాని; అకారాన్త నపుంసకలింగ విశ్వశబ్దము. ప్ర.ఏ. 7. 
ధుర్యైః - ధుర్యేణ, ధుర్యాభ్యామ్‌, ५०३३; ७5०००७ పుంలింగ ధుర్యశబ్దము .తృ.బ. రి. అధ్వని - 
అధ్వని, అధ్వనోః, అధ్వసు; నకారాన్త పుంలింగ అధ్వన్‌శబ్దము. స.ఏ. 9. యానమ్‌ - యానమ్‌, 
యానే, యానాని; అకారాన్త నపుంసకలింగ యానశబ్దము. (6.9. 10. ధ్రియతే - క్రియ 11. ఇవ 
- అవ్యయము. 


సమాసాలు: - 


1. కలితాన్యోన్యసామర్థ్యెః - కలితమ్‌ అన్యోన్యేషు సామర్థ్యం యైః తే 
(బహు ట్రీహిః) కలితాన్యోన్యసామర్దా 7०९४, తైః 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 157 


2. పృథివ్యాదిభిః - పృథివీ ఆదిః యేషాం (బహువ్రీహి తే, పృథివ్యాదయః, 
తైః 
సంధులు: - 
1. పృథివీ + ఆదిభిః - పృథివ్యాదిభిః - యణాదేశసన్థిః। 


6 एर परर ८० [७ 


. కలిత + అన్యోన్య - కలితాన్యోన్య - &*696:688 


बढ़े 


; పృథివ్యాదిభీః + ఆత్మభిః పృధివ్యాదిభిరాత్మభిః - 25553 
. యేన + ఇదమ్‌ - యేనేదమ్‌ - గుణసనిః। 


౧ 


ధుర్యైః + యానమ్‌ - ధుర్యైర్యానమ్‌ - విసర్గసన్థిః 


. ఇవ + అధ్వని - ఇవాధ్వని - 55६6559३ 


పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
1. విశ్వమ్‌ - (నపుం.) 
ఎ) విశతి స్వకారణమితి। విశ్‌ ప్రవేశనే 'అశూప్రుషిలటిఫణీతి” క్వన్‌। 
బి) కృత్నుం SHE సకలం సమస్తం 
సర్వం చ విశ్వం నిఖిలాఖిలే చ।... 


-అని హలాయుధకోశము ‘Bono 8360१७. 


సి) “శ్లో! విశ్వం వై బ్రహ్మ ७०५७४० సంస్థితం విష్ణుమాయయా। 


ఈశ్వరేణ పరిచ్చిన్నం కాలేనావ్యక్తమూర్తినా।” 
- ఇతి భాగవతే 3-10-12 79 


డి) శో విశ్వం విష్ణుర్వషట్మారో భూతభవ్యభవత్ర్రభుః। 


భూతకృత్‌ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః 
- శ్రీవిష్ణసహస్రనామస్తోత్రమ్‌ -1 


విశ్వమ్‌ - ఓం విశ్వాయ నమః। 


- పరాశరభట్టర్‌ వారి భాష్యము - దిగువనీయబడినది. 


తత్ర, పూర్వం సర్వతోముఖం భగవతః పూర్ణత్వమాహ (విశ్వమ్‌) ఇతి। 
విశత్యవయవానిత్యర్ధే, द ప్రషిలటి కణి ఖటి విశిభ్యః క్వన్‌” 88 క్వన్‌ ప్రత్యయః 
యథా మోక్షధర్మే సంయమాయ పంచశిఖః - 

“వేశనాద్విశ్వమిత్యాహుర్లోకానాం కాశిసత్తమ। 


లో 


కాంశ్చ విశ్వమేవేతి ప్రవదన్తి నరాధిప॥ ఇతి 


158 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


స్వాభావికానధికాతిశయ మాబ్బక్షైకతానైః స్వరూపరూపగుణవిభవైః పరిపూర్ణ 
ఇత్యర్థః - కార్త ఎ వచనత్వాదస్య, ఆదౌ అనవచ్చేద్య మహావిభూతిత్వస్య 
సజ్మీర్తనయోగ్యత్వాచ్చ! 'తదిశిష్యమ్‌ సంజ్ఞాప్రమాణత్వాత్‌' ఇతి యథోపలమృం సర్వత్ర 
లిబ్బనియమః। 'కార్యవాచి విశ్వశబ్దః, కారణే వర్తతే! ఇతి కేచిత్‌! 
తత్‌ వార్తమ్‌ - నర్వేషాం నామ్నామ్‌ యోగరూఢి భ్యామ్‌ భగవతి 
స్వశబ్దత్వోపపాదనాత్‌, జఘన్యవృత్తేరయుక్తత్వాచ్చ। 
అన్యే, (విశ్వమ్‌) ఇతి, బ్రహ్మ ప్రపజ్బయోరభేదపరం ప్రపజ్చితవన్తః - తత్‌ 
వజ్బానమాత్రమ్‌। తథాహి - న తావత్‌ విశ్వపదమ్‌ అభేదవాచి- 
నచ, తత్త్వమన్యాదివత్‌, సామానాధికరణ్యేనైక్యపరమ్‌, సంజ్ఞానాం స్వాతంత్రేణ 
ఐక్యవరత్వవివక్షణాత్‌, అత ఏవపొ విశ్వమ్‌ - విష్ణుః ఇతి అవిశేష్య 
లిబ్బత్వమ్‌?నిరస్తశ్చాయమర్వాగేవ పక్ష, అన్యత్ర చానేకత్ర॥ ఇదమేవ పూర్ణత్వమ్‌, 
58 ०१४०६१ విష్ణురిత్యాదిభిః విశిష్యతే 
ఇ) శ్లో పరః కాలాత్సరో యజ్ఞాత్పరాత్పరతరశ్చ యః। 
అనాదిరాదిర్విశ్వస్య తస్మై విశ్వాత్మనే నమః॥ - భీష్మస్తవరాజము -72 
“...ఎవడు విశ్వమున కాదియై విశ్వమయుడై వెలుగుచున్నాడో ఆయచ్యుతునకు 
నమస్కారము చేయుచున్నాను.” 
అలంకారాలు:- అత్రోపమాలంకారః। 
క్రియాదర్శము:- (8०% - “ధృజ్‌ - అవస్మానే” అకర్మకమ్‌, అనిట్‌, ఆత్మనేపదీ। 
తుదాదయః (6), లట్‌ - ప్రథమపురు షైకవచనాంతః। 
ధ్రియతే - ధ్రీయేతే - ధ్రియన్వే 
ఖో; వర్తతే తు వసత్యాస్తే ధ్రియతే చావతిస్టతే। 
క్షియతి 2९०७ స్థిత్యాం మఠత్యపి చ 828 
- ఇతి ఆఖ్యాతచగ్టికాయామ్‌ - 1-1-4 


శ్లో యోగినో యం విచిన్వన్తి - క్షేత్రాభ్యన్తరవర్తినమ్‌। 
అనావృత్తిభయం యస్య - పదమాహుర్మనీషిణః।। 77 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 159 


పదవిభాగము:- యోగినః, యమ్‌, విచిన్వన్సి, క్షేత్రాభ్యన్తరవర్తినమ్‌, అనావృత్తిభయమ్‌, 
యస్య, పదమ్‌, ఆహుః, మనీషిణః! 
అన్వయక్రమము:- యోగినః క్షేత్రాభ్యన్తరవర్తినం dbo DOSY మనీషిణః యస్య 
పదమ్‌ అనావృత్తిభయమ్‌ ఆహుః। 
ప్రతిపదార్థము:- యోగినః - అధ్యాత్మజ్ఞానవేత్తలు, క్షేత్రాభ్యన్తరవర్తినమ్‌ - 
శరీరములోపల ఉన్నట్టి, యమ్‌ - ఎవనిని, DOSY - వెదుకుదురో, మనీషిణః 
- విద్వాంసులు, యస్య - ఎవనియొక్క పదమ్‌ - స్థానమును, అనావృత్తిభయమ్‌ 
- సంసారమువలన భయములేని దానినిగా, ఆహుః - చెప్పుదురో. 
తాత్పర్యము:- అధ్యాత్మజ్ఞానవేత్తలు శరీరములోపల ఉన్నట్టి ఎవనిని వెదుకుదురో, 
విద్వాంసులు ఎవనియొక్క స్థానమును సంసారమువలన భయములేని దానినిగా 
చెప్పుదురో! 
విభక్తులు / క్రియలు :- 1. యోగినః - యోగీ, యోగినౌ, యోగినః; నకారాన్త పుంలింగ 
యోగిన్మబ్దము. ప్ర.బ. 2. క్షేత్రాభ్యన్తరవర్తినమ్‌ - ...వర్తినమ్‌, ...వర్తినౌ, ...వర్తిన నకారాన్త పుంలింగ 
...వర్తిన్‌శబ్దము. ద్విఏ. 3. యమ్‌ - యమ్‌, యౌ, యాన్‌; దకారాన్త పుంలింగ యచ్చబ్దము. ద్వి ఏ. 
4. విచిన్వన్తి - క్రియ 5. మనీషిణః - మనీషీ మనీషిణా, మనీషిణః, నకారాన్త పుంలింగ మనీషినృబ్దము. 
७.७ 6. యస్య - యస్య, యయోః, యేషామ్‌; అకారాన్త పుంలింగ పదశబ్దము. ద్విఏ 7. పదమ్‌ 
- పదమ్‌, పదే, పదాని; అకారాన్న నపుంసకలింగ పదశబ్దము. ద్వి.ఏ. 8. అనావృత్తిభయమ్‌ - 
...భయమ్‌, ...భయే, ...భయాని; ७७०००७ నపుంసకలింగ ...భయశబ్దము. 88. 9. ఆహుః - 
క్రియ. 
సమాసాలు - విగ్రహవాక్యాలు: - 
1. క్షేతాభ్యన్తరవర్తినమ్‌ = క్షేతస్య అభ్యన్తరమ్‌ (షత. ) క్షేతాభ్యన్తరే వర్తతే తచ్చీలః 
క్షేత్రాభ్యన్తరవర్తీ, తమ్‌! 
2. అనావృత్తిభయమ్‌ - ఆవృత్తేః భయమ్‌ - ఆవృత్తిభయమ్‌ (పం.త.), న 
విద్యతే ఆవృత్తిభయం యస్మింస్తత్‌ -అనావృత్తిభయమ్‌ (७४5००३३०३) తత్‌! 
3. మనీషిణః - మనస ఈషిణః (ష.త.) మనీషిణః “ठः పరరూపం 
వాచ్యమ్‌” ఇతి పరరూపత్వమ్‌। 
సంధులు: - 


1. క్షేత్ర అభ్యన్తర - క్షేత్రాభ్యన్తర - సవర్ణదీర్ణసన్థిః। 


80 


160 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


2. అభి అన్తర - అభ్యన్తర - యణాదేశసన్థిః। 
3. యోగినః + యమ్‌ - యోగినో యమ్‌ - ఉత్వాదేశః। 
4. ఆహుః + మనీషిణః - ఆహుర్మనీషిణః - 25a 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
1.క్షేతమ్‌ (నపుం.) 
ఎక్షి + ష్టన్‌। 
బి) हू తనుస్తనూః సంహననం శరీరం 
కలేబరం విగ్రహదేహకాయాః। 
అజ్జం వపుర్వర్ష్మ పురం చ ६0 
క్షేత్రం చ గాత్రం చ ఘనశ్చ మూర్తిః ॥ 510 
- అని హలాయుధకోశము “17 నామములను 860५१७. 
సి) 1. శ్లో; ఇదం శరీరం కౌన్తేయ! క్షేత్రమిత్యభిధీయతే। 
ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః॥ - భగవద్గీత 13-1 
“ఓ కౌన్తేయా! ఈ శరీరమును "క్షేత్రము అని పేర్కొందురు...” 
2, శో ఇచ్చావ్యక్తం ధృతి ద్వేషా సుఖదుఃఖే తథైవ చ। 
చేతనాసహితశ్సాయం సమూహః క్షేత్రముచ్యతే॥ - గణేశగీత 
ఇచ్చ, అవ్యక్తం, ధైర్యము, ద్వేషము, సుఖదుఃఖములు, చేతనపదార్థములతో 
కూడిన యీ సమూహము క్షేత్రమనబడుచున్నది. 
3. శ్లో॥ పంచీకృతమహాభూతసంభవం కర్మసంచితమ్‌। 
శరీరం సుఖదుఃఖానాం భోగాయతనముచ్యతే॥ - ఆత్మబోధ 
పంచీకృతమహాభూతములవలన పుట్టినదై కర్మచేత నేర్పడినదై ఈ శరీరము 
సుఖదుఃఖముల ననుభవించుటకు స్థానముగ చెప్పబడుచున్నది. 
4. శ్లో! క్షేత్రం శరీరమిత్యాహుస్తదసౌ వేత్త్వఖండితమ్‌। 
సబాహ్వాభ్యన్తరం తేన క్షేత్రజ్ఞ ఇతి కథ్యతే (యో.వా.) 
“ఈ దేహము క్షేత్రమని పిలువబడుచున్నది...” 
ర్‌. శో క్షేత్రజ్ఞం రథినం విద్ధి శరీరం రథమేవ తు। 
బుద్ధిం తు సారథిం విద్ధి ప్రగ్రహం తు మనస్తథా। 
క్షేత్రజ్ఞాని రథమునందున్నవానినిగను, శరీరమును రథముగను, బుద్దిని 
సారథిగను, మనస్సును పగ్గముగను తెలిసికొనుము. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 161 


6. శ్లో; యం చ వ్యక్తస్థమవ్యక్తం విచిన్వన్తి మహర్షయః 

క్షేతే క్షేత్రజ్ఞమాసీనం తస్మై క్షేత్రాత్మనే నమః॥ - భీష్మస్తవరాజము - 55 
“శరీరమునందు కూర్చుండినట్టి ప్రత్యగాత్మను ధ్యానసమాధులతో ® దేవునైతే 
మహర్షులు వెదుకుచున్నారో, క్షేత్రస్వరూపుడైన ఆ పరమాత్మునకు నమస్కారము. 
(క్రియాదర్శము - 1. విచిన్వన్తి - 9 - ఉపసర్గ, चिऊ - చయనే” (ప్రోగుచేయుట) 
6४८४, అనిట్‌, (ఉభయ) పరస్మై 581 లట్‌ - ప్రథమపురుషబహువచనాంతః 

చినోతి - చినుతః - చిన్వన్తి 

2. ఆహుః - 67వ శ్లోకవ్యాఖ్య - భాగమును చూడగలరు. 


అవతారికా :- మహేశ్వరసన్దే శనివేదనమ్‌ - మహేశ్వరునిసందేశమును 
నివేదించుట. 
శ్లో॥ స తే దుహితరం సాక్షాత్‌ - సాక్షీ విశ్వస్య కర్మణామ్‌। 

వృణుతే వరదః శమ్భు ¬ రస్మత్సంక్రామితైః పదైః ॥ 78 
పదవిభాగము:- సః, తే, దుహితరమ్‌, సాక్షాత్‌, సాకీ విశ్వస్య, కర్మణామ్‌, వృణుతే, 
వరదః, శమ్ముః, అస్మత్‌, సంక్రామితైః, ४69 
అన్వయక్రమము:- విశ్వస్య కర్మణాం సాక్షీ వరదః సః శమ్ముః అస్మత్సంక్రామితైః 
పదైః తే దుహితరం సాక్షాత్‌ వృణుతే। 
ప్రతిపదార్థము:- విశ్వస్య - జగత్తుయొక్క కర్మణామ్‌ - పనులకు, సాక్షీ - 
చూచువాడు, వరదః - కోరినదానిని ఇచ్చువాడు, అగు, సః శమ్భుః - ఆ 
శివభగవానుడు, అస్మత్సంక్రామితైః - మాయందు చేర్చబడిన, పదైః - మాటలతో, 
తే - నీయొక్క, దుహితరమ్‌ - కొమారితను, సాక్షాత్‌ - స్వయముగా, వృణుతే - 
యాచించుచున్నాడు. 
పాఠాన్తరాలు: - 1. కర్మణామ్‌ - కర్మణః 2. సంక్రామితైః - సంక్రమితైః 
విభక్తులు / క్రియలు :- 1. విశ్వస్య - విశ్వస్య, విశ్వయోః, విశ్వానామ్‌; అకారాన్త నపుంసకలింగ 
విశ్వశబ్దము. 2. 2. కర్మణామ్‌ - కర్మణః కర్మణోః, కర్మణామ్‌; నకారాన్త నపుంసకలింగ కర్మనృబ్దము. 
షబ. బ్రహ్మన్మశబ్దవత్‌। 3. సాక్షీ - సాక్షీ సాక్షిణౌ, 0९86४ నకారాన్త పుంలింగ సాక్షిన్నబ్దము. ప్ర. ఏ. 
4. వరదః - వరదః, వరదౌ, BOs; అకారాన్త పుంలింగ వరదశబ్దము. (8.6. 5. శమ్ముః ¬ 


81 


162 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


శమ్మ్భుః, శమ్ఫూ, శమృవజ ఉకారాన్త పుంలింగ శమ్బుశబ్దము. (ప్ర.ఏ. 6. అస్మత్సంక్రామితైః - 
...సంక్రామితేన, ...సంక్రామితాభ్యామ్‌, ...సంక్రామితైః; అకారాన్త నపుంసకలింగ ...సంక్రామితశబ్దము. 
తృ.బ. 7. పదైః - పదేన, పదాభ్యామ్‌, 5858 అకారాన్త నపుంసకలింగ పదశబ్దము. తృ.బ. 8. తే- 
తవ /తే, యువయోః / వామ్‌, యుష్మాకమ్‌ / వః; దకారాన్త యుష్మచ్చబ్దము. ష.ఏ. 9. దుహితరమ్‌ 
- దుహితరమ్‌, దుహితరౌ, దుహిత్యః; బుకారాన్త (१9०४ దుహితృశబ్దము. ద్వి ఏ. 10. సాక్షాత్‌ - 
అవ్యయము 11. వృణుతే - క్రియ. 
సమాసాలు: - 
1. వరదః - వరాన్‌ - ఇష్టాన్‌ దదాతి ఇతి వరదః (కృ.వృ.) 
2. అస్మత్సంక్రామితైః - అస్మాసు సంక్రామితాని - అస్మత్సంక్రామితాని (స.త.) 
తైః 
సంధులు: - 
1. సః +తే-సతే - సులోపః 
2. శమ్ముః + అస్మత్సంక్రామితైః - శమ్బురస్మత్సంక్రామితైః - విసర్గసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. దుహితా (స్త్రీ) 
ఎ) బుకారాన్త దుహితృశబ్దము. ప్ర.ఏ. 
బి) 670 వివాహాదికాలే ఘనాదికమాకృష్య గృహ్హాతీతి యద్వా 68 గాః ఇతి, 
పురాకాలే కన్యాసు ఏవ గోదోహనభారస్థితే - స్తథాత్వమ్‌। దుహ్‌ నప్తృనేష్ట్రహో 
తృపోతృ(బ్రాతృజామాతృమాతృపితృదుహిత్ళి ఇతి डू, నిపాతనాద్‌ గుణాభావః। 
కన్వా! తనూజా! 
సి) శ్లో; దుహితా తనయా పుత్రీ 
- అని హలాయుధకోశము (8! నామములను పేర్కొన్నది. 
డి) శో ప్రాహిణోచ్చ మహితం మహాద్యుతిః 
కోసలాధిపతయే పురోధసమ్‌। 
భృత్యభావి దుహితుః పరి(గహా- 
ద్దిశ్యతాం కులమిదం నిమెరితి॥ - రవం. 11-49 
క్రియాదర్భము - వృణుతే - न्स - వరణే' (ఉభయ) ఆత్మనేపదీ, స్వాదిప్రకరణమ్‌, 
సేట్‌, జిత్‌, సకర్శకమ్‌. 
వృణుతే - వృణ్వాతే - వృణ్వతే 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 163 


శ్లో అథ (६६४०७ వరతి వృణాతి చ వృణోతి చ॥ 
త్రీణ్యాత్మనె- పి వరణే వారయత్యపి వృక్షతే। 
వావృత్యతే కీటయతి వ్రీయతే చాపి వృశ్యతి॥ 

- ఇతి ఆఖ్యాతచగ్టికాయామ్‌ 2-1-41 


శ్లో తమర్థమివ భారత్యా - సుతయా యోక్తుమర్హసి। 

అశోచ్యా హి పితుః కన్యా - సదృర్తృప్రతిపాదితా॥। 79 
పదవిభాగము:- తమ్‌, అర్థమ్‌, ఇవ, భారత్యా, సుతయా, యోక్తుమ్‌, అర్హసి 
అశోచ్యా, హి, పితుః, కన్యా, సద్భర్త్శృప్రతిపాదితా। 
అన్వయక్రమము:- తం 'భారత్యా ७0 ఇవి సుతయా యోక్తుమ్‌ అర్హసి! హి 
సదృర్హృప్రతిపాదితా కన్యా పితుః అశోచ్యా (భవతి) 
ప్రతిపదార్థము: - తమ్‌ - ७ శివభగవానుని, భారత్యా - వాక్కుతో, అర్థమ్‌ ఇవ - 
అర్థమునువలె, సుతయా - కొమారితతో, యోక్తుమ్‌ - కూర్చుటకు, అర్హసి - 
తగుదువు, హి - ఏలయన, సదృ్భర్త్హృప్రతిపాదితా - మంచిభర్తకొజికు ఈబడిన, 
కన్యా - కూతురు, పితుః - తండ్రికి, అశోచా 5 (భవతి) - శోకముకలుగనీయదు. 
తాత్పర్యము:- ఆ శివభగవానుని “వాక్కుతో అర్ధమునువలె ' కొమారితతో కూర్చుటకు 
తగుదువు. ఏలయన మంచిభర్తకొజకు ఈబడిన కూతురు తండ్రికి శోకము 
కలుగనీయదు. 


పాఠాన్తరాలు:- 1. సద్భర్శృ - अठ 


విభక్తులు /క్రియలు:- 1. భారత్యా - భారత్యా, భారతీభ్యామ్‌, ६००७६६ ఈకారాన్త ప్రీలింగ 
భారతీశబ్దము. తృ.ఏ. 2. అర్థమ్‌ = అర్థమ్‌, అర్జౌ, ७८९७; ७०००७ $0807 అర్థశబ్దము. ద్వి.ఏ 
.3. సుతయా - సుతయా, సుతాభ్యామ్‌, సుతాభిః; ఆకారాన్త ప్రీలింగ సుతాశబ్దము. <). ०. 4. 
యోక్తుమ్‌ - అవ్యయము 5. అర్హసి - క్రియ 6. ఇవ, హి - అవ్యయాలు 7. సద్భర్రే - సద్భర్రే, 
Sg, ९५85 బుకారాన్త పుంలింగ సద్భర్హృశబ్దము. చ.ఏ. 8. ప్రతిపాదితా - ప్రతిపాదితా, 
ప్రతిపాదితే, ప్రతిపాదితాః; ఆకారాన్త స్రీలింగ ప్రతిపాదితాశబ్దము. ప్ర.ఏ. 9. తమ్‌ - తమ్‌, తౌ, 
తాన్‌; దకారాన్త పుంలింగ తచ్చబ్దము. ద్వి.ఏ. 10. కన్యా - కన్యా, కన్యే, కన్యాః, ७७०००७ స్త్రీలింగ 
కన్యాశబ్దము ప్ర.ఏ. 11. పితుః - పితుః, పిత్రోః, పిత్యాణామ్‌; బుకారాన్త పుంలింగ పితృశబ్దము. 
షఏ. 12. అశోచ్యా - అశోచ్యా, అశోచ్యే, అశోచ్యాఖ ఆకారాన్త స్రీలింగ అశోచ్యాశబ్దము. ప్ర.ఏ. 


82 


164 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


సమాసాలు: - 

1. అశోచ్యా - న శోచ్యా, (నఇ్‌తత్పురుషు అశోచ్యా! 

2. సద్భర్హృప్రతివాదితా - బిభర్తీతి భర్తా సశ్చాసౌ భర్తా సద్భర్తా (కర్మధా.) 

5६) ప్రతిపాదితా (७.७. ) 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 

అత్ర ఉపమామాహ - 'భారత్యా అర్థమ్‌ ఇవి ఇతి భారత్యా శబ్దేన అర్థం 
పదార్భమివ। ఈశ్వరకృతః శబార్భనంబన్గ ఇతి తార్మికాణాం మతవ్‌। 
తదనుసారేశేయముక్తి। యథేశ్వరో జగత్సర్గానన్తరం ४०५७० పరస్పరం యోజయతి, 
తథా భవాన్‌ పార్వతీపరమేశ్వరౌ పరస్పరం యోజయితుమర్హతీత్యర్థః। అత్రోపమయా 
దమృత్యోః పరస్పరోపకర్తృత్వం ధ్వన్యతే। అర్జో హి శబ్లోల్లేఖేనైవ ప్రకాశత ఇతి హి 
వైయాకరణానాం మతమ్‌। యథోక్తం -'న RR ప్రత్యయో లోకే యః 
శబ్దానుగమాద్భతే” ఇతి (వాక్యపదీయే)! శబ్దశ్చార్థప్రకాశేనైవ చరితార్జో భవతీతి 
యథా శబ్దార్థయోః పరస్పరకర్తృత్వం తథాత్రాపీత్యర్థః 1 - ఇతి “వివరణ 
వ్యాఖ్యాయామ్‌. 
ఇట 'రఘువంశమహాకావ్య' ప్రారంభశ్లోకమును అనుసంధానము చేసికొనవలెను. 

శ్లో॥ వాగర్జ్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే 

జగతః పితరౌ వన్దే పార్వతీపరమేశ్వరౌ॥ 

క్రియాదర్భము: - అర్హసి - “అర్హ - పూజాయామ్‌” (పూజించుట) సకర్మకమ్‌, సేట్‌, 
పరస్మైపదీ, భ్వాదిప్రకరణమ్‌(1), లట్‌ - మధ్యమపురుషైకవచనాంతః। 

అర్హసి - అర్హథః - ७५% 
శ్లో; సత్వం ప్రశస్తే మహితే మదీయే వసంశ్చతుర్గో - గ్నిరివాగ్య్యగారే। 

ద్విత్రాణ్యహాన్యర్దసి సోఢుమర్హ - న్యావద్యతే సాధయితుం త్వదర్థమ్‌॥ 
- ర.వం. 5-25 


అవతారికా: - గుణాన్తరమప్యాహ - 9600७४ గుణమును చెప్పుచున్నాడు. 
శ్లో యావన్వేతాని భూతాని - స్థావరాణి చరాణి చ। 
మాతరం కల్పయన్వేనా ¬ మీశో హి జగతః పితా 80 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 165 


పదవిభాగము:- యావన్తి, ఏతాని, భూతాని, స్థావరాణి, చరాణి, చ, మాతరమ్‌, 
కల్పయన్లు, ఏనామ్‌, ఈశః, హి, జగతః, పితా! 
అన్వయ క్రమము: - స్థావరాణి చరాణి చ ఏతాని భూతాని యావన్తి ఏనాం మాతరం 
కల్పయన్లు! హి ఈశః జగతః పితా (అస్తి) 
ప్రతిపదార్థము: - స్థావరాణి - కదలనివియు, చరాణి చ - కదులునవియును 
అగు, ఏతాని - ఈ, భూతాని - భూతములు, యావన్తి - అన్ని ఏనామ్‌ - ఈ నీ 
కొమారితను, మాతరమ్‌ - తల్లినిగా, SP - చేసికొనుగాక, హి - ఏలయన, 
భశః - పరమశివుడు, జగతః - జగత్తునకు, పితా - తండ్రి. 
తాత్పర్యము: - కదలనివియు, కదలునవియును అగు ఈ భూతములన్ని ఈ న్‌ 
కొమారితను తల్లిగా చేసికొనుగాక. ఏలయన పరమశివుడు జగత్తునకు తండ్రి. 
పాఠాన్తరాలు:- 1. జగతః - జగతామ్‌ 
విభక్తులు / క్రియలు: - 1. చ, హి - అవ్యయాలు 2. స్థావరాణి - స్థావరమ్‌, స్థావరే, స్థావరాణి 
అకారాన్న నపుంసకలింగ స్థావరశబ్దము. ప్ర.బ. 3. చరాణి - చరమ్‌, చరే, చరాణి; అకారాన్త 
నపుంసకలింగ చరశబ్దము. ప్ర.బ. 4. యావన్తి - యావత్‌, యావతీ, యావన్తి; తకారాన్త నపుంసకలింగ 
యావత్‌శబ్దము. ప్ర.బ. 5. ఏతాని - ఏతత్‌, ఏతే, ఏతాని; దకారాన్త నపుంసకలింగ ఏతచ్చబ్దము. 
ప్ర.బ. 6. భూతాని - భూతమ్‌, భూతే, భూతాని; అకారాన్త నపుంసకలింగ భూతశబ్దము. ప్ర.బ. 7. 
ఏనామ్‌ - ఏనామ్‌, ఏనే, ఏనా; దకారాన్త (६9०6 ఏతచ్చబ్దము. ద్వి.ఏ. 8. మాతరమ్‌ - మాతరమ్‌, 
మాతరౌ, ४००१९३; బుకారాన్త (७8०6 మాతృశబ్దము. 0५९०. 9. కల్పయన్లు - క్రియ 10. ఈశః 
- ఈశః, ఈశౌ, ఈశాక అకారాన్త పుంలింగ ఈశశబ్దము. (४.8. 11. జగతః - జగతః, జగతోః, 
జగతామ్‌; తకారాన్త నపుంసకలింగ జగత్‌శబ్దము. షఏ. 12. పితా - పితా, పితరౌ, పితరః; 
బుకారాన్త పుంలింగ పితృశబ్దము. (४.०. 
సంధులు: - 
1. యావన్తి + ఏతాని - యావన్యేతాని - యణాదేశసస్థిః। 
2. కల్పయన్లు + ఏనామ్‌ - కల్పయన్యేనామ్‌ - యణాదేశసన్థిః। 
ఇకో యణచి (సూ. 6-1-74) ఇ,ఉ,బు,ఇ వర్ణములకు అసవర్ణమైన 
అచ్చుపరముగా నున్నప్పుడు క్రమముగా య్‌,వ్‌,ర్‌,ల్‌ (యణ్‌) అనునవి 
ఆదేశమగును. 
3. ఈశః + హి - ఈశో హి (ఉత్వాదేశః) 


83 


166 మహాకవి శ్రీకాలిదాసవిరచి తకు మారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. మాతా (६. ) 
ఎ) బుకారాన్త (७० మాతృశబ్దము. ప్ర. ఏకవచనాంతః। 
బి) మాన్యతే పూజ్యతే యా तेण మాన్‌ పూజాయామ్‌, నప్పు... దుహిత్ఫ్ళ' 
- ఇతి తృచ్‌ నిపాత్యతే। స్వస్రాదిత్వాట్టాప్‌ న। 
సి శో అమ్బా సవిత్రీ జననీ చ మాతా... 
- అని హలాయుధకోశము “4 నామములను పేర్కొన్నది. 
డి) శ॥ 'జనకో జన్మదాతృత్వాత్‌ పాలనాచ్చ పితా స్మృతః। 
గరీయాన్‌ జన్మదాతుశ్చ యో- న్నదాతా పితా మునే! 
వినాన్నాన్నశ్వరో దేహో న నిత్యః పితురుద్భవః। 
తయోః శతగుణే మాతా పూజ్యా మాన్యా చ వన్దితా। 
గర్భధారణపోషాభ్యాం సా చ తాభ్యాం గరీయసీ!” 
- ఇతి ७५७ 
ఇ) “స గురుర్యః క్రియాః కృత్వా వేదమస్మై ప్రయచ్చతి। 
ఉపనీయ దదద్వేదమాచార్యః స ప్రకీర్తితః 
ఏకాదశ ఉపాధ్యాయా బుత్విగ్‌ యజ్ఞకృదుచ్యతే। 


ఏతే మాన్యా యథాపూర్వమేభ్యో మాతా గరీయసీ! - ఇతి గారుడే। 
ఎఫ్‌) 'గురూణామపి సర్వేషాం పూజ్యాః ॐ) విశేషతః। 
తేషామాద్యాస్రయః ్రేష్టాస్తేషాం మాతా సుపూజితా॥ - ఇతి కౌర్మే 


- ఇతి హలాయుధకోశవ్యాఖ్యాయామ్‌. 
క్రియాదర్భము:- కల్పయన్తు - కృపూ - సామర్థ్య” సమర్జ్భుడగుట. ఆత్మనేపదీ, 
అకర్మ్శకమ్‌, సేట్స్‌ భ్వాదిప్రకరణమ్‌ (1), ణిజన్లాత్‌, పరస్మై! పదీ - లోట్‌ - 
(ప్రథమపురుషబహువచనాంతః। 

కల్పయతు - కల్పయతామ్‌ - కల్పయన్తు. 


శ్లో॥ ప్రణమ్య శితికణ్ఞాయ - విబుధాస్తదనన్తరమ్‌। 
చరణౌ రజ్ఞయన్త్వస్యా - శ్పూడామణిమరిచిభిః॥। 81 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 167 


పదవిభాగము:- ప్రణమ్య, శితికణ్ఞాయ, విబుధాః, తదనన్తరమ్‌, చరణా, రళ్టయన్తు, 
అస్యాః, చూడామణిమరీచిభిః। 
అన్వయక్రమము:- విబుధాః శితికణ్ణాయ ప్రణమ్య తదనన్తరమ్‌ అస్యాః చరణా 
చూడామణిమరీచిభిః ४० 
ప్రతిపదార్థము: - విబుధాః - దేవతలు, శితికణ్ఞాయ - శివునికొణకు, ప్రణమ్య - 
నమస్మరించి, తదనన్తరమ్‌ - ఆ పిమ్మట, అస్యాః - ఈ నీ కొమారితయొక్క 
చరణౌ - పాదములను, చూడామణిమరీచిభిః - శిఖారత్నకాంతులచేత, ठ 
- వన్నె పెట్టుదురుగాక! 
తాత్పర్యము: - దేవతలు పరమశివునికొబకు నమస్కరించి, పిమ్మట ఈ నీ 
కొమారితయొక్క పాదములను శిఖారత్నకాంతుల చేత వన్నెపెట్టుదురుగాక! 
పాఠాన్తరాలు - 1. 50) - ०६०७४९ 
విభక్తులు / క్రియలు:- 1. విబుధాః - విబుధః, విబుధౌ, విబుధాః; అకారాన్త పుంలింగ 
విబుధశబ్దము. ప్ర.బ. 2. శితికణ్ఞాయ - శితికణ్ణాయ, శితికణ్ఞాభ్యామ్‌, శితికణ్ణేభ్యః, అకారాన్త పుంలింగ 
శితికణ్ధశబ్దము. చ.ఏ. 3. ప్రణమ్య ~ అవ్యయము 4. తదనన్తరమ్‌ - క్రియావిశేషణము 5. అస్యాః 
- అస్యాః, అనయోః, ఆసామ్‌; మకారాన్త ప్రీలింగ “ఇదమ్‌'శబ్దము. షఏ. 6. చరణౌ - చరణ, 
చరణౌ, చరణాన్‌; అకారాన్త పుంలింగ చరణశబ్దము. ద్విద్వి 7. చూడామణిమరీచిభిః - ...మరీచినా, 
...మరీచిభ్యామ్‌, ...మరీచిఖిః; ఇకారాన్త పుంలింగ...మరీచిశబ్దము. తృ.బ. 8. రజ్ఞాయన్తు - క్రియ 
- ६०३०४ 
సమాసాలు / విగ్రహవాక్యాలు: 

1. శితికణ్ణాయ - 885 ४६७ యస్య (०६08०) సః, 8४४६३१, తస్మై! 

కియాయోగే చతుర్ధి” 
2. తదనన్తరమ్‌ - తస్మాద్‌ అనంతరమ్‌, తదనన్తరమ్‌। (5६ ७.) 
3. చూడామణిమరీచిఖిః - చూడాయాః మణయః, తేషాం మరీచయః (షత.) 
చూడామణిమరీచయః, 88 

సంధులు: - 

1. విబుధాః + తదనన్తరమ్‌ - విబుధాస్తదనన్తరమ్‌ - విసర్గసన్థిః। 

2. ठ + అస్యాః ¬ రజ్ట్వ్యయన్త్వస్యాః - యణాదేశసన్థిః। 

3. అస్యాః + చూడామణి - ...అస్యాశళ్చూడామణి... - శ్చుత్వసస్టిః 

ధ 


84 


168 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


పదవ్వ్యుత్సత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు 
1. చూడామణిః - (పుం.) - 
ఎ) చూడా శిరోభూషణం ముకుటకిరీటాదికం 

తత్ర స్థితో 5४8३ శాకపార్ధివాదిత్వాత్‌ సమాసః। 
బి) 'తతశ్వూడామణిం నిష్మమజ్బదే 85९००८) छी? 
సి) “5००००७० చ విద్వాంసో వదన్తి శిరసి స్థితమ్‌” 

- అని హలాయుధకోశము 

డి) “సూర్యగ్రహః సూర్యవారే సోమే సోమగ్రహస్తథా। 

చూడామణిరయం యోగస్తత్రానన్తం ఫలం స్మృతమ్‌॥” 

అన్యస్మాద్‌ గ్రహణాత్‌ కోటిగుణమత్ర ఫలం లభేత్‌! 

- ఇతి హలాయుధకోషవ్యాఖ్యాయామ్‌। 
క్రియాదర్శము:- ०६०७७ - 6६ - రాగే” (రంగువేయుట), సకర్మకమ్‌, అనిట్‌, 
(ఉభయ), పరస్మై! పదీ, ణిజన్నాత్‌, లోట్‌ - ప్రథమపురుషబహువచనాంతః। 

రళజ్ఞ్యయతు / రజ్ఞయతాత్‌ - SoD - 0६६०७०४. 


శ్లో॥ ఉమా వధూర్భవాన్‌ దాతా - యాచితార ఇమే వయమ్‌! 
వరశ్శమ్భురలం హ్యేష ¬ త్వత్కులోద్భూతయే విధిః 82 

పదవిభాగము:- ఉమా, వధూః, భవాన్‌, దాతా, యాచితారః, ఇమే, వయమ్‌, 
వరః, శమ్భుః, అలమ్‌, హి, ఏషః, త్వత్ములోద్భూతయే, విధిః 
అన్వయక్రమము:- ఉమా వధూః, భవాన్‌ దాతా, ఇమే వయం యాచితారః, 
శమ్మ్భుః వరః, ఏషః విధిః త్వత్ములోద్భూతయే అలమ్‌ హి! 
ప్రతిపదార్థము: - ఉమా - పార్వతీదేవి, వధూః - పెండ్లికూతురు, భవాన్‌ - 
మీరు (నీవు), దాతా - కన్యాదాతవు, ఇమే + వయమ్‌ - ఈ మేము, యాచితారః 
- వేడువారము, శమ్ముః - పరమశివుడు, వరః - పెండ్లికుమారుడు, ఏషః విధిః 
- ఈ RPA, త్వత్ములోద్భూతయే ష్‌ వంశౌన్నత్యముకొటకు, అలమ్‌ - చాలును, 
హి - గదా! 
తాత్పర్యము: - పార్వతీదేవి పెండ్లికూతురు. నీవు కన్యాదాతవు. మేము వేడువారము. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 169 


పరమశివుడు పెండ్లికుమారుడు. ఈ సామగ్రి నీ వంశౌన్నత్యముకొబకు 
చాలునుగదా! 
విభక్తులు / క్రియలు: - 1. అలమ్‌, హి - అవ్యయాలు 2. ఉమా - ఉమా, ఉమే, ఉమాః ; 
७००० (४७०१ ఉమాశబ్దము. ్ర.ఏ. 3. వధూః - వధూః, వధ్వౌ, వధ్వః; ఊకారాన్త ప్రీలింగ 
వధూశబ్దము. 6.9. 4. భవాన్‌ - భవాన్‌, భవనౌ, భవన్తః; తకారాన్త పుంలింగ భవత్‌శబ్దము. 
ప్ర.ఏ. 5. దాతా - దాతా, దాతారౌ, దాతారః; బుకారాన్త పుంలింగ దాతృశబ్దము. ప్ర.ఏ. 6. ఇమే 
- అయమ్‌, ఇమౌ, ఇమే; మకారాన్త పుంలింగ “ఇదమ్‌'శబ్దము (ప్ర.ఏ. 7. వయమ్‌ - అహమ్‌, 
ఆవామ్‌, వయమ్‌; Ss “అస్మచ్చబ్దము. ప్ర.బ. 8. యాచితారః - యాచితా, యాచితారౌ, 
యాచితారః; బుకారాన్త పుంలింగ యాచితృశబ్దము. ప్ర.బ. 9. శమ్ముః - శమ్ముః, శమ, శమృవః 
ఉకారాన్త పుంలింగ “శమ్ము'శబ్దము. ७.&. 10. వరః - వరః, వరౌ, వరాః అకారాన్త పుంలింగ 
వరశబ్దము. ప్ర.ఏ. 11. విధిః - విధిః విధీ, 94098; ఇకారాన్త పుంలింగ విధిశబ్దము. ప్ర.ఏ. 12. 
త్వత్ములోద్భూతయే - ...భూతయే, ...భూతాభ్యామ్‌, ...భూతిభ్యః; ఇకారాన్త (७७० 
...భూతిశబ్దము.చ.ఏ. 
సమాసాలు: - 
1. త్వత్ములోద్భూతయే - తవ కులం త్వత్ములమ్‌ (షత), త్వత్ములస్య ఉద్భూతిః 
(షత.) త్వత్ములోద్భూతిః, తస్యై! 
సంధులు: - 
1. వధూః + భవాన్‌ - వధూర్భవాన్‌ = విసర్గసస్థిః। 
2. యాచితారః + ఇమే - యాచితార ఇమే - విసర్లలోపసన్థిః 
. వరః + శమ్ముః ¬ వరశ్శమృుః - విసర్గాదేశః, వా శరి। 
र శమ్ముః + అలమ్‌ - శమ్మురలమ్‌ ఆ 968695 
హి + ఏషః - హ్యేష - యణాదేశసస్థిః। 
- ఏషః + త్వత్‌...- ఏష త్వత్‌ ... - సులోపః। 
7. కుల + ఉద్భూతయే - కులోద్భూతయే = గుణసస్థిః 
వా శరి (సూ 8-3-36) శషస వర్ణములు పరముగా నున్నప్పుడు విసర్గమునకు 
శషసలు వికల్పముగ వచ్చును. రాని పక్షమున విసర్గమునకు విసర్గమే 
వచ్చును. 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావప్రయోగాలు: - 
1. అలమ్‌ - అవ్యయకోషః (116) 
“అలం భూషణపర్వ్యాప్తిశక్తివారణని షేధేషు।” 


0 ७ > లు 


85 


170 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 

1. భూషణే - అలంకారః అలంకృత్య। 

2. పర్యాప్తా - అలమస్యస్య ధనమ్‌! పర్యాప్తమస్తీత్యర్థః। 

3. శకౌ - అలం మల్లో మల్లాయ। మల్లో- యం మల్లాన్తరేణ సాకం యోద్దుం 
శక్త ఇత్యర్థః। “అన్యథా ప్రాతరాశాయ కుర్యామ త్వామ్‌ అలం వయమ్‌” (భ.కా. 
8-98) 

4. వారణే - “అలం మహీపాల తవ [శ్రమేణ - ° ర.వం. 2-34 

5. నిషేధే - 'ఆలప్యాలమ్‌ ఇదం బభ్రోర్యత్స దారాన్‌ అపాహరత్‌ (మాఘే 2-40) 
అలంకృత్వా! 


శ్లో అస్తోతుః స్తూయమానస్య - వన్స్యస్యానన్యవన్టినః। 
సుతాసంబన్థవిధినా - భవ విశ్వగురోర్గురుః॥। 83 

పదవిభాగము:- అస్తోతుః, స్హాయమానన్య, వన్మ్యన్య, ७७७७७४, 
సుతాసంబన్థవిధినా, భవ, విశ్వగురోః, గురుః 
అన్వయక్రమము:- ORs స్తూయమానస్య HSS అనన్యవన్దినః విశ్వగురోః 
సుతాసంబన్టవిధినా గురుః భవ। 
ప్రతిపదార్థము: - అస్తోతుః - స్తుతింపనివాడై, ८७९०७०००७६ - స్తుతింపబడుచున్న 
వాడును, అనన్యవన్దినః - ఒరులకు మొక్కనివాడై, వన్వస్య - ७०८७ 
మొక్కబడువాడును అగు, విశ్వగురోః - జగత్సితకు, సుతాసంబన్టవిధినా - 
కొమారితను ఇచ్చుట అను కార్యముచే, గురుః - పెద్దవు, భవ - అగుము. 
తాత్పర్యము: - స్తుతింపనివాడై స్తుతింపబడుచున్నవాడును, ఒరులకు మొక్కనివాడై 
wo (మొక్కబడువాడును అగు జగత్సితకు కొమారితను ఇచ్చుట అను 
కార్యముచే పెద్దవు అగుము. 
పాఠాన్తరాలు:- 1. HS - వరస్య 
విభక్తులు / క్రియలు :- 1. అస్తోతుః - అస్తోతుః, అస్తోత్రోః, అస్తోత్తూణామ్‌; బుకారాన్త 
పుంలింగ అస్తోతృశబ్దము. ష.ఏ. 2. సూయమానస్య - స్తూయమానస్య, స్తూయమానయోః, 
స్తూయమానానామ్‌; అకారాన్త పుంలింగ స్తాయమాన శబ్దము. ష ఏ. 3. 5 ¬ रुळ, ॐ 
వన్వానామ్‌; అకారాన్త పుంలింగ వన్హ్రృశబ్దము. షఏ. 4. అనన్యవస్దినః - అనన్యవన్దినః, అనన్యవన్దినోః 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 171 


అనన్యవన్దినామ్‌; 65०००७ పుంలింగ అనన్యవన్టిన్‌ శబ్దము २७. 5. విశ్వగురోః - విశ్వగురోః, 
విశ్వగుర్వోః, విశ్వగురూణామ్‌; ఉకారాన్త పుంలింగ విశ్వగురుశబ్దము. ४.०. 6. సుతాసంబన్గవిధినా 
- ...విధినా, ...విధిభ్యామ్‌, ...విధిభిక ఇకారాన్త పుంలింగ ...విధిశబ్బము. తృ.ఏ. 7. గురుః - 
గురుః, గురూ, గురవః; ఉకారాన్త १७०७०१ గురుశబ్దము. (४.9. 8. భవ - క్రియ. 
సమాసాలు / విగ్రహవాక్యాలు: - 

1. అస్తోతుః - స్తాతీతి స్తోతా, న స్తోతా అస్తోతా, (నజోత్పురుషు తస్య! 
. స్తూయమానస్య - స్తూయతే ఇతి స్తోయమాన,, తస్య 
५ SS - వన్టితుం యోగ్యః వన్ధ్వః, తస్య! 
- అనన్యవన్గినః - అన్యం వనతే తచ్చీలః ७४९४४), ణి నిప్రత్యయః। 
అన్యవస్టీ (నజ్‌తత్పురుషు అనన్యవన్షీ, తస్య 
» విశ్వగురోః - విశ్వస్య గురుః (షత.) విశ్వగురుః, తస్య 
. సుతాసంబంధవిధినా - సుతాయాః సమృన్దః (షత.) సుతాసమృన్దః, తస్య 

విధిః (ష.త.) సుతాసమృన్దవిధిః, తేన। 

సంధులు: - 

1. SSSI + అనన్యవన్దినః - వన్స్వస్యానన్యవన్షినః - Sool] 

2. విశ్వగురోః + గురుః - 2०6१९४8 - 25859 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
1. శ్వశురస్యాపి గురుత్వం స్మృతి ప్రసిద్ధమ్‌। యథా హి- 
“శ్లో పిత్రాదయస్రయో భ్రాతా పితుర్మాతామహస్తథా। 86 

జ్యేష్టభ్రాతా మాతులశ్చ శ్వశురో గురవస్తిమే।॥[” ఇతి। 
- ఇతి 'వివరణమ్‌” వ్యాఖ్యాయామ్‌. 

క్రియాదర్శము:- భవ - “భూ - సత్తాయామ్‌” - లోట్‌ - మధ్యమపురుషైకవచనాంతః 

భవ / భవతాత్‌ - భవతమ్‌ - భవత. 


Oo OIA HON 


శ్లో॥ 25००8१ దేవర్నా - పారే २४४६१४६ 
లీలాకమలపత్రాణి - గణయామాస పార్వతీ॥ 84 
పదవిభాగము:- ఏవంవాదిని, దేవర్నా పార్ఫ్వే, పితుః, అధోముఖీ, లీలాకమల 
పత్రాణి, గణయామాస, పార్వతీ; 


172 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


అన్వయ క్రమము: - దేవర్నౌ ఏవంవాదిని (సతి) పార్వతీ పితుః नष्ठ) అధోముఖీ 
(సతీ) లీలాకమలపట్రాణి గణయామాస। 
ప్రతిపదార్థము:- దేవర్నౌ - అంగిరోముని (సతిసప్తమి), ఏవంవాదిని - ఇట్లు 
చెప్పుచున్నవాడు కాగా, పార్వతీ - పార్వతీదేవి, పితుః - తండ్రికి, పార్వ్వే అ 
సమీపమున, అధోముఖీ - తలవంచుకొన్నదై, లీలాకమలపత్రాణి - విలాసకమలము 
యొక్క దళములను, గణయామాస - లెక్కించెను. 
తాత్పర్యము:- అంగిరోముని ఇట్లు చెప్పుచున్నవాడగుచుండ పార్వతీదేవి తండ్రికి 
సమీపమున తలవంచుకొన్నదై విలాసకమలముయొక్క దళములను లెక్కించెను. 
విభక్తులు / క్రియలు: - 1. దేవర్నౌ - దేవర్నౌ దేవర్యోః, దేవర్షిషు; ఇకారాన్త పుంలింగ దేవర్షిశబ్దము. 
స.ఏ. 2. ఏవంవాదిని - ఏవంవాదిని, ఏవంవాదినోః, ఏవంవాదిషు; నకారాన్త పుంలింగ 
ఏవంవాదిన్‌శబ్దము. స.ఏ. 3. పార్వతీ - పార్వతీ, పార్వత్యౌ, పార్వత్యః ఈకారాన్త (७०७6 
పార్వతీశబ్దము. ७5.9. 4. పితుః - పితుః, పిత్రోః, పిత్రాణామ్‌; బుకారాన్త పుంలింగ పితృశబ్దము. 
షఏ. 5. పారే - పార్చ్వే, పార్వయోః, పార్య్వేషు; అకారాన్త పుంలింగ పార్వశబ్దము స.ఏ. 6. 
అధోముఖీ - అధోముఖీ అధోముఖ్యౌ, ७६४०११; ఈకారాన్త స్త్రీలింగ అధోముఖీశబ్దము. ప్ర.ఏ. 
7. లీలాకమలపత్రాణి - ...పత్రమ్‌, ...పత్రే, ...పత్రాణి; అకారాన్త నపుంసకలింగ ... పత్రశబ్దము. 
ద్విబ. 8. గణయామాస - క్రియ - లిట్‌ - ణిజన్లాత్‌. 
సమాసాలు / విగ్రహవాక్యాలు: - 

1. ఏవంవాదిని - ఏవం వదతీతి ఏవంవాదీ (కృ.వృ.) తస్మిన్‌! 

2. దేవర్నా - దేవశ్చాసౌ బుషిశ్చ - దేవర్షి (కర్మథా.), తస్మిన్‌! 

3. అధోముఖీ - అధః ముఖం యస్యాః (७४०१११०३) సా। 

4. లీలాకమలపత్రాణి - లీలాయై కమలమ్‌ - లీలాకమలమ్‌ (చ.త.). 

లీలాకమలస్య పత్రాణి (షత.) తాని 

సంధులు: - 

1. పితుః + అధోముఖీ - పితురధోముఖీ - విసర్గ 

2. అధః + ముఖీ - అధోముఖీ - Dn 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: 
1. పితా - (బు.) (పుం.) 
ఎ) పాతి రక్షత్యపత్యం యః। “పా - రక్షణే + నప్పృ...దుహిత్ళ' ७8 తృచ్‌ ప్రత్యయేన 
నిపాతనాత్‌ २°६१ 


సనిః॥ 
ळं 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 173 


బి) శ్వ “అన్నదాతా భయత్రాతా యస్య కన్యా వివాహితా। 

జనితా చోపనేతా చ పజ్బొతే పితరః స్మృతాః” - ఇతి చాణక్యః। 
9) శో “కన్యాదాతాన్నదాతా చ జ్ఞానదాతాభయ ప్రదః। 

జన్మాదో మన్రదో జ్యేష్టభ్రాతా చ పితరః స్మృతాః॥।” - ఇతి బ్రహ్మవైవర్త! 
డి) శో “మాన్యః పూజ్యశ్చ సర్వేభ్యః సర్వేషాం జనకో భవేత్‌! 

అహోయస్య ప్రసాదేన సర్వాన్‌ పశ్యతి మానవః। 

శ్లో; జనకో జన్మదాతా చ రక్షణాచ్చ పితా నృణామ్‌। 

తాతో వస్తీర్ణకరణాత్‌ కలయా సా ప్రజాపతిః” - ఇతి (బ్రహ్మవైవర్త! 
ఇ) శ్లో “ఉపాధ్యాయః పితా छे భ్రాతా చైవ మహీపతిః। 

మాతులః శ్వశురస్తాతా మాతామహపితామహౌ। 

బన్ఫుజ్యేష్టపితృవ్యశ్చ పుంస్వేతే గురవః స్మ తాః” - ఇతి కౌర్మే 
ఎఫ్‌) 1. ఆవుకస్తు పితా.... అని హలాయుధకోశము (99) 
2. ...వప్తా చ తాతో జనకః పితా చ - అని హలాయుధకోశము (504) 
2. అత్ర దేవర్షీణాం పితుశ్చ వచనాకర్ణనకౌతుకాత్‌ పితృపార్వవర్తిన్యా దేవ్యా లజ్ఞాఖ్యో 
భావో- నేన వాక్యేన ధ్వన్యతే। అలక్ష్యక్రమో లక్ష వక్రమశ్చేతి ద్వివిధో హి ధ్వనిః। 
తత్ర రసభావాదిధ్వనిరలక్ష ్యక్రమః Sg భావధ్వనిర్లక్ష్యక్రమ ఏవ। 
లీలాకమలపత్రగణనాధోముఖత్వాభ్యాం 65४8 లజ్ఞాయాః ప్రతీత్యనుదయాత్‌ 
పూర్వానురాగతపశ్చర్యాద్యనుసన్ధాన క్రమేణ ప్రతీతేశ్చ। తీలాపత్రగణనమధో ముఖత్వం 
చ లజ్ఞాయా అనుభావః, దేవర్షి వాక్యమాలమృ్బనవిభావః। పితృపార్వవర్తనముద్దీపన 
విభావః। - ఇతి 'వివరణమ్‌” వ్యాఖ్యాయామ్‌। 
క్రియాదర్భము:- గణయామాస - “గణ - సంఖ్యానే” లిట్‌ - ప్రథమపురుషైక 
వచనాంతః। ణిజన్లాత్‌ - 

గణయామాస - గణయామాసతుః - గణయామాసుః 


అవతారికా:- హిమవతః కన్యాదానకల్పః - హిమవంతుడు కన్యాదానము 
చేయసంకల్పించుట 


174 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


శ్లో శైలః సంపూర్ణకామో- పి - మేనాముఖముదైక్షత। 
ప్రాయేణ గృహిజీనేత్రాః - కన్యార్థేషు కుటుమ్బినః॥। 85 

పదవిభాగము:- శైలః, సంపూర్ణకామః, అపి, మేనాముఖమ్‌, ఉదైక్షత, Res, 
గృహిణీనేత్రాః, కన్యార్ధేషు, కుటుమ్బినః। 
అన్వయ క్రమము:- Bot సంపూర్ణకామః అపి మేనాముఖమ్‌ ఉదైక్షత। (తథాహి) 
ప్రాయేణ కుటుమ్బినః కన్యార్ధేషు గృహిణీనేత్రాః భవన్తి! 
ప్రతిపదార్థము: - శైలః - హిమవంతుడు, సంపూర్ణకామః అపి - సిద్ధమైన ఇచ్చ 
గలవాడు ఐనను, మేనాముఖమ్‌ - భార్యయగు మేనాదేవిమోమును, ఉదైక్షత - 
చూచెను, ప్రాయేణ - తబుచుగా, కుటుమ్బినః - గృహస్థులు, కన్యార్థేషు - కన్యా 
ప్రయోజనములందు, గృహిణీనేత్రాః - ఇల్లాలే కన్నుగా గలవారుగ, (భవన్తి) - 
అగుచున్నారు. 
తాత్సర్యము: - హిమవంతుడు సిద్ధేచ్చగలవాడయినను భార్యయగు మేనాదేవి 
మోమును చూచెను. గృహస్థులు కన్యాప్రయోజనములందు ఇల్లాలే కన్నుగా 
గలవారగుదురు. 
పాఠాన్తరాలు:- 1. నేత్రాః - తంత్రాః 2. కన్యార్థేషు ¬ కన్యార్ధే హి 
విభక్తులు / క్రియలు :- 1. శైలః - శైలః, శైలౌ, శైలాః అకారాన్త పుంలింగ శైలశబ్దము. (ప్ర. ఏ. 
2. సంపూర్ణకామః - సంపూర్ణకామః, సంపూర్ణకామౌ, సంపూర్ణకామాః; అకారాన్త పుంలింగ 
సంపూర్ణకామశబ్దము. (७.७. 3. మేనాముఖమ్‌ - మేనాముఖమ్‌, మేనాముఖే, మేనాముఖాని; అకారాన్త 
నపుంసకలింగ మేనాముఖశబ్దము. ద్విఏ. 4. ఉదైక్షత - క్రియ 5. ప్రాయేణ - అవ్యయము 6. 
కుటుమ్బినః - కుటుమ్బీ, కుటుమ్బినౌ, కుటుమ్బినః; నకారాన్త పుంలింగ కుటుమ్మిన్‌శబ్దము. (ప్ర.బ. 
7. కన్యార్ధేషు - కన్యార్ధే, కన్యార్థయోః, కన్యార్థేషు;, అకారాన్త పుంలింగ కన్యార్థశబ్దము. స.బ. 8. 
గృహిణీనేత్రాః - గృహిజీనేత్రః గృహిణీనేత్రౌ, గృహిణీనేత్రాః అకారాన్త పుంలింగ ... నేత్రశబ్దము. 
ప్ర.బ. 
సమాసాలు: - 

1. సంపూర్ణకామః - సంపూర్ణః కామః యస్య (బహువ్రీహిఐ సః 

2. మేనాముఖమ్‌ - మేనాయాః ముఖమ్‌ (షత. ) మేనాముఖమ్‌। 

3. కన్యార్థేషు - కన్యానామ్‌ ७ए% - కన్యార్థాః (షత.) తేషు! 

4. గృహిణీనేత్రాః - గృహిణీ నేత్రం యేషాం (బహుప్రీహిః) తే గృహిణీనేత్రాః 


రామోరావిరచితమృణాలినీవ్యాఖ్యాసహితమ్‌ 175 


సంధులు: - 
1. సంపూర్ణకామః + అపి - సంపూర్ణకామో- పి - ఉత్వాదేశః, పూర్వరూపసస్థిః 
2. కన్యా + छठ? ¬ కన్యార్ధేషు ¬ సవర్ణదీర్ణసన్థిః। 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 

1. గృహిణీ (ప్రీ) - 

ఎ) గృహం గృహస్వామిత్వమస్యస్యా ఇతి। ఇని జీప్‌ చ। భార్యా. 

బి) दुग గృహిణీ సచివః సఖీ మిథః ప్రియశిష్యా లలితే కలావిధా। 

కరుణావిముఖేన మృత్యునా హరతా త్వాంకింన మే హృతమ్‌॥ 

- ఇతి రఘువంశే 8 - 67 
సి) గృహం గృహకార్యం సాధ్యతయా- స్యస్యా ఇతి, ఇని జీప్‌ చ। గృహకర్శకుశలాప్త్రీ 
డి) శో॥“శుశ్రూషస్వ గురూన్‌ కురు ప్రియసఖీవృత్తిం సపత్నీజనే 

భర్తుర్విప్రకృతాపి రోషణతయా మా స్మ ప్రతీపం గమః। 

భూయిష్టం భవ దక్షిణా పరిజనే భోగేష్వనుత్సేకినీ 

యాన్యేవం గృహిణీపదం యువతయో వామాః కులస్యాధయః।” 

- ఇతి శాకున్తలే - చతుర్దాబ్మే 

ఇ) శ్లో॥ దారాః క్షేత్రం కలత్రం చ భార్యా సహచరీ వధూః। 

సధర్మచారిణీ పత్నీ జాయా చ గృహిణీ గృహాః॥ 494 

- అని హలాయుధకోశము LT నామములను పేర్కొన్నది. 

ఎఫ్‌) గృహిణీ - గృహణీ 
క్రియాదర్శము:- ఉదైక్షత - ఉత్‌ - ఉపసర్గ, “ఈక్ష - దర్శనే” (దర్శించుట), 
సకర్శకమ్‌, సేట్‌, ఆత్మనేపదీ, భ్వాదిప్రకరణమ్‌ (1), లజ్‌ - ప్రథమపురుషైక 
००४5. ఉదైక్షత - ఉదేక్షేతామ్‌ - ఉదేక్షన్త. 





శ్లో మేనే మేనాపి తత్‌ సర్వం - పత్యుః కార్యమభీప్పితమ్‌। 
భవన్యవ్యభిచారిణ్యో - భర్తురిష్టే పతివ్రతాః॥। 86 
పదవిభాగము:- మేనే, మేనా, అపి, తత్‌, సర్వమ్‌, పత్యుః, కార్యమ్‌, అభీప్పితమ్‌, 
భవన్తి, అవ్యభిచారిణ్యః, భర్తు ॐ పతివ్రతాః। 


88 


176 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


అన్వయక్రమము:- మేనా అపి పత్యుః తత్‌ సర్వమ్‌ అభీప్పితం కార్యం మేనే। 
(తథాహి) పతివ్రతాః భర్తుః ఇష్టే అవ్యభిచారిణ్యః, భవన్తి 


ప్రతిపదార్థము: - మేనా అపి - మేనాదేవియును, పత్యుః - భర్తయొక్క అభీప్పితమ్‌ 
- ఇష్టమైన, తత్‌ కార్యమ్‌ సర్వమ్‌ - ఆ కార్యమునంతయు, మేనే - అంగీకరించెను. 
పతివ్రతాః - పతివ్రతలు, భర్తుః - భర్తయొక్క ఇష్టే - కోరికయందు, అవ్యభిచారిణ్యః 
- తప్పనివారు, భవన్తి - అగుదురు. 
తాత్సర్యము:- మేనాదేవియును భర్తయొక్క ఇష్టమైన ఆ కార్యమునంతయు 
అంగీకరించెను. పతివ్రతలు భర్తయొక్క కోరికయందు తప్పనివారుగ అగుదురు. 
పాఠాన్తరాలు:- 1. సర్వమ్‌ - సద్యః 
విభక్తులు / క్రియలు :- 1. మేనా - మేనా, మేనే, మేనా ఆకారాన్త స్రీలింగ మేనాశబ్దము. 
(6.०. 2. పత్యుః - పత్యుః, పత్యోః, పతీనామ్‌; ఇకారాన్త పుంలింగ పతిశబ్దము, హరివత్‌, తృతీయారభ్య 
విశేషణే. 3. తత్‌ - తత్‌, తే, తాని; దకారాన్త నపుంసకలింగ తచ్చబ్దము. ప్రఏ. 4 సర్వమ్‌ - 
సర్వమ్‌, సర్వే సర్వాణి; అకారాన్త నపుంసకలింగ సర్వశబ్దము. ప్రఏ. 5. అభీప్సితమ్‌ - ७६2) ४5०, 
అఖభీప్సితే, అభీప్సితాని; అకారాన్త నపుంసకలింగ అభీప్పితశబ్దము. (४.8. 6. కార్యమ్‌ - కార్యమ్‌, 
కార్యే, కార్యాణి; ७७०००७ నపుంసకలింగ కార్యశబ్దము. ప్ర.ఏ. 7. మేనే - క్రియ, భవన్తి - క్రియ 8. 
పతివ్రతాః - పతివ్రతా, పతివ్రతే, పతివ్రతాః; ७७०००७ స్రీలింగ పతివ్రతాశబ్దము. ప్ర.బ. 9. భర్తుః 
- భర్తుః, భర్రోః భర్తూణామ్‌; బుకారాన్త పుంలింగ భర్త్శృశబ్దము. షఏ. 10. अक्क - ఇష్టే, 
ఇష్టయోః, ఇష్టేషు; అకారాన్త నపుంసకలింగ ఇష్టశబ్దము. స.ఏ. 11. అవ్యభిచారిణ్యః - అవ్యభిచారిణీ, 
అవ్యభిచారిణ్యా, అవ్యభిచారిణ్యః; ఈకారాన్త (७०५ అవ్యభిచారిణీశబ్దము. ప్ర.బ. 
సమాసాలు: - 

1. అవ్యభిచారిణ్యః - న వ్యభిచారిణ్యః (Sef) 

2. పతివ్రతాః - పతిరేవ వ్రతం యాసాం (బహువ్రీహిఐ తాః। 
సంధులు: - 

1. మేనా + అపి - మేనాపి - Sool] 

2. అభి + ఈప్పితమ్‌ - అభీప్పితమ్‌ - సవర్ణదీర్ణసన్థిః। 

3. భవన్తి + అవ్యభిచారిణ్యః - భవన్యవ్యభిచారిణ్యః - యణాదేశసస్థిః। 

4. అవ్యభిచారిణ్యః + భర్తుః - అవ్యభిచారిణ్యో భర్తుః - ఉత్వాదేశః। 

5. భర్తుః + ఇష్టే - భర్తురిష్టే - 2७668 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 177 


పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
1.పతివ్రతా - (స్రీ) 
2) ७७% వ్రతం నియమః అస్యాం, పతివ్రతమస్యా వా! 
పతిశబ్దః పతిసేవాయాం లాక్షణికః। సాధ్వీ, సతీ। 

బి శ్లో॥ ...పతివ్రతా సుచరితా సతీ సాధ్వీ 495 

- అని హలాయుధకోశము “4 నామములను పేరొన్నది. 
అలంకారాలు: - అత్ర శ్లోకే అర్థ్జాన్తరన్యాసాలంకారః। ఇట సామాన్యముచే విశేషము 
సమర్థింపబడినది. 
క్రియాదర్శము: - 1. మేనే - మను - అవబోధనే (తెలియుట) 
సకర్శకమ్‌, సేట్‌, ఆత్మనేపదీ, తనాది ప్రకరణమ్‌ (8), లిట్‌ - ప్రథమపురుషైక 
వచనాంతః। 

మేనే - మేనాతే - మేనిరే 

శ్లో; इन చైనం పురమగ్రయాయీ 

నీచైస్తథో పాచరదర్చితశ్రీః। 

మేనే యథా తత్ర జనస్సమేతో। 

వైదర్భమాగన్తుమజం గృహేశమ్‌॥ - ఇతి రఘువంశే 5-62 
2. భవన్తి - “భూ - సత్తాయామ్‌” ०७ - ప్రథమపురుషైకబహువచనాంతః। 

89 
శ్లో; ఇదమత్రోత్తరం న్యాయ్య - మితి బుద్దా విమృశ్య సః। 
ఆదదే వచసామన్తే - మజ్జలాలంకృతాం సుతామ్‌॥ 87 

పదవిభాగము:- ఇదమ్‌, అత్ర, ఉత్తరమ్‌, న్యాయ్యమ్‌, ఇతి, బుద్దా, విమృశ్య, సః 
ఆదదే, వచసామ్‌, అన్తే, మంగలాలంకృతామ్‌, సుతామ్‌। 
అన్వయక్రమము:- సః వచసామ్‌ అన్తే 'అత్ర ఇదం న్యాయ్యమ్‌ ఉత్తరమ్‌” ఇతి 
బుద్ధ్యా విమృశ్య మంగలాలంకృతాం సుతామ్‌ ఆదదే। 
ప్రతిపదార్థము:- సః - ఆ హిమవంతుడు, వచసామ్‌ - (అంగిరోముని) 
మాటలయొక్క, అన్తే - చివరయందు, ७७ - ఈ విషయమున, ఇదమ్‌ - ७७, 
న్యాయ్యమ్‌ - న్యాయమయిన, ఉత్తరమ్‌ - ప్రత్యుత్త్రరము, ఇతి - అని, బుద్దా - 


178 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


బుద్ధిచేత, విమృశ్య - ఆలోచించి, మంగలాలంకృతామ్‌ - మంగళకరముగ 
అలంకరింపబడిన, సుతామ్‌ - కొమారితను, ఆదదే - చేతులతో పట్టుకొనెను. 
తాత్సర్యము:- ఆ హిమవంతుడు మునిమాటలయొక్క చివరయందు ఈ 
విషయమున ఇది న్యాయమైన ప్రత్యుత్తరమని బుద్ధిచేత ఆలోచించి మంగళకరముగ 
ఆలంకరింపబడిన కొమారితను చేతులతో పట్టుకొనెను. 
విభక్తులు / క్రియలు:- 1. సః - సః, తౌ, తే దకారాన్త పుంలింగ తచ్చబ్దము. (ప్ర.ఏ. 2. 
వచసామ్‌ - వచసః, వచసోః, వచసామ్‌; సకారాన్త నపుంసకలింగ వచశ్ళబ్దము. షబ. 3. అన్తే - 
అన్తే, అనయోః, ७७७; అకారాన్న నపుంసకలింగ అన్తశబ్దము. స.ఏ. 4. అత్ర, ఇతి - అవ్యయాలు 
5. ఇదమ్‌ - ఇదమ్‌, ఇమే, ఇమాని; మకారాన్త నపుంసకలింగ ఇదమ్‌ శబ్దము. ప్ర.ఏ. 6. న్యాయ్యమ్‌ 
- న్యాయ్యమ్‌, న్యాయ్యే, న్యాయ్యాని; అకారాన్త నపుంసకలింగ న్యాయ్యశబ్దము, ప్ర.ఏ. 7. ఉత్తరమ్‌ 
- ఉత్తరమ్‌, ఉత్తరే, ఉత్తరాణి; అకారాన్త నపుంసకలింగ ఉత్తరశబ్దము. ४0.०. 8. బుద్దా - బుద్ధా, 
బుద్ధిభ్యామ్‌, ६०९६४ ఇకారాన్త ప్రీలింగ బుద్ధిశబ్దము. తృ.ఏ. 9. విమృశ్య - అవ్యయము 10. 
మంగలాలంకృతామ్‌ - ...కృతామ్‌, ...కృతే, ...కృతాః ఆకారాన్త ప్రీలింగ ...కృతాశబ్దము. ద్వి.ఏ. 
11. సుతామ్‌ - సుతామ్‌, సుతే, సుతాః; ఆకారాన్త (३०7 సుతాశబ్దము. ద్వి..ఏ 12. ఆదదే - 
క్రియ 
సమాసాలు: - 

1. మంగలాలంకృతమ్‌ - మంగళం యథా తథా అలంకృతా, (కర్మధా.) 

మంగలాలంకృతా, తామ్‌। 

సంధులు: - 

1. అత్ర + ఉత్తరమ్‌ - అత్రోత్తరమ్‌ - గుణసన్టిః। 

2. మజ్జల + అలంకృతామ్‌ - మబ్ద్బలాంకృతామ్‌ - సవర్ణదీర్షసన్టిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: 
1. న్యాయ్యమ్‌ - (త్రి.) 
ఎ) న్యాయాదనపేతమ్‌ | “'ధర్మపథ్యర్థన్యాయాదన పేతే' ఇతి యత్‌! (సూ 4-4-92) 
ఉచితమ్‌, న్యాయయుక్షమ్‌। 
బి) శ్లో॥ “ప్రియా న్యాయ్యా 5३९०४००७६ - APES - ఇతి నీతిశతకే. 
ప్రి శో సేయం స్వదేహార్పణ నిష్కయేణ 

న్యాయ్యా మయా మోచయితుం భవత్తః। 
న పారణా స్యాద్విహతా తవైవం 


భవేదలుప్తశ్చ మునేః (Bogan - ఇతి రఘువంశే 2-55 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 179 


డి) శ్లో॥ శరీరవాబ్మనోభిర్యత్‌ కర్మ ప్రారభతే నరః। 
న్యాయ్యం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః॥ 

- శ్రీమద్భగవద్గీత 18 -15 
మానవుడు మనోవాక్యాయములతో ఆచరించు శాస్త్రానుకూలమైన లేక విపరీతమైన 
యే కర్మలైనను ఈ ఐదు హేతువులతో ఒప్పును. 

ఇ) 1. జే॥ న్యాయ్యం యద్యత్ర తత్మార్యం పర్యాయేణావిరోధిభిః। 
నిశోపశాయః కర్తవ్యః ఫలోచ్చాయశ్చ సంహతైః॥ 
- ఇతి భట్టికావ్యే 7-41 
2. శ్లో॥ శైలే విశ్రయిణం క్షిప్రమానాదరిణమభ్యమీ। 
న్యాయ్యం పరిభవీ బ్రూహి పాపమవ్యథినం ४6651 
- ఇతి భట్టికావ్యే 7-20 
క్రియాదర్శము:- ఆదదే - ఆజ్‌ - ७४5, 'డుదాజ్‌ - దానే” (ఇచ్చుట), సకర్మకమ్‌, 
అనిట్‌, (ఉభయ) ఆత్మనేపదీ, జుహోత్యాది ప్రకరణమ్‌ (3), లిట్‌ - ప్రథమపురు పైక 
వచనాంతః। 
ఆదదే - ఆదదాతే - ఆదదిరే 
శ్లో; స హి సర్వస్య లోకస్య - యుక్తదండతయా మనః 
ఆదదే నాతిశీతోష్ణో నభస్వానివ దాక్షిణః॥ 


- ఇతి రఘువంశే 4-8 


శ్లో ఏహి విశ్వాత్మనే ॐ) - భిక్షాసి పరికల్పితా! 
అర్థినో మునయః ప్రాప్తం - గృహమేధిఫలం మయా॥ 88 

పదవిభాగము:- ఏహి, విశ్వాత్మనే, వల్సే! భిక్షా, అసి, పరికల్పితా, ७805, మునయః 
ప్రాప్తమ్‌, గృహమేధిఫలమ్‌, మయా; 
అన్వయక్రమము:- హే వత్సే! ఏహి। విశ్వాత్మనే భిక్షా పరికల్పితా అసి; మునయః 
అర్థినః। మయా గృహమేథిఫలం (ప్రాప్తమ్‌। 
ప్రతిపదార్థము: - హే వత్సే! - ఓ బిడ్డా, ఏహి - రమ్ము, విశ్వాత్మనే - 
పరమశివునికొఅకు, భిక్షా - భిక్షగా, పరికల్పితా - నిశ్చయింపబడినదానవు, అసి 
- ७७8, మునయః - మునులు, ७6४४ - కోరువారు, మయా - నాచేత, 
గృహమేధిఫలమ్‌ - గృహస్థఫలము, RD - పొందబడినది. 


90 


180 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


తాత్పర్యము:- ఓ బిడ్డా! రమ్ము. పరమశివునికొబికు భిక్షగా నిశ్చయింపబడినదానవు 
నీవు. మునులు కోరువారు. నాచేత గృహస్థఫలము పొందబడినది. 
పాఠాన్తరాలు:- 1. విశ్వాత్మనే - సర్వాత్మనే 2. భిక్షాసి - భిక్షా త్వమ్‌ 
విభక్తులు / క్రియలు:- 1. హే వత్సే - హే వత్సే!, హే వత్సే!, హే వత్సాః!; ఆకారాన్త ప్రీలింగ 
వత్సాశబ్దము. సం.(ప్ర.ఏ. 2. ఏహి - క్రియ 3. విశ్వాత్మనే - విశ్వాత్మనే, విశ్వాత్మభ్యామ్‌, విశ్వాత్మభ్యః 
&छण्ठ పుంలింగ విశ్వాత్మన్‌ శబ్దము. ४5.०0. 4. భిక్షా - భిక్షా, భిక్ష భిక్షాః; ఆకారాన్త ప్రీలింగ 
భిక్షాశబ్బము. (४.9. 5. పరికల్పితా - పరికల్పితా, పరికల్పితే, పరికల్పితాః; ఆకారాన్త (३४० 
పరికల్పితా శబ్దము. ప్ర.ఏ. 6. అసి - అవ్యయము 7. మునయః - మునిః, మునీ, మునయః; 
ఇకారాన్త పుంలింగ మునిశబ్దము. (७.७. 8. ७७७ - అర్జీ, ७8" ७१४४ నకారాన్త పుంలింగ 
७5६9. (४.७. 9. మయా - మయా, ఆవాభ్యామ్‌, అస్మాభిః; దకారాన్త “అస్మచ్చబ్దము. <). ०. 
10. గృహమేధిఫలమ్‌ - ...ఫలమ్‌, ...ఫలే, ...ఫలాని; ७५०००७ నపుంసకలింగ ఫలశబ్దము. (&.०. 
11. ప్రాప్తమ్‌ - ప్రాప్తమ్‌, ప్రాప్తే, ప్రాపాని; అకారాన్త నపుంసకలింగ ప్రాప్తశబ్దము. ప్ర.ఏ. 
సమాసాలు: - 

1. విశ్వాత్మనే - విశ్వమ్‌ ఆత్మా యస్య (బహువ్రీిహిఐ సః, విశ్వాత్మా, తస్మై! 

2; గృహమేధిఫలమ్‌ - గృహమేధినః ఫలమ్‌ (షత.) గృహమేధిఫలమ్‌। 
సంధులు: - 

1. విశ్వ + ఆత్మన్‌ - విశ్వాత్మనే - సవర్ణదీర్ణసన్థిః। 

2. భిక్షా + అసి - భిక్షాసి - Sool 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: 
1. గృహస్థః - 
ఎ) *న గృహం గృహమిత్యాహుర్దృహిణీ గృహముచ్యతే॥ అత ఏవ గృహేషు దారేషు 
8८8 ७६०८२७ ఇతి! గృహ + స్థా + ६9% 2४ ఇతి క। గ్భహీ। 
బి శ గృహస్టో బ్రహ్మచారీ చ వానప్రస్టో- क భిక్షుకః। 

చత్వార ఆశ్రమాః ప్రోక్తాః సర్వే గార్జస్ట్రమూలకాః। 
సి) శ్లో॥... గృహస్థః స్నాతకస్తథా। - అని హలాయుధకోశము 
డి) శ్లో! గృహస్లో గోపయేద్దారాన్‌ విద్యామభ్యసయేత్సుతాన్‌। 
పోషయేత్‌ స్వజనాన్‌ బన్నూన్‌, ఏష ధర్మస్సనాతనః। - ७5४५४६३. 

గృహస్టు తన భార్యను సురక్షితముగా నుంచవలెను. బిడ్డలకు విద్య చెప్పించవలెను. 
స్వజనులను, బంధువును పోషించవలెను. ఇదే సనాతన ధర్మము. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 181 


ఇ) శ్లో! యథా వాయుం సమాశ్రిత్య, సర్వే జీవన్తి జన్తవః॥ 
తథా గృహస్థమా్రిత్య - వర్తన్త ఇతరాశ్రమాః॥ 

శ! యథా నదీనదాః సర్వే, సాగరే యాన్తి సంస్థితిమ్‌। 
తథైవాశ్రమిణః సర్వే, గృహస్టే యాన్తి సంస్థితిమ్‌॥। - మనుస్మృతి 6-90 

క్రియాదర్శము: - 

1. ఏహి - ఆజ్‌ - ఉపసర్గ, 'ఇణ్‌ - గతౌ” లోట్‌ - మధ్యమపురుషైకవచనాంతః 
ఏహి/ఏతాత్‌ - ఏతమ్‌ - ఏత. 


- మనుస్మృతి-3-77 


శ్లో ఏతావదుక్స్వ్వా తనయా - మృషీనాహ మహీధరః। 

“ఇయం నమతి వః సర్వాన్‌ - త్రిలోచనవధూరి'తి। 89 
పదవిభాగము - ఏతావత్‌, ఉక్తా తనయామ్‌, బుషీన్‌, ఆహ, మహీధరః, 'ఇయమ్‌, 
నమతి, వః, సర్వాన్‌, (త్రిలోచనవధూః, ఇతి। 
అన్వయ క్రమము: - మహీధరః తనయామ్‌ ఏతావత్‌ ७80०९ “ఇయం త్రిలోచనవధూః 
వః సర్వాన్‌ నమతి ఇతి 29205 ७४ 
ప్రతిపదార్థము: - మహీధరః - హిమవంతుడు, తనయామ్‌ - కొమారితనుగూర్చి, 
ఏతావత్‌ - ७०४5५१४, ఉక్త్వా - పల్కి ఇయమ్‌ - ఈమె, త్రిలోచనవధూః - 
ముక్కంటిభార్య, వః - మీ, సర్వాన్‌ - అందతిని గూర్చి, నమతి - నమస్కరించు 
చున్నది. ఇతి - అని, బుషీన్‌ - బుషులనుగూర్చి, ఆహ - పలుకుచున్నాడు. 
తాత్సర్యము: - హిమవంతుడు కొమారితనుగూర్చి ఇంతమాత్రము పల్కి “ఈమె 
ముక్కంటి భార్య. మీ ७०७४ గూర్చి నమస్మరించుచున్నది” అని బుషులను 
గూర్చి పలుకుచున్నాడు. 
విభక్తులు / క్రియలు : 1. మహీధరః - మహీధరః, మహీధరౌ, మహీధరాః; అకారాన్త పుంలింగ 
మహీధరశబ్దము. (४.9. 2. తనయామ్‌ - తనయామ్‌, తనయే, తనయాః; ७७०००७ (9७०6 
తనయాశబ్దము. ద్వి.ఏ. 3. ఇతి - అవ్యయము 4. ఉక్త్వా - అవ్యయము 5. ఇయమ్‌ - ఇయమ్‌, 
ఇమే, 95708 మకారాన్త (६9०४ ఇదమ్‌శబ్దము. (6.0. 6. త్రిలోచనవధూః - ...వధూః, ...వధ్వౌా, 
...వధ్వజ ఊకారాన్త ప్రీలింగ వధూశబ్దము. ప్ర.ఏ. 7. వః ¬ త్వామ్‌, యువామ్‌, వః దకారాన్త 
యుష్మచ్చబ్దము. ద్వి.బ 8. సర్వాన్‌ - సర్వమ్‌, సర్వా, సర్వాన్‌; అకారాన్త పుంలింగ సర్వనామసర్వశబ్దము. 
ద్విబ 9. నమతి - క్రియ 10. బుషీన్‌ - బుషిమ్‌, ७०१७ బుషీన్‌; ఇకారాన్త పుంలింగ బుషిశబ్దము. 


91 


182 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


ద్విబ. 11. ఆహ - క్రియ 12. ఏతావత్‌ - ఏతావత్‌, ఏతావతీ, ఏతావన్తి; తకారాన్త నపుంసకలింగ 
ఏతావత్‌శబ్దము. (७.8. 
సమాసాలు: - 
1. మహీధరః - ధరతీతి ధరః, ०५७ ధరః (ష.త.) మహీధరః। 
2. త్రిలోచనవధూః - త్రీణి లోచనాని యస్య (బహుట్రీహిః) సః, త్రిలోచనః, 
త్రిలోచనస్య వధూః (షత.) త్రిలోచనవధూః। 
3. ఏతావత్‌ - ఏతత్‌ పరిమాణం యస్య (७१08०) తద్‌, ఏతావత్‌, తత్‌! 
సంధులు: - 
1. ఏతావత్‌ + ఉక్తా - २७०४६०७१५ ¬ జశ్త్వసన్థిః। 
2. త్రిలోచనవధూః + ఇతి - త్రిలోచనవధూరితి - విసర్గసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటు ప్రమాణాలు- కావ్యప్రయోగాలు: - 
1. బుషిః (పుం.) 
०) బుషతి ప్రాప్నోతి సర్వాన్‌ మన్రాన్‌ జ్ఞానేన పశ్యతి సంసారపారం వా ఇతి! 
బి) బుష్‌ + '“ఇగుపధాత్‌ కితొ ఇతి ఇన్‌ కిచ్చ! 
సి) “అగ్నిః పూర్వేభిర్భషిభిరీడ్యో నూతనైరుత। స దేవా ఏహ వక్ష్యతి” 
- ఇతి బుగ్వేదే 1-1-2 
డి) సప్త బ్రహ్మర్షి - దేవర్షి - మహర్షి - పరమర్నయః। 
5०७6.) 8९.) ०२७२९.) క్రమావరాః। - ఇతిహలాయుధకోశవ్యాఖ్యాయామ్‌ 
ఇ) శ్లో! భృగుర్మరీచిరత్రిశ్చ అంగిరాః పులహః క్రతుః। 
మనుర్దక్షో వళిష్టశ్చ పులస్యశ్చేతి తే దశ॥ 
శ్లో బ్రహ్మణో మనసా హ్యేతే ఉత్పన్నాః స్వయమీశ్వరాః। 
పరత్వేనర్షయస్తస్మాద్‌ భూతాస్తస్మాన్మహర్నయః।। - ఇతి మత్స్యపురాణే 
ఎఫ్‌) శ్లో బుషిప్రికాలదర్శీ స్యాత్మునిర్వాచం యయో మతః। 
- అని హలాయుధకోశము. 
క్రియాదర్భము: - 
1. నమతి - ६०६०० - ప్రహ్వత్వే ठ्ठ - లట్‌, ప్రథమపురు షైకవచనాంతః। 
నమతి - నమతః - 698) 
2. ఆహ - ars - వ్యక్తాయాం వాచి లట్‌ - ప్రథమపురుషైకవచనాంతః। 
బ్రవీతి / ఆహ - బ్రూతః / ఆహతుః - (९७४ / ఆహుః। 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 183 


डा ఈప్పితార్థ(క్రియోదారం - త్రే- భినన్స్వ గిరేర్వచః। 
ఆశీర్భిరేధయామాసుః - పురఃపాకాభిరమికామ్‌॥ 90 

పదవిభాగము: - ఈప్పితార్థక్రియోదారమ్‌, తే, ७६), గిరేక, వచః, 586, 
ఏధయామాసుః, పురఃపాకాభిః, అమ్బకామ్‌। 
అన్వయక్రమము:- తే ఈప్పితార్థక్రియోదారం గిరేః వచః ७६७७७, అమ్బికాం 
పురఃపాకాఖిః ఆశీర్భిః ఏధయామాసుః। 
ప్రతిపదార్థము: - తే - ఆ మునులు, ఈప్పితార్థక్రియోదారమ్‌ - ఇ, ష్టార్ధాచరణమున 
గొప్పదియగు, గిరేః - హిమవంతునియొక్క వచః - మాటను, SDSS - 
అనుమోదించి, అమ్బికామ్‌ - పార్వతీదేవిని, పురఃపాకాభిః ఆశీర్భిః - వెంటనే 
ఫలించునాశీర్వాదములచేత, ఏధయామాసుః - వృద్ధి పొందజేసిరి. 
తాత్పర్యము:- ఆ మునులు ఇమ్టార్ధాచరణమున గొప్పదియగు హిమవంతునిమాటను 
అనుమోదించి పార్వతీదేవిని సద్యఃఫలాశీర్వాదములచేత వృద్ధి పొందజేసిరి. 
పాఠాన్తరాలు:- 1. ఏధయామాసుః - వర్ధయామాసుః 
విభక్తులు / క్రియలు:- 1. తే - సః, తౌ, తే దకారాన్త పుంలింగ తచ్చబ్దిము ప్ర.బ.2. 
ఈప్పితార్థ క్రియోదారమ్‌ - ...ఉదారమ్‌, ...ఉదారే, ...ఉదారాణి; అకారాన్త నవుంసక 
లింగ... ఉదారశబ్దము. ద్వి.ఏ. 3. గిరేః - గిరేః, గిర్యోః, గిరీణామ్‌; ఇకారాన్త పుంలింగ గిరిశబ్దము. 
४). 4. వచ - వచ వచసీ, వచాంసి; సకారాన్త నపుంసకలింగ వచశ్శబ్దము. By. ర్‌. 
७६४59 - అవ్యయము 6. అమ్బికామ్‌ - అమ్మ్బికామ్‌, అమ్మికే, అమ్బికాః; ఆకారాన్త ప్రీలింగ 
అమ్బికాశబ్దము. ద్వి.ఏ. 7. పురః పాకాభిః - 5४३३१४०४०, పురఃపాకాభ్యామ్‌, పురఃపాకాభిః; 
ఆకారాన్త (३807 పురఃపాకాశబ్దము. తృ.బ. 8. ఆశీర్భిః - ఆశిషా, ఆశీర్భ్యామ్‌, ఆశీర్భిః ने; 
ప్రీలింగః ७४8४, తృ.బ. 9. ఏధయామాసుః - క్రియ. 
సమాసాలు: - 

1. ఈప్పితార్థక్రియోదారమ్‌ - ४8३७४ చాసౌ అర్థః (కర్మధా.) ఈప్పితార్థః, 
తస్య క్రియా (షత.) ఈప్పితార్థక్రియా, తయా ఉదారమ్‌ (తృ.త.) 
ఈప్పితార్థక్రియోదారమ్‌। తత్‌! 

2. పురఃపాకాఖిః - పురస్కృతః పాకః యాసాం (బహువ్రీహిఐ తాః, పురః 
పాకాః, తాఖిః 

సంధులు: - 
1. ఈప్పిత + అర్హ - ఈప్పితార్ద - 558852 
५2 ५2 ६ ఖు ७ 


92 


184 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


. కియా + ఉదారమ్‌ - క్రియోదారమ్‌ - గుణసన్షిః। 
.తే+ ७६०४9 - తే- భినన్హ్య - పూర్వరూపనిః। 
. గిరేః + వచః - గిరేర్వచః - విసర్గసన్థిః। 
; ७६) + ఏధయామాసుః - ఆశీర్భిరేధయామాసుః - విసర్గసన్థిః। 
. పురఃపాకాభిః + అమ్బికామ్‌ - పురఃపాకాభిరమ్బికామ్‌ - విసర్గసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
1. ఆశీః - 2) షాన్త (४७०४ ఆశిష్‌శబ్దః। 
బి) 'ఆజః శాసు ఇచ్చాయామ్‌” అస్మాత్‌ క్విపి 'ఆశాసః కావుపధాయా ఇత్వం వాచ్యమ్‌” 
ఇత్యుపధాయా ఇత్వే శాసివసీతి షత్వే సోర్లేపే సతి షత్వస్యా- సిద్ధతాత్‌ రుత్వే 
6688 దీర్హే రేఫస్య విసర్గః - ఇతి బృహచ్చ్భబ్దకుసుమాకరే (120 పేజి) 
సి) శ్లో! తస్మై జయాశీః సస్ఫృజే పురస్తాత్సప్తర్షిభిస్తాన్నితపూర్వమాహ। 
వివాహయజ్జే వితతే- త్ర యూయమధ్వర్యవః పూర్వవృతా మయేతి। 

- కుమారసమృవే 7-47 
డి) “ఆశీర్భూఃపూర్గీర్వారః। - “లింగానుశాసనప్రకరణమ్‌॥। 
Sor :- ఏధయామాసుః - ణిజన్నాత్‌ (ఉభయ) ०86, లిట్‌ - 
ప్రథమ పురుషబహువచనాంతః। ‘HS - बनू 
ఏధయామాస - ఏధయామాసతుః - విధయామాసుః 


SO IH HON 


శ్లో॥ తాం ప్రణామాదరస్రస్త - జామ్చూనదవతంసకామ్‌! 
అజ్మమారోపయామాస - లజ్జమానామరున్థతీ॥ 91 

పదవిభాగము:- తామ్‌, ప్రణామాదర...కామ్‌, అబ్మమ్‌, ఆరోపయామాస, 

లజ్జమానామ్‌, అరున్దతీ। 

అన్వయక్రమము:- ప్రణామాదర...కాం లజ్జమానాం తామ్‌ ७००७७ ७०६ 

ఆరోపయామాస। 

ప్రతిపదార్థము: - ప్రణామాదరగస్రస్తజామ్బ్ఫూనదవతంసకామ్‌ - నమస్మారమునందలి 

ఆదరముచే PS బంగారపు చెవుల కమ్మలు గలయట్టిదియు అగు, లజ్ఞమానామ్‌ 

- సిగ్గిల్లుచున్ను తామ్‌ - ఆ పార్వతీదేవిని, ७००४७ = ७४89, ७६५७ - 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 185 


తొడను, ఆరోపయామాస - ఎక్కించుకొనెను. 

తాత్పర్యము: - నమస్మారమునందలి ఆదరముచే =$ చెవులకమ్మలుగల 
యట్టిదియు అగు సిగ్గిల్లుచున్న ఆ పార్వతీదేవిని ७००७०७ తొడను ఎక్కించు 
కొనెను. 

పాఠాన్తరాలు:- 1. ప్రణామాదర - ప్రణామాదవ 

విభక్తులు / క్రియలు:- 1. ప్రణామాదర - వతంసకామ్‌ -....వతంసకామ్‌, ...వతంసకే, 
...వతంసకాజ ७७०००७ (७०6 ...వతంసకాశబ్దము. ద్వి.ఏ. 2. లజ్జమానామ్‌ - లజ్జమానామ్‌, 
లజ్జమానే, లజ్జమానాః; ఆకారాన్త ప్రీలింగ లజ్ఞమానాశబ్దము. 00.०. 3. తామ్‌ - తామ్‌, తే, తాః; 
దకారాన్త १७०" తచ్చబ్దము. ద్విఏ. 4. అరున్ధతీ - ७५०६७, ७००५, అరున్ధత్యః; ఈకారాన్త 
ప్రీలింగ ७००७७४७. 8.0. 5. అబ్మమ్‌ - ७६५७, OF, అజాన్‌; ७४००७ ०७०७०९ 
७८५४६००. ద్వి.ఏ. 6. ७6१७०0०००6 - క్రియ - ణిజన్లాత్‌ - 86. 

సమాసాలు: - 

1. ప్రణామాదరస్రస్తజామ్చూనదవతంసకామ్‌ - ప్రణామస్య ఆదరః (షత.) 
(७००७०७5, తేన (5४ (తృ.త.) ప్రణామాదరస్రస్తే జామూనదస్య వికారౌ, 
జామ్బూనదే, ప్రణామాదరగ్రస్తే జామ్బూనదే వతంసకే యస్యాః 
(బహువ్రీహిఐ సా, ప్రణామాదరస్రస్తజామ్చూనదవతంసకా, తామ్‌। 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు 
1. జామ్బూనదమ్‌ - (నపుం.) 
ఎ) జామూనద్యాం భవమితి, అణ్‌। స్వర్ణః। 
బి) శీ; హేమ స్వర్ణం జాతరూపం సువర్ణ 
భర్మం 550० హాటకం శాతకుమృమ్‌! 
గాంగేయం స్యాద్దెరికం భూరి ७० 
రాః కల్యాణం నిష్మమష్టాపదం చ | 173 
శ్లో; జామ్చూనదం హిరణ్యం కనకమహారజతకాంచనాని స్యుః 
కార్తస్వరచామీకరకర్శురతపనీయనామాని॥ 174 
- అని హలాయుధకోశము “28? నామములను పేర్కొన్నది. 
సి శ్లో॥ మేరుమన్దరపర్వతస్థజమూఫలానామత్యుచ్చని పాతనవిశీర్ణానామ్‌ 
అనస్థిప్రాయాణామ్‌ ఇభకాయనిభానాం రసేన జమ్బూనామనదీ ఇలావృతం 
వహతి। తస్యా ఉభయోస్తీరయోర్మృత్తికా జమ్బూ సేనానువిద్యమానా 


93 


186 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


వాయ్వర్మసంయోగవిపాకేన సదామరలోకాభరణం జామూనదం 

నామస్వర్ణం భవతి” - ఇతి భాగవతే। 
డి) శో నిర్వృత్తజామ్బూనదపట్టశోభే 

న్యస్తం లలాటే తిలకం దధానః 

తేనైవ శూన్యాన్యరిసున్దరీణాం 

ముఖాని స స్మేరముఖశ్చకార॥ - రవం. 18-44 
“కనకపట్టముచేత అలంకరించబడిన, నుదుటిపైన దిద్దబడిన తిలకముతోను, 
మందహాసముచేయు ముఖముతోను శోభిల్లు ఆ రాజు అలవోకగా శత్రువులను 
సంహరించి...” 
క్రియాదర్శము:- ఆరోపయామాస - ఆజ్‌ ఉపసర్ద, “రహ - బీజజన్మని 
ప్రాదుర్భావే, 880306, లిట్‌ - ప్రథమపురు షైకవచనాంతః। 
ఆరోపయామాస - ఆరోపయామాసతుః- ఆరోపయామాసుః। 


శ్లో తన్మాతరం చాశుముఖీం - దుహిత్ళస్నేహవిక్లబామ్‌। 
వరన్యానన్యపూర్వస్య - విశోకామకరోద్దుణైః Il 92 

పదవిభాగము: - తన్మాతరమ్‌, చ, అ(శ్రుముఖీమ్‌, దుహిత్ళ స్నేహవిక్లబామ్‌, వరస్య, 
అనన్యపూర్వస్య, విశోకామ్‌, అకరోత్‌, గుణైః। 
అన్వయ క్రమము: - దుహితృస్నేహవిక్షబామ్‌ అ(శ్రుముఖీం తన్మాతరం చ అనన్య 
పూర్వస్య వరస్య గుణైః విశోకామ్‌ అకరోత్‌। 
ప్రతిపదార్థము: - దుహితృస్నేహవిక్లబామ్‌ - కొమారితయందనురాగముచే 
పరవశమైనట్టియు, అశ్రుముఖీమ్‌ - ముఖంబున కన్నీరుగల, తన్మాతరమ్‌ చ - 
ఆ గౌరీదేవి తల్లియగు మేనాదేవిని, అనన్యపూర్వస్య - ఇంతకుపూర్వము ఇంకొకతె 
(భార్య) లేనట్టి, వరస్య - పెండ్లికుమారుడైన పరమశివునియొక్క గుణైః - 
మృత్యుంజయాది గుణములచే, విశోకామ్‌ - శోకరహితురాలినిగా, అకరోత్‌ - 
చేసెను. 
తాత్సర్యము: - కొమారితయందనురాగముచే పరవశమైనట్టియు, ముఖంబున 
కన్నీరుగల ఆ గౌరీదేవి తల్లియగు మేనాదేవిని - ఇంతకుపూర్వము ఇంకొకతె 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 187 


(భార్య) లేనట్టి పెండ్లికుమారుడైన పరమశివునియొక్క మృత్యుంజయాది గుణములచే 
శోకరహితురాలిని చేసెను. 
పాఠాన్తరాలు: - 
1. దుహితృ్ఫ - దుహితుః 2. విక్లబామ్‌ - విహ్వలామ్‌ 
విభక్తులు / క్రియలు:- 1. దుహితృస్నేహవిక్ల్షబామ్‌ - ...విక్షబామ్‌, ...విళ్లబే, ...విక్లబాః ; 
కారాన్త (28०7... విక్షబాశబ్దము. ద్వి.ఏ. 2. అశ్రుముఖీమ్‌ - అడశ్రుముఖీమ్‌, అ(శుముఖ్యౌ, 
అశ్రుముఖీః ; ఈకారాన్త స్రీలింగ అశ్రుముఖీశబ్దము. 8९.9. 3.తన్మాతరమ్‌ - తన్మాతరమ్‌, తన్మాతరౌ, 
తన్మాత్యాః; బుకారాన్త ప్రీలింగ తన్మాతృశబ్దము. ద్విఏ. 4. అనన్యపూర్వస్య - అనన్యపూర్వస్య, 
అనన్యపూర్వయోః, అనన్యపూర్వాణామ్‌; అకారాన్త పుంలింగ అనన్యపూర్వశబ్దము. షఏ 5. వరస్య 
- వరస్య, వరయోః, వరాణామ్‌; అకారాన్త పుంలింగ వరశబ్దము. షఏ. 6. గుణైః - గుణేన, 
గుణాభ్యామ్‌, గుణైః అకారాన్త పుంలింగ గుణశబ్దము. తృ.బ. 7. విశోకామ్‌ - విశోకామ్‌, విశోకే, 
విశోకాః; ఆకారాన్త (3७०70 విశోకాశబ్దము. ద్వి.ఏ. 8. అకరోత్‌ - క్రియ. 
సమాసాలు: - 
1. తన్మాతరమ్‌ - తస్యా మాతా (షత.) తన్మాతా, తామ్‌! 
2. అశ్రుముఖీమ్‌ - అశ్రూణి ముఖే యస్యాః (బహువ్రీహిఐ సా, అశ్రుముఖీ, 
తామ్‌! 
3. హితృ స్నేహవిక్షబామ్‌ దుహితుః స్నేహః (షత.) దుహితృస్నేహః, 
దుహితృస్నేహేన, విక్లబా (తృ. త), దుహితృస్నేహవిక్లబా, తామ్‌! 
4. అనన్యపూర్వస్య - అన్యా పూర్వం విద్యతే యస్య (బహువ్రీహిఐ సః, 
అనన్యపూర్వః తస్య। 
సంధులు: - 
1. తత్‌ + మాతరమ్‌ - తన్మాతరమ్‌ - అనునాసికసన్థిః। 
2. చ + అశ్రుముఖీమ్‌ - చాశ్రుముఖీమ్‌ - సవర్ణదీర్షసన్థిః। 
3. వరస్య + అనన్యపూర్వస్య - వరస్యానన్యపూర్వస్య - సవర్ణదీర్షసన్టిః। 
4. అకరోత్‌ + గుణైః - అకరోద్దుణైః - జశ్త్వసస్థిః 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. స్నేహః - (&०.) 
०) స్నిహ్‌ + ఘజ్‌ । మైత్రీ ప్రేమా! 
బి) శ సఖ్యం సాప్తపదీనం సౌహార్దం సౌహృదం తథా స్నేహః। 


94 


188 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -షష్టః స 


మైత్రీ ప్రీతిరజర్యం సభాజనం సజ్జతం ప్రోక్తమ్‌॥ 706 
-అని హలాయుధకోశము “10 నామములను 8606 
£) శ్లో॥ దర్శనే స్పర్శనే వాపి శ్రవణే భాషణే- పి ळण 
యత్ర ద్రవత్యన్తరజ్ఞం స స్నెహ ఇతి కథ్యతే! 
శ్వ యత్ర స్నెహా దుఃఖస్య భాజనమ్‌ 
స్నేహమూలాని దుఃఖాని తస్మింస్యక్తే మహత్సుఖమ్‌। 
- ఇతి గారుడే -113/59 
క్రియాదర్శము: - అకరోత్‌ - “డుకృఇ్‌ - కరణే”, లజ్‌ - ప్రథమపురుషైకవచనాంతః 
అకరోత్‌ - అకురుతామ్‌ - అకుర్వన్‌. 


అవతారికా: - వివాహతిథిం నిశ్చిత్య మునీనాం స్వస్థానగమనమ్‌! వివాహలగ్నతిథిని 
- నిర్ణయించి మునులు స్వస్థానమున కేగుట. 

శ్లో వైవాహికీం తిథిం పృష్టా-స్తత్‌క్షణం హరబన్గునా। 

తే త్యహాదూర్థ్వమాఖ్యాయ - చేరుళ్చీరపరిగ్రహాః। 93 

పదవిభాగము:- వైవాహికీమ్‌, తిథిమ్‌, పృష్టాః, తత్‌క్షణమ్‌, హరబన్సునా, తే, ४5, 
ఊర్ట్వమ్‌ ఆఖ్యాయ, చేరుః, చీరపరి(గహాః। 
అన్వయ క్రమము: - చీరపరిగ్రహాః తే తత్‌క్షణమ్‌ ०७७०० వైవాహికీం తిథిం 
పృష్టాః (సన్తః) (४६१ ७१६९5 ఆఖ్యాయ చేరుః। 
(ప్రతిపదార్హము: - చీరపరిగ్రహాః - నారచీరెలు బట్లలుగాగల, తే - ఆ మునులు 
తత్‌క్షణమ్‌ - అప్పుడే, హరబన్లునా - హిమవంతునిచేత, వైవాహికీమ్‌ - పెండ్లి 
ముహూర్తమైన, తిథిమ్‌ - తిథిని, పృష్టాః - అడుగబడినవారై, (४९७६७ - 
మూడుదినములకంటె, ఊర్థ్వమ్‌ - మీద, (ఇతి) ఆఖ్యాయ - (అని) చెప్పి, చేరుః 
- 3608. 
తాత్పర్యము: - నారచీరెలు బట్టలుగాగల ఆ మునులు అప్పుడే హిమవంతునిచేత 
పెండ్లి ముహూర్తమైన తిథిని అడుగబడినవారై, “మూడు దినములకంటె మీది 
అని చెప్పివెడలిరి. 


పాఠాన్తరాలు:- 1. తే - తామ్‌ 2. చేరుః - చేలుః 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 189 


విభక్తులు / క్రియలు:- 1. చీరపరిగ్రహాః - చీరపరిగ్రహః, చీరపరిగ్రహౌ, చీరపరిగ్రహాః ; 
అకారాన్త పుంలింగ చీరపరిగ్రహశబ్దము. ప్ర.బ. 2.తే-సః, తౌ, తే; దకారాన్త పుంలింగ తచ్చబ్దము. 
ప్ర.బ. 3. తత్‌క్షణమ్‌ - తత్‌క్షణమ్‌, తత్‌క్షణౌ, తత్‌క్షణాన్‌; అకారాన్త పుంలింగ తత్‌క్షణశబ్దము. 
ద్విఏ. 4. హరబన్ఫునా - హరబన్ఫునా, హరబన్గుభ్యామ్‌, 5४६९९१६३; ఉకారాన్న పుంలింగ 
హరబన్ఫుశబ్ద్బము. తృ.ఏ. 5. వైవాహికీమ్‌ - వైవాహికీమ్‌, వైవాహిక్యౌ, 8००8०85; ఈకారాన్త (१७०06 
వైవాహికీశబ్దము. ద్విఏ. 6. తిథిమ్‌ - తిథిమ్‌, 86, 86& ఇకారాన్త స్రీలింగ తిథిశబ్దము. ద్వి ఏ. 
7. वनू - పృష్ట పృష్టాః, పృష్టాః; అకారాన్త్న పుంలింగ పృష్టశబ్దము. ప్ర.బ. 8. త్యహాద్‌ - 
(७६४४6, 'త్రహ్యాభ్యామ్‌, త్రహేభ్యః; అకారాన్త పుంలింగ త్ర్యహశబ్దము. పం.ఏ. 9. ఊర్వమ్‌ - 
ఊర్థ్వమ్‌, ఊర్జే, ఊర్చాని; ७०००७ నపుంసకలింగ ఊర్ధ్వశబ్దము. (6.०. 10. ఆఖ్యాయ - అవ్యయము 
11. చేరుః - క్రియ. 
సమాసాలు: - 

1. చీరపరిగ్రహాః - చీరాణి ఏవ పరిగ్రహాః యేషాం (బహు ప్రీహిః) తే। 

2. తత్‌క్షణమ్‌ - సః క్షణః యస్మిన్మర్మణి తద్యథా తత్‌క్షణమ్‌। 
. వైవాహికీమ్‌ - వివాహస్య ఇయం వైవాహికీ, తామ్‌! 
. (555586 - త్రయాణాం అహ్నాం సమాహారః (७९७०४ (ద్విగు) తస్మాత్‌! 
. హరబన్లునా - హరస్య 80828 (షత.) హరబన్సుః, తేన। 

५2 © ५2 

సంధులు: - 

1. పృష్టాః + తత్‌క్షణమ్‌ - పృష్టాస్తత్‌క్షణమ్‌ - విసర్గసస్థిః। 

2. 55558 + "९० - ७४१००००७९० - జశ్త్వసన్థిః। 

8. చేరుః + చీరపరిగ్రహాః - చేరుశ్చీరపరి(గహాః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. త్యహః 
ఎ) (६४०७ - త్రయాణామహ్నాం సమాహారః ७९४९०, తస్మాత్‌ (55555 
బి) 'తద్ధితార్గోత్తరపదసమాహారేచి ఇతి సమాసః। 
పి) 'రాజా- హః సఖిభ్యష్టద్‌ ఇతి ७९०७४४९०७४ 
డి) ద్విగుత్వాదేకవచనమ్‌. 
ఇ) 'రా(త్రాహ్నాహాః వుంసి” ఇతి వుంల్లిగతా। (సూ. 2-4-39) - ఇతి 
తత్పురుషప్రకరణే 
ఎఫ్‌) ५७९७१७ పుంసా [80502 సప్తమీ పంచమ్యౌ కారకమధ్యే (2-3-7) 


OI > ७० 


190 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


శ్లో; సంవత్సరేణ యాన్వేవ దుఃఖశీలా అపి (७०७७४ 

మార్దవం ప్రార్థితాః పుంసాం gs పి 8 3०088 
క్రియాదర్శము: - 
1. చేరుః - చర - గతిభక్షణయో? (వెళ్లుట, తినుట) లిట్‌ - ప్రథమపురుష 
బహువచనాంతః। సకర్శకమ్‌, సేట్స్‌ పరస్మై పదీ, భ్వాదిప్రకరణమ్‌. 

చచార - చేరతుః - చేరుః 


శ్లో, తే హిమాలయమామన్య్య - పునః ప్రాప్య చ శూలినమ్‌। 
సిద్ధం చాస్మై నివేద్యార్థం - తద్విసృష్టాః ఖముద్యయుః॥। 94 
పదవిభాగము:- తే, హిమాలయమ్‌, ७७०७, పునః, ప్రాప్య, చ, శూలినమ్‌, 
సిద్ధమ్‌, చ, అస్మై, నివేద్య, అర్థమ్‌, తద్విస్ఫష్టాః, ఖమ్‌, ఉద్యయుః। 
అన్వయ క్రమము: - తే హిమాలయమ్‌ Sl, పునః శూలినం ప్రాప్య, సిద్ధమ్‌ 
అర్థమ్‌, అస్తై నివేద్య చ, తద్విసృష్టాః ఖమ్‌ ఉద్యయుః। 
ప్రతిపదార్థము: - తే - ఆ మునులు, హిమాలయమ్‌ - హిమవంతునికడ, ఆమగ్ర్య 
- సెలవుగైకొని, పునః - తిరిగి, శూలినమ్‌ - పరమశివుని, ప్రాప్య - చేరి, సిద్ధమ్‌ 
- సమకూడిన, शह - కార్యమును, అస్మై - ఈయనకొఅకు, నివేద్య చ - 
తెల్పి, తద్విస్ఫష్టాః - ఆయనచే విడువబడినవారై, ఖమ్‌ - ఆకాశమునుగూర్చి, 
ఉద్యయుః - ఎగిరిరి. 
తాత్పర్యము:- ఆ మునులు హిమవంతునికడ సెలవుగైకొని తిరిగి పరమశివుని 
చేరి సమకూడిన కార్యమును ఈయనకొఅకు తెల్పి ఆయనచే విడువబడినవారై 
ఆకాశమునుగూర్చి ఎగిరిరి. 


పాఠాన్తరాలు:- 1. ప్రాప్య - ప్రేక్ష్య 2. च - తస్మై 


వ్వ 
విభక్తులు / క్రియలు:- 1. తే - సః, తౌ, తే; దకారాన్త తచ్చబ్దము. (४.७. 2. హిమాలయమ్‌ 
- హిమాలయమ్‌, హిమాలయౌ, హిమాలయాన్‌; ७5०००७ పుంలింగ హిమాలయశబ్దము. ద్వి. ఏ. 
3. ७ - అవ్యయము 4. పునః, చ - అవ్యయాలు 5. శూలినమ్‌ - శూలినమ్‌, శూలినౌ, 
०868; అకారాన్త పుంలింగ శూలిన్‌శబ్దము. ద్విఏ. 6. ప్రాప్య - అవ్యయము 7. సిద్ధమ్‌ - 
సిద్ధమ్‌, సిద్దే, సిద్దాని; అకారాన్త నపుంసకలింగ సిద్ధశబ్దము. 8९.०. 8. అర్థమ్‌ - అర్థమ్‌, అర్థే, 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 191 


అర్దాని; ७०००७ నపుంసకలింగ అర్థశబ్దము. ద్విఏ. 9. అస్మై - అస్మై, ఆభ్యామ్‌, ఏభ్యః మకారాన్త 
పుంలింగ “ఇదమ్‌'శబ్దము. చ.ఏ. 10. నివేద్య - అవ్యయము 11. తద్విసృష్టాః - తద్విసృష్టు, 
తద్విస్ఫష్టా, తద్విసృష్టాః అకారాన్త పుంలింగ తద్విసృష్టశబ్దము. ప్ర.బ, 12. ఖమ్‌ - ఖమ్‌, ఖే, ఖాని 
అకారాన్న నపుంసకలింగ 'ఖమ్‌శబ్దము. ద్విబ. 18. ఉద్యయుః - క్రియ 
సమాసాలు - 
1. హిమాలయమ్‌ - హిమస్య ७७०७४ హిమాలయః (6. ४. ), తమ్‌. 
2, తద్విసృష్టాః - తేన విసృష్ణాః (తృ.త. 3 
సంధులు- 
1. హిమ + ఆలయమ్‌ - హిమాలయమ్‌ - సవర్ణదీర్షసన్టిః। 
2. ప్ర + ఆప్య - ప్రాప్య - Sool] 
3. చ + అస్మై - ०७ - Sool] 
4. నివేద్య + అర్థమ్‌ - నివేద్యార్థమ్‌ - సవర్ణదీర్ణసన్థిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. ఖమ్‌ (నపుం.) 
ఎ) ఖర్వతి మనో- స్మిన్‌, ఖన్యతే క్షుభ్యతే మనో- నేన ळण ఖర్వ - గతౌ, ఖన 
అవదారణే వా అన్యేభ్యో- పీతి 6 ఆకాశమ్‌। 
బి) శో “ఖం సన్నివేశయత్‌ ఖేషు చేష్టనస్పర్భనే- Do’ 
- 88 మనుః - 12 -120 
సి) శ్లో॥ నభో మరుద్వర్శ వియద్విహాయ - 
స్తారాపథః పుష్మరమన్తరిక్షమ్‌। 
వ్యోమామృరం విష్ణుపదం చ ఖం ळ% - 
ర్విహాయసా స్యాద్దగనం తథా ద్యుః॥ 137 
- అని హలాయుధకోశము ‘15’ నామములను పేర్కొన్నది. 
డి) శో gogo 958... 
సేవిష్యన్తే నయనసుభగం ఖే భవన్తం ७७०७०३ ॥ 9 
'మేఘదూతమ్‌” - మృణాళినీవ్యాఖ్య - చూడగలరు. 
ఇ) కుమారసంభవమహాకావ్యమ్‌ - 3-74 శోకమును చూడగలరు. 
క్రియాదర్శము:- ఉద్యయుః - ఉత్‌, 'యా - ప్రాపణే” (పొందుట), సకర్శకమ్‌, 


96 


192 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టు సర్గః 


అనిట్‌, పరస్మై; పదీ, అదాది(ప్రకరణమ్‌ (2), లిట్‌ - (ప్రథమపురుషబహువచనాంతః 
ఉద్యయౌ - ఉద్యయతుః - ఉద్యయుః। 


అవతారికా:- భగవాన్‌ పశుపతిః త్రహమాత్రవిలమృ్బమపి సోఢుం న శశాక 
తదౌత్సుక్యాదిత్యాహ । 
శివభగవానుడు ఆమెయందలి వేడుకచే మూడురోజులైనను ఆలస్యమునకు 
ఓర్చుటకు శక్తిలేని వాడాయెనని చెప్పుచున్నాడు. 
శ్లో పశుపతిరపి తాన్యహాని కృదచ్చా 
దగమయదద్రిసుతాసమాగమోత్మః। 
కమపరమవశం న విప్రకుర్యు 
ర్విభుమపి తం యదమీ స్పృశస్తి భావాః ॥ 95 
పదవిభాగము:- పశుపతిః, అపి, తాని, అవిని, కృచ్రాత్‌, అగమయత్‌, 
అద్రిసుతాసమాగమోత్క, కమ్‌, అపరమ్‌, అవశమ్‌, న, విప్రకుర్యుః, విభుమ్‌, 
అపి, తమ్‌, యత్‌, అమీ, స్పృశన్తి, భావాః। 
అన్వయక్రమము:- అద్రిసుతాసమాగమోత్మః పశుపతిః అపి తాని అహాని दुरी 
అగమయత్‌। అమీ భావాః అవశమ్‌ అపరం కం న విప్రకుర్యుః, యత్‌ విభుం 
తమ్‌ అపి 9 
ప్రతిపదార్థము: - అద్రిసుతాసమాగమోత్మ - పార్వతీదేవి సమాగమమందుగల 
ఉత్మణ్ధ కలిగిన, పశుపతిః అపి - పరమశివుడును, తాని - ఆ, అహాని - 
దినములను, కృద్చాత్‌ - కష్టముమీద, అగమయత్‌ - కడపెను, అమీ భావాః - 
బెత్సుక్యాది ఈ భావములు, అవశమ్‌ - ఇంద్రియపరతంత్రుడైన, కమ్‌ అపరమ్‌ 
- ०) అన్యుని, న విప్రకుర్యుః - బాధింపవు, యత్‌ - ఎందువలన, తమ్‌ విభుమ్‌ 
అపి - ఆ పరమశివుని, స్పృశన్తి - తాకినవో. 
పాఠాన్తరాలు: - పరమశివుడు ఆ (8) దినములను కష్టముమీద గడపెను. బెత్సుక్యాది 
భావములు ఇంద్రియపరతంత్రుదైన ఏ అన్యుని బాధింపవు. ఎందువలన ఆ 
పరమశివుని తాకినవో. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 193 


విభక్తులు / క్రియలు:- 1. పశుపతిః - పశుపతిః, పశుపతీ, పశుపతయః; ఇకారాన్త పుంలింగ 
పశుపతిశబ్దము. ప్ర.ఏ. 2. తాని - తత్‌, తే, తాని; దకారాన్త నపుంసకలింగ తచ్చబ్దము. ప్ర.బ. 3. 
७७१९) - అహః, అహ్ని / అహనీ, అహాని; నకారాన్న నపుంసకలింగ “అహన్‌'శబ్దము. ప్ర.బ. 4. 
కృచ్రాత్‌ - ६७९७, కృచ్రాభ్యామ్‌, क$ ७०००७ 62068580०6 కృచ్చశబ్దము. పం.ఏ. 5. 
అగమయత్‌ - క్రియ 6. అమీ - అసౌ, అమూ, అమీ; సకారాన్త పుంలింగ 'అదిశ్ళబ్దము. ప్ర.బ. 7. 
భావాః - భావః, భావౌ, భావాః; అకారాన్త పుంలింగ 'భావిశబ్దము. ప్ర.బ. 8. అవశమ్‌ - అవశమ్‌, 
అవశౌ, అవశాన్‌; ७5०००७ పుంలింగ అవశశబ్దము. ద్విఏ. 9. అపరమ్‌ - అపరమ్‌, అపరౌ, 
అపరాన్‌; అకారాన్త పుంలింగ అపరశబ్దము. ద్వి.ఏ. 10. కమ్‌ - కమ్‌, కౌ, కాన్‌; మకారాన్త 
పుంలింగ 'కిమిశబ్దము. ద్విఏ. 11.6, అపి, యత్‌ - అవ్యయాలు 12. విప్రకుర్యుః - క్రియ 18. 
విభుమ్‌ - విభుమ్‌, విభూ, విభూన్‌; ఉకారాన్త పుంలింగ విభుశబ్దము, ద్వి.ఏ. 14. తమ్‌ - తమ్‌, 
తౌ, తాన్‌; దకారాన్త పుంలింగ తచ్చబ్దము. ద్విఏ. 15. స్పృశన్తి - క్రియ 

సమాసాలు / విగ్రహవాక్యాలు: - 

1. పశుపతిః - పశూనామ్‌ పతిః (5.७. ) 

2. అద్రిసుతాస మాగమోత్మ - ७68 సుతా (2, 6.) అద్రిసుతా, తయా 
సమాగమః (తృ.త.) అద్రిసుతాసమాగమః, అద్రిసుతాసమాగమే ६3९28, 
(స.త.) 

3. అవశమ్‌ - వశే న వర్తతే ఇత్యవశః, తమ్‌। 

సంధులు: - 

1. పశుపతిః + అపి - పశుపతిరపి - విసర్గసస్థిః। 

2. తాని + అహాని - తాన్యహాని - యణాదేశసన్థిః। 

8. घु री + అగమయత్‌ - FESS - 8२९७०४ 

- విప్రకుర్యుః + విభుమ్‌ - విప్రకుర్యుర్విభుమ్‌ - విసర్గసస్థిః। 

. యత్‌ + అమీ - యదమీ - జశ్వ్వసన్థిః। 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 

1. పశుపతిః - 

ఎ) పశూనాం స్థావరజంగమానాం ప్రాణమాత్రస్య వా పతిః స్వామీ ప్రభుః। 

బి) हूना బ్రహ్మాద్యాః స్థావరాన్హ్తాశ్చ పశవః పరికీర్తితాః। 
తేషాం పతిర్మహాదేవః స్మృతః పశుపతిః (दछ 


సి) శ్లో; అహం చ సర్వవిద్యానాం పతిరాద్యః సనాతనః 


© 


OT > 


- ఇతి చిన్తామణిః 


194 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


అహం వై పతిభావేన పశుమధ్యే వ్యవస్థితః। 
అతః పశుపతిర్నామ త్వం లోకే ఖ్యాతిమేష్యసి? - ఇతి వరాహపురాణే। 
డి) శా! 'నేపాలే చ పశుపతిః కేదారే పరమేశ్వరః - ఇతి మహాలింగేశ్వరత నే! 
ఇ) శ్లో! ఈశనఃశళిశేఖరఃపశుపతిః శూలీ శివః శబ్మరః 
శర్వః శమ్భురుమాపతిశ్చ १9४ 880 ఉగ్రో హరః। 
సర్వజ్ఞ స్రిపురాన్నకస్తిణయనో రుద్రః ४56 భవో 
భూతేశః పరమేశ్వరో- ంధకరిపుర్దక్షాధ్వరధ్వంసకృత్‌॥ 11 
జే॥ స్థాణుః స్రష్టా ధూర్దటిర్వామదేవః 
కామధ్వంసీ వ్యోమకేశః కపాలీ! 
నీలగ్రీవో వహిరేతా పినాకీ 
భీమో భర్గః కృత్తివాసా వృషాజ్మః॥ 12 
శ్లో అహిర్చుధ్నో విరూపాక్ష శిపివిష్టో గణాధిపః। 
గంగాధరో మహాదేవో మృడః స్యాన్నీలలోహితః॥। 13 
- అని హలాయుధకోశము “48? నామములను పేర్కొన్నది. 
ఎఫ్‌) శ్లో॥ “బ్రహ్మాదయో జగతి జీవగణాస్తృణాన్నాః 
సర్వే విమోహితధియః పశవః ప్రదిష్టాః। 
తేషామభూదధిపతిః శివ ఏక ఏవ 
తస్మాద్విధుః పశుపతిం పరమేశ్వరం తమ్‌!” - ఇతి శైవాగమే। 
అలంకారాలు: - 
ఎ) అత్ర విభువికారసమర్థనాదర్థాదితర జన వికారః కైముతికన్యాయాద్‌ 
ఆపతతీత్యర్థాపత్తిరలంకారః। యథోక్తం సాహిత్యదర్పణే - 
"६९७००७५ - న్వాా ర్థాగమో- ర్ధాపతిరిష్యతే' ఇతి! 
బి) బెత్సుక్యప్రతిపాదనేన తు వక్ష్యమాణానాం సంభోగానాం ప్రాణభూతో- - 
భిలాష విప్రలంభో దర్శిత ఇత్యవగన్తవ్యమ్‌ - ఇతి 'వివరణమ్‌” వ్యాఖ్యాయామ్‌ 
ఛందస్సు :- పుష్టితాగ్రావృత్తమితి భద్రమ్‌! 
క్రియాదర్శము: - 
1. అగమయత్‌ - గమ్‌ - గతౌ” (వెళ్లుట). సకర్శకమ్‌, అనిట్‌, పరస్మై పదీ, 
భ్వాదిప్రకరణమ్‌ (1), లజ్‌ - ప్రథమపురుషైకవచనాంతః। ణిజన్లాత్‌. 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 195 


అగమయత్‌ - అగమయతామ్‌ - అగమయన్‌. 
2. విప్రకుర్యుః - DE - ఉపసర్గలు, ogy - కరణే” విధిలిజ్‌ ప్రథమపురుష 
బహువచనాంతః। 

విప్రకుర్యాత్‌ -విప్రకుర్యాతామ్‌ - విప్రకుర్యుః 
3. స్పృశన్తి - 'స్పృశ - సంస్పర్శనే” తుదాదయః, పరస్మై పదీ, SECS, అనిట్‌, 
లట్‌ - ప్రథమపురుషబహువచనాంతః। 

స్పృశతి - స్పృశతః - స్పృశన్తి. 
ఇతి రామోరావిరచితయా మృణాళినీన మాఖ్యయా వ్యాఖ్యయా సమేతః 
శ్రీకాలిదాసవిరచితే కుమారసమృవే మహాకావ్యే ఉమాప్రదానోనామ షష్టః సర్గః 
సమాప్తః। 

-6వ సర్దకు మృణాళినీ వ్యాఖ్యానము- 

ది - 28-05-2011 సాయం సమయం గం. 6. 47ని.లకు ప్రారంభింపబడి, 
ది - 12-07-2011 ఉదయం గం. 7.07ని.లకు పూర్తికావింపబడినది. 


- రామోరా 
శ్రీః 


98 


196 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


అనుబంధము - 1 


° 


శ్లోకానుక్రమణికా - కుమారసమృవమహాకావ్యమ్‌ - షష్ట సర్గః 


అచ్చిన్నా - 69 
అణిమాది - 75 
అత - 28 

అథ తే - 15 


అథ తే మునయో - 47 


అథ మౌళిగత - 25 
అథవా - 24 

అథ విశ్వాత్మనే - 1 
అధాంగిరస - 65 
అద్య ప్రభృతి - 56 


అథః ప్రస్థాపితాశ్వేన - 7 
అప మేఘఫోాదయం - 54 


అలకాం -37 
అవైమి - 57 
అసోతుః - 83 
ఆఫ్నతా - 5 
ఆర్యా - 32 
ఆసక్త - 8 


ఇత్యూచివాన్‌ - 64 
ఇదమత్రోత్తరం - 87 
ఈప్పితార్థ - 90 
ఉన్నతేన - 30 
ఉపపన్నం - 66 
ఉమా - 82 
ఏతావత్‌ - 89 

ఏతే - 63 

ఏవం వాచ్యః - 31 
ఏవం వాదిని - 84 
ఏహి - 88 

కర్తవ్యం - 61 
కలితాన్యోన్య - 76 
కాఠిన్యం - 73 


కిం యేన - 23 
గగనాత్‌ - 49 
గంగాస్రోతః - 38 
గామధాస్యత్‌ - 68 
జంగమం - 58 
బితసింహ - 39 
తతః పరమం - 35 
తత్ర్రయాత - 33 
తత్ర వేత్రాసన - 53 


తథాపి - 62 
తదాగమన - 74 
తద్దర్శనాత్‌ - 13 
a] 
తన్మాతరం - 92 
ड - 79 
తయా - 2 
తస్మిన్‌ - 34 
తానరా 5S - 50 
య 

తామగౌరవ - 12 


తామస్మదర్ధే - 29 


తాం ప్రణామాదర - 91 


తిర్యక్‌ - 71 

తే చాకాశ - 36 

తే ప్రభామండల - 4 
తేషాం - 11 

తే సద్మని - 48 

తే హిమాలయ - 94 
త్వత్‌ - 20 
ధర్మేణాపి - 14 


ధాతు తామ్రాధరః - 51 


న కేవలం - 60 
పశుపతిరపి - 95 
ప్రణమ్య - 81 


ప్రాక్తనానాం - 10 
భవత్సంభావ - 59 
(భూభేదినః - 45 
ముక్తా - 6 
మూఢం -55 

మేనే - 86 
యజ్ఞభాగభుజాం - 72 
యత్ర - 41 

యత్ర స్ఫటిక - 42 
యత్రౌషధ - 43 
యథైవ - 70 
యదధ్యక్షేణ - 17 
SOE - 16 
యస్య చేతసి - 18 
యానః - 21 
యావన్యేతాని - 80 
యోగినో - 77 
యౌవనాంతం - 44 
విదితం - 26 

విధి ప్రయుక్త - 52 
వైవాహికీం - 93 


= 


శిఖరాసక్త - 40 


శైలః - 85 


తథేతి - 3 

తే దుహితరం - 78 
త్యమర్మాత్‌ - 19 
న్లానక - 46 

ర్లశేష - 9 

సాక్షాత్‌ - 22 

छे४- హం - 27 

స్థానే - 67 


ARRAS 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 


అనుబంధము - 2 


అణిమా - 75 
అతఃపరమ్‌ - 66 
అత్ర - 63 
७७०७०६ - 9 
ఆనాస్థా - 
అనూచానః - 15 
అనాస్థా - 12 
అనేకధా - 12 
అన్తకః - 44 
అన్తరాత్మా - 21 
అభిసారికాః - 43 
७६०७४४ - 56 
७०७४ - 55 
అరణిః - 28 
అలమ్‌ - 82 
అశ్వః - 39 
అసిః - 36 
అష్టాభిః - 26 
అంగిరాః - 65 
ఆజ్‌ - 68 

ఆర్యా - 32 
९७.88 - 90 
ఉన్నతః - 30 
ఉపభుంజానాః - 10 
బుషి - 89 
ఓషధిః - 33 
కన్యార్థమ్‌ - 31 
కింకరః - 62 
SoS - 5 
కుసుమమ్‌ - 84 
కోపః - 45 
క్షేత్రమ్‌ - 77 
ఖలు - 13 


పదవివరణసూచీ 
ఖమ్‌ - 94 
గగనమ్‌ - 49 
గిరః - 50 
గృహస్థ - 88 
గృహిణీ - 86 
గౌరీ - 1 
గంగా - 57, 70 
చన్దః - 27 
చాతకః - 27 
చూతః - 2 
చూడామణిః - 81 
జామూనదమ్‌ - 91 
జ్యోతిః - 43 
తీర్థమ్‌ - 56 
త్రివిక్రమః - 71 
७४९७० - 93 
దిజ్నాగమద - 5 
దుహితా - 78 
86% - 64 
ధర్మేణ - 14 
ధీః - 22 
నాసా -12 
న్యాయ్యమ్‌ - 87 
పతివ్రతా - 86 
పదమ్‌ - 19 
పరభృతోన్ముఖీ - 2 
పశుపతిః - 95 
పితా - 84 
పావనమ్‌ - 61 
ప్రవజ్యా - 6 
ప్రాజాపత్యః - 34 
ప్రార్థనా - 24 
ప్రైెష్యభావే - 58 


బహుః - 11 
బ్రహ్మయోనిః - 18 
భక్తిః - 73 
భగవాన్‌ - 35 
భారత్వా - 79 
భూః - 8 
మనోరథః - 17 
మాతా - 80 
మురజః - 40 
మూర్చతే - 51 
మందారః - 8 
రజః - 60 
వప్రమ్‌ - 38 
వరాహః - రి 
వాక్‌ - 53 
విపక్వమ్‌ - 16 
విశదః - 25 
విశ్వమ్‌ - 76 
విరూపాక్ష - 21 
విష్ణుః - 67 
వ్యక్తః - 51 
వంచనా - 47 


శిలోరస్మః - 51 


శ్రియః - 41 
శ్రేయః - 74 
సద్మ - 48 
సప్త - 3 
సముద్రః - 69 


సహస్రరశ్శిః - 7 
సారున్ధతీకాః - 4 
సుగన్టిర్‌ - 46 
సుమేరుః - 72 
స్నేహః - 92 


19/7 


198 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


అనుబంధము - 3 


కుమారసమృవమహాకావ్యమ్‌ - షష్టఃసర్గః - శివమహాపురాణమ్‌ 


अथ विश्वात्मने गौरी 
संदिदेश मिथः सखीम्‌। 
दाता मे भूभृतां नाथः 
प्रमाणीक्रियतामिति।। 


स तथेति प्रतिज्ञाय 
विसृज्य कथमप्युमाम्‌। 
ऋषी ज्योतिर्मयान्सप्त 
सस्मार स्मरशासनः | 
तद्दर्शनादभूच्छंभो- 
भूयान्दारार्थमादरः। 
क्रियाणां aq घर्म्याणां 
सपन्त्यो मूलकारणम्‌।। 
सोहं तृष्णातुरेर्वृष्टिं 
विद्युत्वनिव चातकैः | 
आरिविप्रकृतै्देवैः 
प्रसूतिं प्रति याचितः।। 
तामस्मदर्थे युष्माभि- 
र्याचितव्यो हिमालयः | 
विक्रियायै न कल्पन्ते 


तत्क्षमस्वापराधं मे लोकलीलानुसारिणः । 

न त्वादूशीम्प्रणयिनीं पश्यामि च त्रिलोकके | 
सर्वथाहं तवीधीनः स्वकामः ar: शिवे ! । 
एहि प्रिये! मत्सकाशं पत्नी त्वं मे वरस्तव। 
इत्युक्ते देवदेवेन पार्वती मुदमाप सा। 
तपोजातं तु यत्कषं तज्जहौ च पुरातनम्‌। 
सर्वः श्रमो विनष्टोऽ_ भूत्सत्यस्तु मुनिसत्तम !। 
फले जाते श्रमः पूर्वो जन्तोर्नाशमवप्नुयात्‌ | 
पितुर्गेहे मया सम्यग्गम्यते त्वदनुज्ञया | 


प्रसिध्दं क्रियता तद्वै faye परमं यशः | 
गन्तव्यं भवता नाथ | हिमवत्पार्श्वतः प्रभो। 
याचस्व मां ततो भिक्षुभूत्वा लीलाविशारदः। 
एतस्मिन्नंतरे तात। शम्भुना सत्प एव ते। 
संस्मृता ऋषयः सद्यो विरहव्याकुलात्मना। 
ऋषयश्चैव ते सर्वे शम्भुना संस्मृता यदा। 
तदाजग्मुः स्वयं सद्यः कल्पवृक्षा इवापरे | 
अरूंधती तथायाता साक्षात्सिद्विरिवापरा। 
साधनीया विशेषेण लोकानां सिद्धिहेतवे । 
देवानां दुः खमद्धत्पन्नं तारकात्सुदुरात्मनः | 
ब्रहाणा च वरो दत्तः किंकरोमि दुरासदः | 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 199 


संबन्धाः सदनुष्ठिताः ।। 
ततः परममित्युक्त्वा 
प्रतस्थे मुनिमण्डलम्‌। 
भगवनपि संप्राप्तः 
प्रथमोदिष्टमास्पदम्‌। 
अलकामतिवाह्यैव 
वसतिं वसुसंपदाम्‌। 
स्वर्गाभिष्यन्दवमनं 
कृत्वेवोपनिवेशितम्‌।। 
कर्तव्यं वो न पश्यामि 
स्याच्चेत्किं नोपपद्यते। 
मन्यते मत्पावनायैव 
प्रस्थानं भवतामिह।। 


मूर्तयोष्टौ च याः प्रोत्का मदीयाः परमर्षयः | 
ताः सर्वा उपकाराय न तु स्वार्थाय तत्रुफुटम्‌ | 
तथा च कर्तुकामाहं विवाहं शिवया सह। 
तया वै सुतपस्तप्तं दुष्करं परमर्षिभिः | 
पार्वतीवचनाद्िक्षुरुपो यातो गिरेर्गृहम्‌। 

अहं पावितवान्काले यतो लीलाविशारदः | 

मां ज्ञात्वा तौ परं ब्रह्म दम्पती परभक्तितः | 
दातुकामावभूतां च स्वसुतां वेदरीतितः | 
देवप्रेरणयाहं वै कृतवानस्मि निन्दनम्‌। 
स्वकन्यां नेच्छतो दातुं मत्यं हि मुनयोधुना। 
तस्माद्भवन्तो गच्छेतु हिमाचलगृहं श्रुवम्‌। 
तत्र गत्वा गिरिवरं तत्पत्रीं च प्रबोधय। 
कथनीयं waa वचनं वेदसम्मितम्‌ | 

इत्येवं वचनं श्रुत्वा मुनयस्ते- मलाशयाः | 
आनन्दं लेभिरे सर्वे प्रभुणानुग्रहीकृताः | 

गता आकाशमार्गेण यत्रास्ति हिमवत्पुरम्‌ । 
दृष्ट्वा तां च पुरं दिव्यमृषयस्ते- तिविस्मिता: । 
वर्णयन्तश्च स्वं पुण्यमब्रुवन्वै परस्परम्‌। 100 
ऋषय ऊचुः- 

पुण्यवन्तो वयं धन्या दष्ट्रेद्धिमवत्पुरम्‌ | 
यस्मादेवंविधे कार्ये शिवेनैव नियोजिताः | 
अलकायांच स्वर्गाच्च भोगवत्यास्तथा पुनः | 
विशेषेणामरावत्या दृश्यते पुरमुत्तमम्‌ 
उद्यनानि विचित्राणि प्रसन्नैः पूजितान्यथा। 
नराश्च देवताः सर्वे स्त्रियश्चाप्सरसं तथा। 
कर्मभूमो याज्ञिकाश्च पौराणाः स्वर्गकाम्यया | 
कुर्वति ते वृथा सर्वे सवें विहाय हिमवत्पुरम्‌ । 


200 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


तथापि तावस्कस्मिंश्चि 
दाज्ञां मे दातुमर्हथ। 
विनियोगप्रसादा हि 
किंकराः प्रभविष्णुषु।। 
अस्तोतुः स्तूयमानस्य 
वन्द्यस्थानन्यवन्दिन: | 
सुतासंबन्धविधिना 

भव विए्वगुरोर्गुरु:। 

स ते दुहितरं साक्षा । 


त्साक्षी विश्वस्य कर्मणाम्‌ 


वृणुते वरदः शंभु 
रस्मत्संक्रामितैः पदैः ।। 


यावन्न दृष्टमेतच्च तावत्सर्गपरा नरा: | 
हदृष्टमेतद्यदा विप्राः किं स्वर्गेण प्रयेजनम्‌। 
ब्रह्मोवाच- 

इत्येवमृषिवर्यास्ते वर्णयन्तः पुरं च तत्‌। 
गता हैमालयं सर्वे गृहं सर्वसमृध्दिमत्‌। 
तान्हष्ट्वा सूर्यसक्काशान्‌ हिमवान्विस्मितो- ब्रवीत्‌ 
दूरादाकाशमार्गस्थान्मुनीन्सप्त सुतेजसः | 
सप्तैते सूर्यसङ्काशाः समायाति मदन्तिके | 
पूजा कार्या प्रयद्रेन मुनीनां च मयाधुना | 
वयं धन्या गृहस्थाश्च सर्वेषां सुखदायिनः | 
येषां गृहे समायान्ति महात्मानो यदीदृशाः | 
यस्माद्धवन्तो मद्वेहमागता विष्णुरुपिणः | 
पूर्णानां भवतां कार्य कृपणानां गृहेषु किम्‌। 
तथापि किंचित्कार्यं च सदृशं सेवकस्य मे। 
कथनीयं सुदयया सफलं स्याञ्जनुर्मम | 


ऋषय ऊचुः- 
शैलेन्द्र ! श्रूयतां वाक्यमस्माकं शुभकारणम्‌। 
शिवाय पार्वतीं देहि ded: श्वशुरो भव। 
अयाचितारं सर्वेशं प्रार्थयामास यत्नतः | 
तारकस्य विनाशाय ब्रह्मा सम्बन्धकर्मणि। 
नोत्सुको दारसंयोगे शङ्करो योगिनां वरः | 
विधेः प्रार्थनया देवस्तव कन्यां ग्रहीष्यति। 
दुहितुस्ते तपस्तपं प्रतिज्ञानं चकार सः। 
हेतुद्वयेन योगींद्रो विवाहं च करिष्यति | 
एतच्छुत्वा वचस्तेषां मेर्वादीनां हिमाचलः | 
सुप्रसन्नतरो- भूद्वै जहास गिरिजा हृदि | 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 201 


ते हिमालयमामन्त्र्य 
पुनः प्राप्य च शूलिनम्‌। 
सिंध्दं चास्मै निवेद्यार्थः 
तद्दिसृष्टाः खमुद्ययुः 


अरुंधती च तां मेनां बोधयामास कारणात्‌। 
नानावाक्यसमूहेनेतिहासैर्विविधैरपि | 
सप्तर्षयो महाभागा वचः शृणुत मामकम्‌ | 
मदीयं च शरीरं वै पत्नी मेना सुतास्सुता। 
ऋद्धिसिद्धश्च चान्यदवै शिवस्यैव न चान्यथा। 
अथ शैलेश्वरः प्रीतो हिमवान्मुनिसत्तम। 
स्वपुरं रचयामास विचित्रं परमोत्सवम्‌। 
तथैव सर्व परया मुदान्वित 
श्चक्रे गिरीन्द्रः स्वसुतार्थमेव | 
गर्ग पुरस्कृत्य महाप्रभावं 
प्रस्तावयोग्यं च सुमंगलं हि। 
अथ शम्भुः समाहूय नन्द्यादीन्‌ सकलानाणान्‌। 
आज्ञापयामास मुदा गन्तुं स्वेन च तत्र वै । 


101 


202 


మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -ప 


అనుబంధము - 4 


5.30. 


1) 
2) 
3) 
4) 
5) 
6) 
7) 
8) 
9) 
10) 


కుమారసంభవములోని లోకోక్తులు 


లోకోక్తి 


స్త్రీ పుమానిత్యనా छेने? వృత్తం హి మహితం సతామ్‌ 
క్రియాణాం ఖలు ధర్యాణాం సత్పత్వ్యో మూలకారణమ్‌ 


'ప్రాయఃప్రత్యయ మాధత్తే స్వగుణేషూత్తమాదరః 
విక్రియాయై న కల్పన్సే సంబన్ధాః సదనుష్టితాః 
ప్రాయేణైవం విధే కార్యే పురంధ్రీణాం ప్రగల్భతా 
య దధ్యాసిత మర్దద్భి స్తద్ధి తీర్ధం ప్రచక్షతే 
వినియోగ ప్రసాదా హి కింకరాఃప్రభువిష్ణుషు 
అశోచ్యా హి పితుః కన్యా సదృర్హృప్రతిపాదితా 
ప్రాయేణ గృహిణీనేత్రాః కన్యార్ధేషు కుటుంబినః 
భవ న్యవ్యభిచారిణ్యో భర్తురిష్టే పతివ్రతాః 


र 
రః 


A 
ws 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 203 


అనుబంధము -5 
श्रीः 
कुमारसम्भवमहाकाव्यम्‌ 


(आनन्ददेवायनिवल्लभदेवविरचितायां कुमारसंभवपञ्जिकायां) 
षष्ठः सर्गः 

१. अथ विश्वेत्यादि ॥ अथ अनन्तरं हरावष्टम्भनादनन्तरं (गौरी) पार्वती 

विश्वात्मने शर्वाय मिथः गुप्तं सखीं संदिदेश अचीकथत्‌ | किमिति | हे सखि 

इति कथय (मे) मम भूभृतां नाथः पिता दाता वर्तते | युष्माभिः स प्रमाणीक्रियताम्‌ 

इति | यतः कन्या हि जनकाधीना ॥ १ ॥ 


२. तया व्याहृतेत्यादि ॥ तया सख्या प्रियस्याभ्यासे समीपस्थेऽपि भर्तरि 
(व्याहृतसन्देशा) कथितसन्देशा । अत एव हि निभृता सलञ्जत्ववशात्‌ विनीतेव 
(सा) देवी बभौ रेजे स्वयमभाषमाणेन निभृतत्वे सति शोभालङ्कारः। शालीनत्वं 
हि कन्यानामलङ्कारः। केव सा बभौ मधौ वसन्ते अभ्यासे निकटस्थे परभृतोन्मुखी 
कोकिलायुक्ता (चूतयष्टिः इव) चूततरुलता यथा स्यात्‌ | यत्संदेशस्य कोकिलाया 
मुखत्वम्‌ | औपचारिकश्च संदेशव्यवहारः। हरस्य मधुरुपमानं गौर्याश्ूतलता 
सख्याः परभृता | परभृतादीनां कोकिलार्थत्वेऽपि क्रिया प्रवृत्तिनिमित्तं, न तु 
जातिरिति जातेरस्त्रीविषयत्वादिति ङीष्‌ न भवति || २ ॥ 


३. स तथेतीत्यादि ॥ स (स्मरशासनः) स्मररिपुः तथा इति एवं करोमीति 
प्रतिज्ञाय एवं याचेऽहं नगेशमित्यङ्कीकृत्य (उमां) गौरीं च (कथम्‌ अपि) कृच्छ्राद्‌ 


102 


204 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టుః సర్గః 


(विसृज्य) विमुच्य ऋषी (सस्मार) अस्मार्पीत्‌ । कान्मुनीन्‌ । ज्योतिगृहान्‌ 
ज्योतीषि तारा गृहं धिंण्यं स्थानं येषां तान्‌ । सप्तर्षीनित्यर्थः । ' शसुतीहिंसायां' 
(धा.पा. ७२७) स्मरं शासितवानिति स्मरशासनः | शासोर्वा रूपम्‌ || ३ ॥ 
४. ते प्रभेत्यादि || ततः ते (तपोधनाः) मनुयः (सारून्धतीकाः) 
अरुन्धतीसहिताः सपदि स्मरणानन्तरमेव (प्रभोः) देवस्य (पुरः) अग्रतः 
प्रादुरासन्‌ आविर्भूताः । (प्रभामण्डलेः) निजतेजोमण्डलेः (व्योम) आकाशं 
(द्योतयन्तः) भासयन्तः ॥ ४ ॥ 


५. आप्लुता इत्यादि ॥ कीदृशास्ते महर्षयः। आकाशगङ्कार्रोतस्सु 
सुरसरित्प्रवाहेषु आप्लुताः स्नाताः | कीरृशेषु (तीरमन्दारकुसुमोत्तरवीचिषु) 
तटपर्यन्तमन्दारसुमनोधिकतरड्भेषु तीरे पर्यन्ते मन्दारकुसुमैरुत्तरास्तदधिका 
उत्तराः प्रधाना वा वीचयो येषु | उत्किर इति पाठे कुसुमान्युत्किरन्ति क्षिपन्ति 
येते वीचयो येषाम्‌ | अथ च कुसुमानामुत्कराणि राशयो वीचयो येषाम्‌ | तथा 
जलक्रीडागतानां (दिङ्नागमदगन्धिषु) दिग्गजानां मदगन्धः सुगन्धो विद्यते येषु 
॥५॥ 


६. मुक्तायज्ञेत्यादि ॥ (मुक्तायज्ञोपवीतानि) मुक्तामयानि यज्ञोपवीतानि 
(बिभ्रतः) दधतः। (हेमवल्कलाः) हेम्नः सुवर्णस्य वल्कलानि चीवराणि येषां ते। 
(रत्नाक्षसूत्राः) रत्नमयानि चाक्षसूत्राणि येषां ते, रत्नमयजपावलयाः। 
अतश्चोत्प्ेक्षते। कल्पवृक्षाः इव प्रव्रज्याम्‌ आश्रिताः प्रव्रजनं स्थिताः। तेषां हि 
रत्नसुलभत्वम्‌ | प्रव्रजनं प्रव्रज्या, 'व्रजयजोभवि क्यप्‌।' (पा.सू. ३-३-६८) ६॥ 
७. अधः प्रस्थापितेत्यादि I (सहस्ररश्मिना) रविणा (शश्वत्‌) नित्यं 
(सप्रणामं) प्रणतिपूर्वम्‌ (उदीक्षिताः) उद्वीक्षिताः ऊर्ध्वं दृष्टा:। ऊर्ध्व कुत इत्याह। 
यतस्तेषां ध्रुवनिकटे स्थानम्‌ | अत एव (अधः प्रस्थापिताश्वेन) अधः प्रस्थापिता 
अश्वा येन । (समावर्जितकेतुना) समावर्जितो नामितः केतुर्ध्वजो येन | अनेनोद्धत्यं 
परिहृतम्‌ ॥ ७ ॥ 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 205 


८. आसक्तेत्यादि ॥ तथा प्रलयापदि कल्पान्तविपत्तौ (महावराहदंष्ट्रायाम्‌) 
आदिवराहदंष्ट्रायां विश्रान्ताः स्थिता इत्यविनश्वरोक्तिः। किमेकाकिनस्तत्र विश्रान्ता 
इत्याह । उद्धृतया (सार्ध) सह भुवा | सा हि भगवता वराहेण तोयादुद्धृत्य 
दंष्ट्रायामूढा | (आसक्तबाहुलतया) आसक्ता आतुरत्वात्पातभयाल्ळगिता बाहुलता 
यया ॥ ८ ॥ 


९. सर्गशेषेत्यादि ॥ पुराविद्धिः चिरन्तनैमर्किण्डेयादिभिः पुरातनाः आद्याः 
धातार: वेधसः इति (कीर्तिताः) शब्दिताः। कुतः। विश्वयोनेः ब्रह्मणः 
सर्गशेषप्रणयनात्‌ अवशिष्ट सृष्टि निर्माणात्‌ | ब्रह्मणा हि किञ्चिन्निर्माय ततस्ते 
सृष्टौ नियुक्ता इत्यागमः।९।। 


१०. प्राक्तनानामित्यादि ॥ तथा तपस्विनः अपि प्राक्तनानां पूर्वाचीर्णानां 
विशुद्धानां निर्मलानां (परिपाकम्‌ उपेयुषां) पक्वानां च तपसां (फलानि) फलम्‌ 
(उपभुआनाः) अश्रन्तः। अन्यस्य हि जन्मान्तरे तपः फलदायि। तेषां तु चिर 
जीवितत्वात्तदेव। अपि विस्मये। चित्रं सम्प्रति तपस्यन्तस्तपः फलोपभोगिनः।।१०॥ 


११. तेषां मध्येत्यादि || बहु नितरां बभासे रेजे | कीदृशी | पत्युः वशिष्ठस्य 
(पादार्पितेक्षणा) अङ्गिनिहितनेत्रा | यतः साध्वी पतिदेवता | अन्यत्र हि दृष्टिस्तस्या 
न याति । अतश्चोत््रक्षते | साक्षात्‌ मूर्तिमती तपःसिद्धिः इव । मुनीनां हि सिद्ध्या 
भाव्यम्‌ ॥ ११ ॥ 


१२. तामगौरवेत्यादि ॥ ताम्‌ अरुन्धतीं (मुनीन्‌) ऋषीन्‌ च अगौरवभेदेन 
समपतिपत्त्या अपश्यत्‌, ईश्वरः आवर्जयत्‌ | यस्मादियं स्री अयं च पुमान्‌ इति 
एषा अनास्था अध्यवस्था अप्रधानम्‌ । गौरवकरणे एतन्नोपयुज्यते | अपि तु 
सतां वृत्तं शीलं महितम्‌ । साधवो वृत्तं पूजयन्तीत्यर्थः। अरुन्धत्याश्चान्यः 
कश्चरित्रेणाधिकः।। १२ || 


103 


206 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


१३. तद्दर्शनादित्यादि ॥ तद्दर्शनात्‌ तस्याः साध्व्या अरुन्धत्या आलोकनात्‌ 
शंभोः शिवस्य (भूयान्‌) नितरां (दारार्थ) भार्यामानेतम्‌ (आदरः) प्रयत्नो बभूव। 
यस्मादिज्यादीनां धर्म्याणां क्रियाणां सत्पत्न्यः साध्व्यः पत्न्यः एव मूलसाधनं 
कारणम्‌ ॥ १३ ॥ 


१४. धर्मेणापीत्यादि ॥ कामस्य मनः उच्छुसितं । विकसितमङ्कुरितम्‌ | 
कीदृशस्य कामस्य । (पूर्वापराधभीतस्य) पूर्वस्मादपराधादीश्वरचेतश्चालनलक्षणाद्‌ 
भीतस्य स्वस्वरूपेण त्रस्तस्य शक्तिरूपेण (उच्छुसितं मनः) मनोभूरुछसित 
इत्यर्थः। कदा । शर्वे (पार्वतीं प्रति) पार्वत्यां धर्मण अपि पदम्‌ अवस्थाबन्धमुद्यमं 
कारिते सति । यदा हरो गौरीमुद्वोढुमैच्छदित्यर्थः। एवं ह्युक्तम्‌ - ' परिणेष्यति 
पार्वतीं यदा' (कुमार. ४-४९) इत्यादि | अपि विस्मये । चित्रमिदं यदुमायां पदं 
हरो धर्मेण कारितो न तु रागेण, तथापि स्मरः पूर्वापराधभीत इति । भयं तु 
चण्डकोपत्वादीशस्य पुनर्बाधाशङ्कया || १४ ॥ 


१५. अथ त इत्यादि ॥ (अथ) ततः ते (मुनयः) सप्तर्षयः (जगद्गुरुं) भगवन्तं 
(पूजयित्वा) प्रणामाअजलिनार्चयित्वा इदं वक्ष्यमाणम्‌ ऊचुः अब्रुवन्‌ | कीरृशाः। 
अनूचानाः प्रह्वाः आज्ञाविधेया: साङ्कवेदाध्यायिनो वा | तथा (प्रीतिकण्टकितत्वचः) 
प्रीत्या भक्त्या कण्टकितत्वचो रोमाश्विताड़ा: || १५ ॥ 


१६,१७. यद्‌ ब्रह्मेत्यादि ॥ यदध्यक्षेणेत्यादि | यत्‌ अस्माभिः (सम्यक्‌ ) 
विधिवत्‌ ब्रह्म वेदज्ञानं च आम्नातम्‌ अभ्यस्तं परमात्मज्ञानं वा | यत्‌ च अग्नौ 
विधिवत्‌ (हुतम्‌) इष्टं यत्‌ च सम्यक्‌ तपः (तप्तं) चीर्णं तस्य सर्वस्य फलम्‌ 
(अद्य) अधुना पक्वम्‌ | यद्‌ वयं (जगताम्‌ अध्यक्षेण) भुवनगुरुणा (त्वया) भवता 
अद्य (मनोविषयं) चित्तगोचरम्‌ आरोपिताः यत्त्वया स्मृता इत्यर्थः। (मनोरथस्य 
अपि अपथं) मनोरथानामप्यप्रथमविषयम्‌ । न हि मनोरथा अपि कस्यचिदेतावन्तः 
प्रसृता यद्‌ भगवान्‌ मे स्मरिष्यति ।|१६।।१७।। युग्मम्‌ | 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 907 


१८. यस्य चेतसीत्यादि ॥ हे भगवन्‌! तावत्‌ त्वं यस्य (चेतसि) मनसि 
वर्तेथाः तिष्ठे: स कृतिनां कृतार्थानां (वरः) श्रेष्ठः पुण्यवतां पूज्य: | उपचितसुकृत 
सम्भाराणां शिरोमणिमुकुट इत्यर्थः । पुण्यभारसंपूर्णा हि भगवन्तं स्मरन्ति। 
यदुक्तम्‌ -- 

किं तेन न कृतं लोके किं न दत्तं महात्मना । 

शिवः प्रसञ्नचित्तेन सन्ततं येन पूजितः ॥ 


किं पुनः तव चेतसि वर्तति, त्वं यस्य स्मरसि स कृतिनां वरो भवेत्‌ | 
(ब्रह्मयोनेः) ब्रह्मणः विरञ्चस्य परस्य वा ज्ञानस्य योनेः प्रभवस्य तव || १८ || 


१९. सत्यमर्कादि ॥ ध्रुवनिकटवासात्‌ (सत्यं) कामम्‌ (अर्कात्‌ च सोमात्‌ च) 
सोमसूर्याभ्यां परम्‌ उच्च (पदं) स्थानं वयम्‌ (अध्यस्महे) अधितिष्ठामः | अद्य 
पुनः तत्‌ (तव) भवतः (स्मरणानुग्रहात्‌) स्मरणप्रसादलाभात्‌ (उञ्चैस्तरम्‌) 
उन्नततरम्‌ | त्वदनुध्यानाद्धि वयमत्युन्नताः संवृत्ताः || १९ ॥ 

२०. त्वत्सम्भावितेत्यादि || आत्मानं (त्वत्संभावितं) त्वया आहृतं योग्यत्वेन 
ज्ञातं सन्तं बहु मन्यामहे उत्कृष्टं जानीमः। यस्मात्‌ उत्तमादरः (प्रायः) प्रायेण 
स्वगुणेषु प्रत्ययम्‌ अवबोधं विश्वासम्‌ आधत्ते करोति | महाजनगौरवाद्‌ विज्ञायते 
नूनं गुणान्विता वयमिति | बह्विति क्रियाविशेषणत्वेऽप्यात्मन एवोत्कर्षः प्रतीयते 
Il २० || 


२१. या नः प्रीतिरित्यादि ॥ हे (विरूपाक्ष) पिङ्गलनेत्र (त्वदनुध्यानसम्भवा) 
भवत्स्मरणेनोत्पन्ना या असौ (प्रीतिः) तुष्टिः (नः) अस्माकं सा हि किम्‌ इति 
(तुभ्यं) तव आवेध्यते । यस्मात्‌ सर्वेषां (देहिनां) प्राणिनां त्वम्‌ (आत्मा असि) 
अन्तर्तिष्ठसि । अतस्त्वं स्वयमेव सर्वमवैषि ।।२१। 


२२. साक्षात्‌ दष्टोऽसीत्यादि | चित्रमिदं (यत्र) साक्षात्‌ (दृष्टः) आलोकितः 
अञ्जसा सामस्त्यभावेन कार्स्न्येन तत्त्वेन वा । त्वां वयं न (विद्मः) जानीमः। 


104 


208 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


अतश्च (प्रसीद) प्रसादं कुरु कथय (आत्मानम्‌) आत्मस्वरूपं किंरूपो5सीति | 
स्वयमेव कथं न विचारयथेत्याह-न धियां पथि वर्तसे | यश्च बुद्धे रप्यविषयः स 
कथं स्वयमेव गम्यते ।।२२।। 

२३. सामान्येनोक्तं विशेषेणाह -- 


किं येनेत्यादि ॥ (एष) अयं (ते) तव प्रत्यक्षृश्यः भागः कतमः। किं येन 
ब्रह्माण्डभागं व्यक्तं सृजसि स ब्रह्मा उत येन तद्‌ बिभर्षि पालयसि स विष्णुः | 
अथो यः तस्य विश्वस्य संहर्ता ग्रसिता स रूद्र: इति कतमः एष ते | रुद्रत्वेडवगते 
संशयस्यावसर इति चेत्‌, सत्यं तथापि चिन्त्यमेतत्‌ || २३ ॥ 


२४. अथ वा सुमहतीत्यादि || अथ वा एषा प्रार्थना (सुमहती) गुह्यार्थावबोधाद- 
तिमहती दुर्लभा (देव) भगवन्‌ (तिष्ठतु) आस्ताम्‌ । (चिन्तितोपस्थितान्‌) आध्यातान्‌ 
सन्तः प्राप्तान्‌ नः अस्मान्‌ (शाधि) आज्ञापय किं करवाम । साधयाम इति 
प्रार्थने लोट्‌ । २४ || 


२५. अथ मोलीत्यादि ॥ (अथ) ततः (परमेश्वरः) देवः प्रत्याह प्रतीपमालपत्‌। 
कि कुर्वन्‌ । (मौलिगतस्य) शिरःस्थस्य (इन्दोः) शशिनः (तन्वीम्‌) अल्पीयसी 
(प्रभां) ज्योत्स्रां (विशदैः) निर्मलैः (दशनांशुभिः) दन्तमयूखैः (उपचिन्वन्‌) 
वर्धयन्‌ । आहेति भूते प्रयोगः प्रमादजः || २५ || 

२६. विदितमित्यादि || (वः) भवतां (विदितम्‌) अवगतमेव तत्‌ यथा (मे) मम 
याः (काचित्‌) काश्चन प्रवृत्तयः सर्वे व्यापारास्ते न स्वार्थाः अपि तु परार्था एव। 
यतः क्षितिसलिलाग्निपवनयजमानाकाशसोमसूर्याख्याभिः (अष्टाभिः मूर्तिभिः) 
तनुभिः (इत्थंभूतः) एवंविधः परार्थोन्मुखः (सूचितः) कथित एवाऽहम्‌ ॥२६॥।। 
२७. सोऽहं तृष्णेत्यादि।। स परार्थप्रवृत्तः अहम्‌ (अरिविप्रकृतेः) सपत्नपरिभूतैः 
(देवैः) गीवणिः प्रसूतिं प्रति पुत्रं प्रति (याचितः) प्रार्थितः। भगवन्‌! अपत्यरूपमयां 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 209 


स्वमूर्तिमुत्पादय | योऽस्माकं जयाय सेनानीर्भविष्यति' इति । यथा (तृष्णातुरेः) 
पिपासुभिः चातकैः मयूरविशेषैः विद्युत्वान्‌ मेघःवृष्टिं याच्यते | याच्यत इत्यप्रधान- 
कर्मणोर्निष्ठयोक्तत्वात्‌ प्रसूतिवृष्ट्योरद्वितीया भवत्येव | विद्युद्‌ विद्यते यस्याऽसौ 
विद्युत्वान्‌ ।। २७ ॥ 


२८. अत आहर्तुमित्यादि ॥ यदाऽहं पुत्रं याचितः अतः कारणात्‌ आत्म- 
जन्मने पुत्रोत्पत्तये (पार्वतीं) गौरीं (आहर्तुम्‌) आनेतुम्‌ इच्छामि | यथा (हविर्भोक्तुः) 
अग्नेः (उत्पत्तये) आविर्भावाय (यजमानः) दीक्षितः अरणिं दारवीमा जिहीर्षति 
।।२८॥। 


२९. तामस्मदित्यादि ॥ अतः तां पार्वतीम्‌ (अस्मदर्थे) मदर्थं (युष्माभिः) 
भवद्भिः (हिमालयः) नगेशः (याचितव्यः) अर्थयितव्यः। यस्य यत्र व्यापारस्तन्मुखेन 
कस्मान्न मृग्यत इत्याह - सदनुष्ठिताः साधुभिर्निश्चिताः सम्बन्धाः (विक्रियायै न 
कल्पन्ते) विकृतिं न यान्ति, स्थिरा भवन्तीति Ig 


३०. उन्नतेनेत्यादि । तेन अद्रिनाथेन (योजितसम्बन्धं) कृतसम्बन्धं माम्‌ 
अपि अवञ्चितं कृतार्थ वित्त जानीत | यथा मया जामात्रा स श्लाघ्यते तथाहमपि 
तेन श्वसुरेणेत्यपिशब्दार्थः। तथा रूपद्वयेनाप्यसावुत्कृष्टः। तत्र स्थावरमपेक्ष्य 
तेन उन्नतेन व्योमस्पृशा स्थितिमता स्थिरेण भुवः धुरम्‌ (उद्दहता) बिभ्रता 
महीधरत्वादद्रीणाम्‌ | जड़मेत्युन्नतेन महाप्रभावेण स्थितिमता समयदिन भूमेर्धुरं 
योगक्षेममुद्वहता पर्वतराजत्वात्‌ fafa विदेर्लोट्‌ ।।३०॥। 

३१. एवं वाच्य इत्यादि ॥ वरगुणानुद्दिश्य कन्यार्थम्‌ (एवम्‌) इत्थं तत्पितुः 
(वाच्यः) वक्तव्यम्‌ इति (वः) भवतां न (उपदिश्यते) उच्यते । यस्मात्‌ (साधवः) 
बिपश्चितः (भवत्प्रणीतं) युष्मन्निर्मितम्‌ आचारं व्यवहारम्‌ (आमनन्ति) आहुः। 
स्मृतिकर्तारो हि यूयम्‌ ॥ ३१ ॥ 


105 


210 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


३२. आर्याऽपीत्यादि ॥ तत्र हिमवदृहे (आर्या) भगवती अरुन्धती अपि व्यापारं 
साहाय्यकं (कर्तु) विधातुमर्हति | यस्मात्‌ एवंविधे कार्ये वधूमार्गणकृत्ये (पुरन्ध्रीणां) 
सत्रीणां (प्रगल्भता) चातुर्यम्‌ | ता ह्यनिच्छन्तमपि कन्यापितरं प्रेरयितुं जानन्ति 
।।३२।। 


३३. तत्प्रयातेत्यादि ॥ तत्‌ तस्मात्‌ (सिद्धये) कार्यसाधनाय ओषधिप्रस्थम्‌ 
ओषधिप्रस्थाख्यं हिमवत्पुरं (प्रयात) व्रजत | पुनः च (नः) अस्माकं 
कार्यसिद्धिनिवेदनाय अस्मिन्‌ (महाकोशीप्रपाते) महाकोशाख्ये प्रपाते भृगौ 
समागमः। अत्राहं भवतां प्रतिपालयामीत्यर्थः।।३ ३॥। 


३४. तस्मिन्संयमिनामित्यादि ।। ततः तस्मिन्‌ भगवति संयमिनाम्‌ आद्ये अपि 
(परिणयोन्मुखे) विवाहाभिमुखे (जाते) सम्पन्ने सति (प्राजापत्याः) ब्रह्मतनयाः । 
(परिग्रहब्रीडां) विवाहलञ्जां (जहुः) अत्यजन्‌ । ते हि नित्यं ब्रह्मचारिणः शम्भोरग्रे 
सदैव लञ्जिता आसन्‌ 'अनुभूतस्रीसंगमानामस्माकं कीरृशी तपस्विता’ इति | 
तदा तु तपस्विनायके रागिणि जाते सर्वेषां सामान्यात्त्रपात्यागः। ३४ ॥ 
३५. ततः परमित्यादि ॥ (ततः) तदनन्तरं परमेवमस्तु इति (उक्त्वा) अभिधाय 
(मुनिमण्डलं) सप्तर्षिवलयं (प्रतस्थे) जगाम | (भगवान्‌) देवः अपि (प्रथमोद्दिष्टम्‌ 
आस्पदं) महाकोशीप्रपातं संप्राप्तः सश्चचार | परममित्युच्यमाने पुण्याहवच- 
सीत्यन्ये || ३५ ॥ 

३६. तेऽप्याकाशमित्यादि । मनसा निर्मिताः मानसाः ते सप्तर्षयः (असिश्यामं) 
खड्गनीलम्‌ (आकाशं) खम्‌ (उत्पत्य) उत्प्लुत्य ओषधिप्रस्थं पुरम्‌ (आसेदुः) 
प्रापुः । मनसा सह मन इवेति चातुर्यौक्तिः। यदैव गमनाय मनः कृतं तदैव पुरं 
प्रापुरित्यर्थः।। ३६ ॥ 

३७. अलकामतिवाह्येत्यादि || कीरृशं पुरम्‌ | वसुसंपदां रत्नवृद्धीनां वसतिम्‌ 
आश्रयभूताम्‌ अलकां वैश्रवणपुरीम्‌ अतिवाह्य निष्पीडय इव लुण्टयित्वेव निर्मितं 
(स्वर्गाभिष्यन्दवमन॑) स्वर्गसारनिश्चयोतनं (कृत्वा) विधाय इव (विनिवेशितम्‌) 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 211 


रचितम्‌ | सर्वोत्कृष्टयोरलकामरावत्यो: सारमादायेव कृतमित्यर्थः। एवमप्युक्तम्‌ 
-- “भूतपूर्वमभूतपूर्व वा जनपदं परदेशापवाहनेन । स्वदेशाभिष्यन्दवमनेन च 
नगरं विनिवेशयेत्‌ || -- (अर्थशास्त्रम्‌ २-१-१) ॥ ३७ ॥ 


३८. गङ्भासत्रोत इत्यादि || अन्यत्र कस्मात्‌ तन्न रम्यम्‌ यत्‌ (गुप्तौ) गुप्तप्रदेशे 
अपि (मनोहरं) रम्यं Yana लक्ष्यते | तथा हि - (गङ्कारत्रोतः - परिक्षिप्तं) 
सरिद्वराप्रवाहवेष्टितम्‌ (इति) जलगुप्तिः । (वप्रान्तज्वलितौषधि) वप्रान्ते 
ज्वलितौषधिरित्यग्निदुर्गत्वम्‌ । (बृहन्मणिशिलासालं) बृहत्यो मणिशिला एव 
सालः प्राकारो यत्र तत्‌ | अन्यच्च नगरं जलान्निप्राकारभीषणमसेव्यं भवति | 
एतत्चैवंविधमपि स्वभावभावाद्‌ गुप्तावपि सेव्यं किमुच्यते । अत्र तु ' गुप्तावपि 
मनोहरं' पाठः ॥३८॥ त्रिभिः कुलकम्‌ | 

३९. जितसिंेत्यादि ॥ यत्र (जितसिंहभयाः नागाः) केसरिभ्यः करिणो न 
बिभ्यतीत्यर्थः। अश्वा: च (बिलयोनयः) वनविवरेभ्यो यत्रोत्तिष्ठन्तीति सेन्यसम्पक्ति 
कथनम्‌ | मातरमनुहरन्तेऽश्वाः | अतो बिलशब्देनोच्चैःश्रवा उच्यते | “बिलमुच्चैःश्रवो 
हये॥ (द्र.मेदिनी १४८-४९) । यत्र (किंपुरुषाः) पुण्यजना किन्नरादय एव 
(पौराः) पुरवासिनः वनदेवताः एव च योषितः अङ्गनाः | दिव्या नारी वनदेवताः 
कथ्यते । अथ किमन्यजातीयाः पौरयोषितो न तत्र सन्ति । कियती चैषा 
प्रशंसा। एवं तर्हि यत्र यक्षाः किंपुरुषाश्च पौरतुल्याः पौरा वनदेवताश्च योषिन्निभाः। 
न तु तेषूपरि कस्यचिद्‌ गौरवबुद्धिरिति पुरयोषित्स्तुतिः || ३९ ॥ 


४०. शिखरासक्तेत्यादि || यत्र वेश्मनां मुरजस्वनाः करणैः च चपटचाटपुट 
-उद्धट्टक-सन्निपातकप्रभृतिभिस्तालेः (व्यज्यन्ते) निश्चीयन्ते न तु स्वनतः। यतः 
शिखरासक्तमेघानाम्‌ उच्चत्वात्‌ प्रान्तावस्थितजलदानाम्‌ | अत एव ते गम्भीराः 
अनुगर्जितसंदिग्धाः अनुगर्जितप्रतिश्रुताः संदिग्धाः पिहितरवाः। न हि जलदरवेषु 
तालसन्भावः।| ४० || 


106 


212 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


४१. यत्र कल्पेत्यादि ॥ यत्र गृहयन्त्रपताकाश्री: भवनशालभञ्जिका कृतक- 
वैजयन्तीशोभा (कल्पद्रुमः) कल्पवृक्षैः एव यन्त्रपताकया या शोभा कार्या तां तत्र 
सुरतरव एव कुर्वन्तीत्यर्थः। यतः (विलोलविटपांशुकेः) विलोलानि चश्चलानि 
विटपेषु प्रकाण्डेष्वंशुकानि वासांसि येषां तैः। पताकायां ह्यंशुकैर्भाव्यम्‌ | अत एव 
सा (अपौरादरनिर्मिता) विनेव पौरादरेण पुरुषप्रयत्नेन निर्मिता कृता ।४१॥ 
४२. यत्र स्फटिकेत्यादि ॥ यत्र पुरे (स्फटिकहर्म्येषु) स्फटिकसौधेषु या 
आपानभूमयः सरकोर्वीषु ज्योतिषां प्रतिबिम्बानि ताराप्रतिमाः एव उपहारतां 
पुष्पप्रकरत्वं प्राप्नुवन्ति यान्ति | सितत्वेन तत्सारृश्यत्वात्‌ || ४२ ॥ 


४३. चयत्रोषधीत्यादि || यत्र नक्तं रात्री दुर्दिने अपि आसारवर्षऽपि अभिसारिकाः 
विलासिन्यः तमिसत्राणां तमसाम्‌ अनभिज्ञा: अननुभवित्र्यः। ध्वान्तततिभयं न 
जानन्तीत्यर्थः। यतः (ओषधिप्रकाशेन) ओषधिदीप्त्या (दर्शितसंचराः) दर्शितसंचरो 
मार्गो यासाम्‌ ताः | संचरत्यस्मिन्निति संचरो मार्गः। तम एव तमिस्रम्‌ | दुर्दिनं 
वर्षम्‌ । (उक्तं च) - 

या दूतिका गमनकालमपारयन्ती 

सोढुं स्मरज्वरभरातिपिपासितेव | 

निर्याति वलळलभजनाधरपानलोभा - 

त्सा कथ्यते कविवरैरभिसारिकेति । ४३ ॥ 


४४. योवनान्तमित्यादि ॥ अन्यत्र स्थविरान्तं वयस्तत्र तु यौवनान्तं वयः इति 
जराद्यमावकथनम्‌ | यत्र च (कुसुमायुधात्‌) कन्दर्पाद्‌, (आतंकः) भयं, न 
त्वन्यकृतम्‌ | तथा (रतिखेदसमुत्थाना) रतिखेदात्समुत्थानमुत्प्तिर्यस्याः सा 
निद्रा एव संज्ञाविपर्ययः निश्चेतनत्वम्‌, न तु प्राणवियोग हत्यजरामरत्वोक्तः।।४४। 


४५. श्रूभेदिभिरित्यादि ॥ यत्र (सत्रीणां) मानिनीनां कोपेः क्रोधैः (प्रियाः) 
युवानः अप्रसादार्थिनः कृताः, प्रसादं तासां नार्थयन्ते कोपस्यैव रम्यतरत्वात्‌ । 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 213 


यतः प्रणयकुपिता हि कामिन्यो रम्यतरा भवन्ति | तथा हि (भ्रूभेदिमिः) भ्रूभङ्भयुक्तैः 
(सकम्पोष्ठैः) स्प्फुरदधरैः (ललिताङुलितर्जनेः) ललितानि रम्याणि 
अङ्ुलितर्जनानि येषु (तैः) ॥ ४५ ॥ 


४६. सन्तानकेत्यादि || यस्य च बाह्यम्‌ उपवनम्‌ उद्यानं (गन्धमादनं) गन्ध- 
मादनमित्येतदाख्यो गिरिः | कीदृशम्‌ | (संतानकतरुच्छायासुत्पविद्याधराध्वगम्‌) 
सन्तानकाख्यास्तरवः सुरवृक्षास्तेषां छायासु सुप्ता विद्याधरा एवाध्वगा यत्र | 
बाह्योद्यानं हि सर्वसेव्यम्‌ | गन्धवत्‌ सुरभि | गन्धमादनशब्दो नपुंसकलिङ्ग :।।४६॥ 


४७. अथ न इत्यादि ॥ (अथ) ततः ते दिव्याः (मुनयः) सप्तर्षयः ताइशमोषधि- 
प्रस्थं (प्रेक्ष्य) आलोक्य (स्वर्गाभिसन्धिसुकृतं) स्वर्गो मे भवत्विति (अभि) सन्धाय 
उद्दिश्य कृतं तपः (वञ्चनां) विडम्बनाम्‌ इव (मेनिरे) बुबुधिरे | एतत्पुर मुद्दिश्य 
कस्मादस्माभिस्तपो न चीर्णम्‌ | एतेन सुरपुरतोऽपि रम्यतरत्वमुक्तम्‌ || ४७ || 


४८. ते सद्मनीत्यादि ॥ ततः ते मुनयः गिरेः हिमवतः (सद्मनि) गृहे वेगात्‌ 
अवतेरुः अवातरन्‌ | (उन्मुखद्वाःस्थवीक्षिताः) उन्मुखे्द्वाःस्थैःप्रतीहारेर्वीक्षिताः। 
के एते स्युरिति | (लिखितानलनिश्चलैः) चित्रवन्लिनिष्कम्पैः (जटाभारैः) जटाजूटः 
उपलक्षिताः । द्वाः द्वारं तत्र तिष्ठतीति द्वाःस्थः।। ४८ ॥ 


४९. गगनादित्यादि || गगनात्‌ आकाशभागात्‌ अवतीर्णा अवरूढा सा 
(मुनिपरम्परा) सप्तर्षिमाला (रेजे) व्यद्युतत्‌ | (तोयान्तः) जलमध्ये प्रतिबिम्बिता 
(भास्कराली) सूर्यपङ््तिः इव इति तेजस्विकथनम्‌ | (यथावृद्धपुरःसरा) ये ये 
वृद्धा यथावृद्धं पुरःसरमग्रेगामि यस्याः सा यथावृद्धपुरःसराः । परम्परा 
पंक्तिः।।४९॥ 

५०. तानर्घ्यानित्यादि ॥ अर्घोऽर्चा तदर्थमुदकादिकं अर्घ्यं तत्‌ (आदाय) 
गृहीत्वा (गिरिः) अद्रिराजः तान्‌ मुनीन्‌ (दूरात्‌) दूरं प्रत्युद्ययौ अभ्युञ्जगाम। 


107 


214 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


यतः अर्ध्यान्‌ अर्च्यान्‌ । किं कुर्वन्‌ । (सारगुरुभि:) सारेण बलेन गुरुभिर्दुवहेः 
पादन्यासैः (वसुन्धराम्‌) अवनिं (नमयन्‌) अधः प्रवेशयन्‌ ।। ५० ॥ 


५१. धातुताम्रेत्यादि || कीरृशोऽसो । प्रकृत्या एव हिमवान्‌ इति सुव्यक्तः 
प्रकृत्या एव देहेनाऽपि सदृशः, सुखेन व्यज्यते ज्ञायते (इति सुव्यक्तः) रूपद्वय- 
स्यापि सादृश्यात्‌ । 'ईषद्दुःसुशु ....। (पा.सू.३-३-१२६) इति खल्‌ । तथा हि 
स्थावरे तावत्‌ (धातुताम्राधरः) धातवः एव ताम्रोऽधरो यस्य | प्रांशुः उच्चप्रमाणः 
(देवदारुबुहद्धुजः) देवदारुरेव बृहन्तो भुजा यस्य (शिलोरस्कः) शिला एव 
उरो वक्षो यस्य | जड़मे तु धातुताम्राधरः धातुरिव ताम्राधरः । प्रांशुः मानोन्नतः 
देवदारुवन्महाभुजः । शिलेव श्लक्ष्णं विशालमुरो यस्य | अस्मिन्नवसरे न 
तथाऽयं सप्रयोजनश्लोकः || ५१ ॥ 


५२. विधिप्रयुक्तेत्यादि ॥ सा तान्‌ मुनीन्‌ शुद्धान्तम्‌ अन्तःपुरम्‌ आक्रमयामास 
निनाय । एतेन महागौरवकथनम्‌ | अन्योऽपि यः किल शुद्धकर्मा सोऽन्तःपुरे 
नीयते । (विधिप्रयुक्तसत्कारैः) विधिना प्रयुक्तः कृतः सत्कारः पूजा येषां तैः | 
स तु स्वयं मार्गस्य देशकः, उपदेष्टा, अनेन पथा गच्छतेति । क्रमेर्गत्युपसर्जन- 
प्रप्त्यर्थत्वादत्र न मुख्यं गत्यर्थत्वमिति तैरिति द्वितीयाभावः || ५२ ॥ 

५३. तत्र वेत्रेत्यादि ॥ तत्र निशान्ते तान्‌ ईश्वरान्‌ वशिनः (भूधरेश्वरः) 
अद्रिनाथः (इति) इत्थं (वाचं) गिरः (उवाच) जगाद इति द्विकर्मको वचिः। 
वाचः ईश्वरान्‌ वाचस्पतीन्‌ तान्‌ इति केचित्‌ । ईश्वरो विजितेन्द्रियः। 
(वेत्रासनासीनान्‌) वेत्रं दारुविशेषस्तत्कृतेष्वासनेष्वासीनानुपविष्टान्‌ । सोऽपि 
तदाज्ञया (कृतासनपरिग्रहः) गृहीतविष्टरः maf: पेशलत्वात्‌ कृताअलि- 
बन्ध:॥ ५३॥। 

५४. अपमेघोदयमित्यादि।। (अतर्कितोपपन्नम्‌) अतर्कितमशङ्कितम चिन्तितमुप- 
पन्नं घटितम्‌ | वः भवतां (दर्शनम्‌) अवलोकनम्‌ (अपमेघोदयं वर्षम्‌) अनभ्रवृष्टि- 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 215 


तुल्यम्‌ । (अदृष्टकुसुमं फलम्‌) अद्ृष्टकुसुमफलनिभं च | ममेत्यसम्भवोपमानगर्भ 
रूपकमलङ्कारः। प्रतिभाति इति दृशिग्रहणं विकल्पार्थमिति द्वितीयाभावः।। ५४॥। 


५५. मूढं बुद्धमित्यादि । (भवदनुग्रहात्‌) भवदीयदर्शनानुग्रहादहम्‌ आत्मानं 
(मन्ये) अवगच्छामि (मूढं) सन्तं बुद्धम्‌ इव पण्डितमिव | (आयसम्‌) अयोमयं 
सन्तं (हैमीभूतं) सुवर्णीभूतम्‌ इव । भूमेः भुवश्च (दिवम्‌ आरूढम्‌ इव) र्वर्गमुद्भतमिव। 
तत्तुल्यपरितोषात्‌ || ५५ ॥ 

५६. अद्य प्रभृतीत्यादि || (अद्य प्रभृति) इत आरभ्य (भूतानां शुद्धये अधिगम्यः 
अस्मि) जनाः पापापनुत्तये मां द्रष्टुमायास्यन्ति | यस्मात्‌ अहद्धिः (अध्यासितम्‌) 
आसेवितं तत्‌ तीर्थ (प्रचक्षते) आहुः | भवदागमनाद्धि तीर्थीभूतोऽहम्‌ || ५६ || 


५७. अवैमि पूतमित्यादि ॥ हे (द्विजोत्तमाः) मुनीशाः (द्वयेन) उभयेन एव 
अहम्‌ आत्मानं (पूतं) पवित्रम्‌ अवैमि जाने । केन द्वयेनेत्याह । (मूर्ध्रि) शिरसि 
(ग्भाप्रपातेन) भागीरथीनिर्झरेण (वः) भवतां (धौतपादाम्भसा) क्षालितचरणोकदेन 
च । याइृशं गाङ्गमम्भः पवित्रं तादृशं भवत्पादोदकं च । पूज्यांध्रियुगं प्रक्षाल्य 
तञ्जलं शीर्षे वहेदित्याप्ताः || ५७ || 


५८. जङ्गमं प्रैष्येत्यादि || (मे) मम (द्वैरूप्यं) रूपद्वयम्‌ अपि भवद्भिः विभक्तानुग्रहं 
विभागीकृतप्रसादं कृतम्‌ । तथा हि जङ्गमं यन्मे रूपं तद्‌ वः युष्माकं (प्रेष्यभावे) 
दासकर्मणि | स्थावरमपि (चरणाङ्कितं) युष्मत्‌ पादमुद्राचिह्नतम्‌ | अत्यर्थ 
गच्छतीति जङ्गमम्‌ | 'नुगतोऽनुनासिकान्तस्य' (पा.सू. ७-४-८५)। प्रेषणीयः 
प्रैप्य:। द्वे एव रूपे द्वैरुप्यम्‌ || ५८ ॥ 


५९. भवत्सम्भावनेत्यादि || (भवत्सम्भावनोत्थाय) युष्मदादरोत्पन्नाय मूर्छते 
वर्धमानाय परितोषाय प्रहर्षाय (मे) अङ्कानि मम व्याप्तदिगन्तानि अपि न प्रभवन्ति 
न समर्थानि । तं वोढुं न शक्नुवन्तीत्यर्थः। इति परितोषस्य बाहुल्यकथनम्‌ | 
परितोषाय न प्रभवन्तीत्यलमर्थत्वाच्चतुर्थी ।।५९। 


108 


216 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


६०. न केवलमित्यादि || (वः) भवतां (भास्वता) दीप्तिमता दर्शनेन न केवलं 
(दरीसंस्थं) TR तमः नुन्नं यावद्‌ (रजसः) रजोगुणात्‌ अपि परं मोहाख्यम्‌ 
(अन्तर्गतं) हृत्स्थम्‌ अपि अपास्तम्‌ | भवदालोकनेन ह्यहं निर्मोहः संवृत्तः।।६०॥ 


६१. कर्तव्यं वो नेत्यादि I अस्मत्सकाशे तपस्वित्वाद्‌ (वः) भवतां (कर्तव्यं) 
प्रयोजनं (न पश्यामि) नेक्षे | अथ चेत्‌ सम्भवेत्‌ तत्‌ किं महाप्रभावत्वात्स्वत एव 
न (उपपद्यते) घटते । ये किल सस्पृहास्तेषामन्यायत्तं कार्य न तु निःस्पृहाणाम्‌। 
ततश्च (मन्ये) जाने (मत्पावनाय) मत्पवित्रीकरणाय एव (भवतां) युष्माकम्‌ इदं 
(प्रस्थानम्‌) आगमनम्‌ || ६१ ॥ 


६२. तथापि तावदित्यादि ।। यद्यपि वः सर्व स्वयमेव सम्पद्यते तथापि कुत्राऽपि 
कार्ये (मे) मम (आज्ञाम्‌) आदेशं (दातुम्‌) अर्हथ ददथ । (हि) यस्माद्‌ ये 
किङ्कराः भृत्यास्ते प्रभविष्णुषु विनियोगप्रसादाः स्वाम्याज्ञैव तेषामनुग्रहः। प्रभविष्णुषु 
स्थितो यो विनियोग इति सप्तम्यत्र वाचकीया ॥ ६२ | 


६३. एते वयमित्यादि || कि बहुना रटितेन | इमे वयं दाराः अपि एते 
(कुलजीवितं) कुलजीवितनिभाम्‌ इयम्‌ अपि कन्या । (ब्रूत) कथयत एतेषां 
मध्याद्‌ भवतां येन (कार्य) प्रयोजनम्‌ । भूहिरण्यादिकं किमिति अपहनुतम्‌, 
वराकमित्याह। यस्मात्‌ (बाह्यवस्तुषु) बहिरड्धेषु भूहिरण्यादिषु वस्तुषु अनास्था 
अनादरः। आत्मपुत्रकलत्रमपि यो ददाति तस्य धनेऽपि क इव बहुमानः ।।६३। 


६४. इत्यूचिवांस्तमित्यादि।। (इति) इत्थम्‌ (ऊचिवान्‌) उच्चमुक्तवान्‌ (हिमालयः) 
नगनाथः (दरीमुखविसर्पिणा) कन्दराविवरप्रसर्पिणा (प्रतिशब्देन) प्रतिध्वनिना 
तम्‌ एव अर्थ (द्विः) पुन्निश्चयार्थं (व्याजहार) अभाषत इव | अन्योऽपि यः किल 
निश्चयपूर्वकं ददाति स आदरेण वारंवारं निवेदयतीति I ६४ ॥ 


६५. अथाङ्किरसमित्यादि । (अथ) ततः (ऋषयः) मुनयः अंगिरसम्‌ ऋषिं 
(चोदयामासुः) अचूचुदन्‌ । यतः उदाहरणवस्तुषु कथनीयप्रकारेषु अग्रण्यं 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 917 


प्रवीणम्‌ । स अङ्किरा (भूधरं) नगाधिपं (प्रत्युवाच) प्रतीपमलपत्‌ | उदाहियते 
कथ्यते इत्युदाहरणं तच्च तद्वस्तूदाहरणवस्तु ।। ६५ || 

६६. उमपन्नमित्यादि || “एते वयं' (कुमार. ६-६३) इत्यादिकं' यत्‌ त्वयोक्तमेत 
दखिलं अतः वा परम्‌ अपरम्‌ अपि अधिकमपि त्वयि उपपन्नं सुघटम्‌ । यतः 
(शिखराणां) शिखराणि (सदृशी) इव (ते) तव (मनसः) मनः अपि (समुन्नतिः) 
उन्नतम्‌ उदारम्‌ | महाशयानां किमिव दुष्करम्‌ || ६६ || 


६७. स्थानेत्वामित्यादि ॥ व्यासादयो (त्वां) भवन्तं स्थावरात्मानं विष्णुं वा 
यद्‌ आहुः | 'स्थावराणां हिमालयः' (भ.गी.१०-२) इति | यतस्तव कुक्षिः 
उदरं चराचराणां भूतानाम्‌ (आधारताम्‌) आधारत्वं गतः। सर्वे हि सत्त्वाः 
स्थावरजङ्माश्च त्वन्मध्ये निवसन्ति। विष्णुरिव जगन्निवास इति सुप्रतीतम्‌ ।।६७।। 
६८. गामधास्यदित्यादि ॥ नागः शेषाहिः (मृणालमृदुभिः) बिससुकुमारेः 
(फणैः) शिरोभिः गां भुवं कथम्‌ अधास्यत्‌ बिभृयात्‌, यदि आ रसातलमूलात्‌ 
पातालपर्यन्तं त्वम्‌ एनां न अवालम्बिष्यथाः नाग्रहीष्यथाः। भवत्सहायकेन हि 
नागराजो मही मुद्दोढुं शक्नोतीत्यर्थः। 'अधास्यत्‌” इति क्रियातिपत्त्यभावाल्ङ्यो- 
-गञ्चिन्त्यः।। ६८ 


६९. अच्छिन्नामलेत्यादि ॥ (ते) त्वदीयाः कीर्तयः सरितः च पुण्यत्वात्‌ लोकं 
पुनन्ति | कीरृश्यः (अच्छिन्नामलसंतानाः) अच्छिन्नोऽत्रुटितोऽमलः शुभ्रः सन्तानः 
प्रबन्धः प्रवाहश्च यासाम्‌ | (समुद्रो्म्यनिवारिताः) अब्धिकल्रोलेरप्यनिषिद्धप्रसराः 
उभयोऽपि ॥ ६९ ॥ 

७०. यथैवेत्यादि ॥ परमेष्ठिनो विष्णोः पादेन प्रभवेण जनकेन सुरसरित्‌ 
यथैव श्लाघ्यते तथैवोन्नतकंधरेण भवतापि । हिमवतो विष्णुपदी प्रभवति । 
हरिचरणाच्च भुवनत्रयाक्रमणकाले नियतित्यागमः।। ७० ॥ 


218. మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టుః సర్గః 


७१. तिर्यगूर्ध्वमित्यादि ॥ हरेः विष्णोः (व्यापकः) सर्वव्यापी यो महिमा अभूत्‌ 
स त्रिविक्रमोद्यतस्य भुवनत्रयाक्रमणस्य सतानं तु नित्यम्‌ | तव तु असौ व्यापी 
स्वाभाविकः सहज इति विशेषकथनम्‌ । त्रयो विक्रमाः पादन्यासाः 
समाहृतास्त्रिविक्रमम्‌ || ७१ ॥ 


७२. यज्ञभागभुजामित्यादि || (यज्ञभागभुजां) देवानां मध्ये यज्ञांशभोजित्वेन 
त्वया पदम्‌ अवस्थानम्‌ आतस्थुषा कृतवता (सुमेरोः) सुरशिखरिणः (हिरण्मयं) 
सौवर्ण्यमपि (उच्चैः) उच्चमपि च (शुद्ध) शिखरं वितथीकृतं निष्फलं विहितम्‌, 
असत्यं सम्पादितम्‌ । न ह्यसौ यज्ञांशभुक्‌ | अतश्च सोवर्णनापि किं तेन 
क्रियते ॥४२॥ 


७३. काठिन्यमित्यादि ॥ मृदुकर्कशभेदेन तव द्विरूपम्‌ | तत्र स्थावरे (काये) 
देहे शिलामये (भवता) त्वया काठिन्यम्‌ (अर्पितं) निहितम्‌ | इदं तु जड़ रूपं तव 
मुदुत्वात्‌ (भक्तिनम्रं) भक्तया नम्रं पेशलम्‌ | अत एव (अहदाराधनम्‌) अईतां 
पूज्यानामाराधनं सेवनम्‌ | नत्वत्र स्तब्धता ।|७३।। 


७४. तदागमनेत्यादि || तद्‌ इत्युपसंहारे | अलं ते महिमसंकीर्तनेन | (नः) 
अस्माकं तावद्‌ (आगमनकार्यम्‌) आगमनकृत्यं (शृणु) आकर्णय । कार्य तु तव 
एव | न तु नः । किन्तु (श्रेयसाम्‌ उदेशात्‌) श्रेयोमार्गनिरूपणात्‌ वयम्‌ अपि 
अंशभागिनः शुभफलासादिनः । तेनास्माकमपि तत्कार्यमेवेति भावः।। ७४ ॥ 


७५/७६/७७/७८. अणिमादीत्यादि ॥ (७५) स (ते) तव वरदः शम्भुः (अस्मत्‌ 
संक्रामितेः) अस्मासु निहितेः पदैः वचोभिः साक्षात्‌ (दुहितरं) सुतां वृणुते 
अर्थयते । कोऽसावित्याह । यः एवंविधः ईश्वरः इति शब्दम्‌ उच्चैः व्यापकं 
सार्धचन्द्रं बिभर्ति | शशिखण्डमपि वहतीत्यर्थः। कीदृशं शब्दम्‌ | (अणिमादि 
गुणोत्थानं) अणिमादीनाम्‌ अणिमा-महिमा-लघिमा-गरिमा-ईशित्व-वशित्व- 
प्राकाम्य -यथाकामावसायितानां गुणानामुत्थानं प्रभवम्‌ । अणिमादिगुणयुक्तो 
हीश्वर उच्यते। उत्तिष्ठन्त्यस्मादित्युत्थानम्‌ | (अस्पृष्टपुरुषान्तरम्‌) अस्पृष्टमगतं 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 219 


पुरुषान्तरमन्यः पुरुषः आत्मा येन । 'पुरुषविशेषो हीश्वर: 1 उच्चैः उन्नतं महाप्रभावं 
वा । कल्पितान्योन्येत्यादि ॥ (७६) यस्य सम्बन्धिभिः (पृथिव्यादिभिरात्मभिः) 
पृथ्वप्तेजोवाय्वाकाशैरात्ममूर्तिभिः इदं (विश्व॑) व्यक्तं ब्रह्माण्डं तन्यते प्रसार्यते 
सम्पाद्यते । धुयैः अश्वैः (अध्वनि) मार्गे यानः इव रथ इव | कीरृशैस्तैः | (कल्पि 
-तान्योन्यसामर्थ्येः) कल्पितं समर्थितमन्योन्यं सामर्थ्यं शक्तयाधानं यैः धृतिसंग्रह- 
पङ्किव्यूहावकाशवृत्तिभिः परस्पराहितशक्तिभिः किल ते भुवनानि निर्मातुं प्रभवन्ति। 
धुर्या अप्यन्योन्यं शक्तिमुपजीवन्तो यानं तन्त्रयन्ति | योगिनः इत्यादि (७७) यं 
देवं (योगिनः) अध्यात्मविदः §क्षेत्राभ्यन्तरवर्तिनं) शरीरान्तस्थं परमात्माख्यं 
विचिन्वन्ति गवेषयन्ति | (यस्य) यदीयं पदमनावृत्तिभयमाहुः | अविद्यमानमावृत्ति 
भयं संसरणत्रासा यस्य । न हि तत्स्थानमासाय पुनर्जायते | स त इत्यादि 
(७८) तथा विश्वस्य जगतः कर्मणां शुभाशुभानां साक्षी द्रष्टा हृतूस्थितित्वात्‌। 
वरदः अभीष्टार्थदाता | स एवंविघः (शंभुः) महेश्वरः साक्षात्‌ आत्मार्थ (ते) तव 
दुहितरम्‌ उमां (वृणुते) अर्थयते lec चतुर्भिः कुलकम्‌ | 

७९. तमर्थमित्यादि । अतश्च तं शंम्भुं त्वं (सुतया) दुहित्रा योक्तुं घटयितुम्‌ 
अर्हसि । अर्थम्‌ इव भारत्या । वागर्थौ हि नित्यसम्बद्धावन्योन्यमव्यभिचारात्‌ | 
तद्दाने च तवैव गुणः यस्मात्‌ TE साधवे पत्ये (प्रतिपादिता) निसृष्टा (कन्या) 
कुमारी (पितुः) पित्रोः अशोच्या भवति ।।७९॥ 


८०. यावन्तीत्यादि । त्वमस्मै दुहितरं देहि यावत्‌ एनां गौरीं यानि भूतानि 
(स्थवराणि च) चराणि च मातरं कल्पयन्तु । तद्दानेन कथमसौ जनित्री 
सम्पद्यते इत्याह । (हि) यस्मात्‌ ईशः महादेवः (जगतः) जगतां पिता सृष्टिकर्तृत्वात्‌ 
योगक्षेमवहनाच्च । पितुर्या भार्या सा मातेत्युच्यते || ८० ॥ 

८१. प्रणम्य सितीत्यादि I अपि च विबुधाः देवाः आह्निनकप्रक्रियायां 
(सितिकण्ठाय) नीलगलं प्रणम्य अस्या: अपि गोर्या: (चूडामणिमरीचिभिः) 
शिरोरत्नरश्मिभिः (चरणौ) पादौ रञ्जयन्तु चित्रयन्तु | प्रणम्य सितिकण्ठाय 


110 


220 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


“इत्युपपदविभक्ते: कारकविभक्तिर्बलीयसी' इति द्वितीयाया न्याय्यत्वात्‌ । a 
नमस्कृत्य" इत्यादिप्रयोगदर्शनाच्चतुर्थीप्रयोगः। || ८१ ॥ 

८२. उमा वधूरित्यादि || (त्वत्कुलोद्भूतये) तव वंशस्योद्भूतयेऽभ्युदयाय विधिः 
अयम्‌ अलं पर्याप्तः । कोऽसावित्याह । उमा वधूः गौरी दीयते त्वं च दाता वरः 
(शम्भुः) महेश्वरो वयं च याचितार इति । अनुद्योतिता अपि गुणाः 
ध्वनितपदत्वात्प्रतीयन्ते | (यथा) “रामोऽस्मि सर्व सहे' (हनुमन्नाटकम्‌ ५-७) 
इति ॥ ८२ ॥ 


८३. अस्तोतुरित्यादि ॥ सुतासम्बन्धविधिना गौरीं दत्त्वा (विश्वगुरोः) शम्भोरपि 
गुरु: भव अतिपूज्यः सम्पद्यस्व | श्वशुरो हि पितृनिभः। कीदृशस्य | सर्वोत्कृष्टत्वात्‌ 
स्तूयमानस्य वन्द्यस्य च | कदाचित्सोऽप्यन्यान्‌ स्तूयात्‌ प्रणमेच्चेदित्याह | अस्तोतुः 
(अनन्यवन्दिनः) अन्यांश्चावन्दितुः। ८३ ॥ 

८४. एवं वादिनीत्यादि ॥ पार्वती (एवम्‌) इत्थं (वादिनि) ब्रुवाणे (देवर्षौ) 
अङ्किरसि (पितुः) हिमवतः (पार्श्व) निकटे ऋपया (अधोमुखी) अवनता सती 
(लीलाकमलपत्राणि) विलासनलिनपलाशानि (गणयामास) अजीगणदिति 
लञ्जाविभविनाभिलाषातिशयसूचनम्‌ । ८४ || 


८५. शैल इत्यादि ॥ (शैलः) हिमवान्‌ अपि (संपूर्णकामः) संपन्नमनोरथ 
अपि किमत्र वक्तव्यमिति (मेनामुखं) पत्नीवक्त्रम्‌ (अवैक्षत) आलुलोके | (हि) 
यस्मात्‌ ये कुटुम्बिनः गृहस्थास्ते (कन्यार्थे) कन्याप्रयोजने प्रायेण (गृहिणीनेत्राः) 
भार्याचक्षुषः। तस्मै यद्रोचते तत्कुर्वन्तीत्यर्थः। ८५ ॥ 

८६/८७. मेने मेनापीत्यादि ॥ (८६) इदमनत्रेत्यादि || (८७) (मेना अपि) मेने 
अङ्कीकार । (पतिव्रताः) (अव्यभिचारिण्यः) च अनिषेधिका भवन्ति । पत्युः 
(समीप्सितं) वाञ्छितं (कार्य) न निषेधयन्ति, यदेव रोचते भर्तुस्तत्कु्वन्तीत्यर्थः। 
ततः (इदं) कन्यादानमेव उत्तरं न्याय्यं न त्वन्यदित्यसौ (बुद्धया) धिया (विमृश्य 
निश्चित्य प्रकृतार्थोपयोगि किञ्चिदुक्त्वा (वचसाम्‌ अन्ते) वचनान्ते (मङ्कलालङ्कूतां) 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 221 


मड़लाभरणभूषितां तां (सुतां) तनयाम्‌ (आददे) अग्रहीत्‌ ॥८६॥॥८७॥। युग्मम्‌। 


८८/८९. एहि शर्वेत्यादि ॥ (८८) एतावदुक्त्वा तनयामित्यादि ॥ (८९) हे 
(शर्वापर्णे (वत्से) पुत्रि (एहि) आगच्छ wd त्वं भिक्षा मया परिकल्पिता | 
(अर्थिनः) मार्गकाश्च (मुनयः) सप्तर्षयोऽतश्च (गृहमेधिफलं) गृहस्थफलं मया 
अद्य प्राप्तम्‌ । गृहमेधिना हि प्राप्तातिथये भिक्षा देया | (एतावत्‌) इत्थं तां 
(तनयां) पुत्रीम्‌ (उक्त्वा) अभिधाय मुनीन्‌ (आह) अवादीत्‌ । इयं (त्रिलोचनवधूः) 
शर्वपत्नी (वः) युष्मान्‌ (सर्वान्‌) अखिलान्‌ (नमति) प्रणमतीति दानं ध्वनितम्‌। 
अर्प्यतेऽस्मै इत्यर्पणम्‌ | ' कृत्यल्युटो बहुलम्‌” (पा.सू.३-३-११३) शर्वोऽर्पणो 
यस्याः सा शर्वार्पणा तस्याः संबोधनं क्रियते | अथ ईश्वरार्थं निमित्ते गृहं वेश्म 
दाराश्च दारैर्मेधन्ते इति गृहमेधिनो गृहस्थाः। अर्थयन्ते (इति) अर्थिनः।। ८८ ॥ 
८९ ॥ युग्मम्‌ | 


९०. ईप्सितार्थत्यादि ॥ ततः (ते) मुनयः (ईप्सितार्थक्रियोदारम्‌) अभिलषित 
वस्तुसम्पत्तिमहार्थं (गिरेः वचः) हिमवद्वचनम्‌ अभिनन्द्य अनुमोद्य प्रणमन्तीम्‌ 
अम्बिकां गौरीम्‌ आशीर्भिः एधयामासुः अवीवृधन्‌ | कीदृशीभिः | (पुरःपाकाभिः) 
पुरोऽग्रे पाकः फलं भर्तृवाल्लभ्यलक्षणं यासां ताभिः, पुरः पाकाभिर्निकटा- 
भ्युदयाभिः।।९०॥। 


९१. तां प्रणामेत्यादि ॥ भर्तृवार्तया (लज्जमानां) त्रपमाणां (ताम्‌) अम्बिकाम्‌ 
(अरुन्धती) वसिष्ठपत्नी (अङ्कम्‌) आरोपयामास उत्सङ्े जग्राह | 
(प्रणामादरस्रस्तजाम्बूनदवसंकाम्‌) प्रणामादरेण पादवन्दनव्यग्रयत्वेन स्रस्तः 
पतितो हेमकर्णपूरो यस्यास्ताम्‌ ।। ९१ || 


९२. तन्मातरमित्त्यादि | तथा (दुहितृस्रेहविक्लवां) सुतास्नेहकातरत्वात्‌ 
(अश्नुमुखीं) रुदन्तीं (तन्मातरं) मेनामसौ अनन्यपूर्वस्य अकृतदारान्तरस्य (वरस्य) 
जामातुः गुणे: (विशोकां) विगतदुःखाम्‌ अकरोत्‌ | ' सर्वेश्वरः सर्वशक्तिर्वत्सल "स्ते 
जामाता सम्पन्न: । तत्र प्रहर्षस्थाने कः शोकावसरः' इति । अविद्यमाना अन्या 


111 


999 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః సర్గః 


पूर्व यस्य स अनन्यपूर्वम्‌ इति सपत्नीशड्रापनोद: परं वचनमकृतदारान्तर- 
स्येत्यर्थ:॥ ९२ ॥ 


९३. वैवाहिकीमित्यादि || ततः ते मुनयः गमनायोत्तस्थुः। तत्क्षणं हरबन्धुना 
हिमाचलेन हरसुरेण वैवाहिकीं तिथिं पृष्टा: कदा विवाहोऽस्त्विति तेऽपि त्र्यहदूर्ध्व 
परं चतुर्थऽहनीति (आख्याय) उक्त्वा चेरुः। (चीरपरिग्रहाः) चीरं वल्कलमेव 
परिग्रहो धनं येषामिति निःस्पृहत्वकथनम्‌ । प्रायेण हि कन्याविवाहमेलकाः 
सस्पृहा भवन्ति । विवाहः प्रयोजनं यस्यां सा ताम्‌ वैवाहिकीम्‌ || ९३ ॥ 


९४. ते हिमालयमित्यादि || ततः ते मुनयः (हिमालयम्‌) आद्रिनाथम्‌ आमन्त्र्य 
आपृच्छय (पुनः) भूयः (शूलिनं) भवं (प्रेक्ष्य) दरृशिरे । गौरीलाभस्वरूरपम्‌ अर्थ 
सिद्धम्‌ (अस्मै) कथयित्वा (तद्विसृष्टाः) तेनेश्वरेण विसर्जिताः खम्‌ उद्ययुः। 
दिवमगमन्निति लाघवेन कथोपसंहारः।। ९४ ॥ 


९५. पशुपतिरित्यादि ॥ मुनुयः स्वस्थानं गताः। (पशुपतिः अपि) भगवानपि 
(अद्रितनयासमागमोत्कः) पार्वतीसङ्कुमोत्कण्ठितः तानि त्रीणि अहानि दिनानि 
कृच्छ्रात्‌ क्लेशेन अगमयत्‌ | तेषां पतिरिति यद्येवं कथमसौ रागीत्याह | कम्‌ 
अपरम्‌ अवशम्‌ अजितेन्द्रियम्‌ (अमी) एते भावाः पदार्था न (विप्रकुर्युः) विकारिणं 
कुर्युरपि तु सर्वमपि | यस्मात्‌ विभुम्‌ अपि वशिनमपि स्पृशन्ति नाप्यस्मदादीनां 
किमप्युपालम्भस्थानमिति कवेः कालिदासस्य स्वाभिप्रायोक्ति, विलासित्वात्‌ | 
पुष्पिताग्रावृत्तमिति भद्रम्‌ | ९५ || 


इत्यानन्ददेवायनिवल्लभदेवविरचितायां 
कुमारसंभवपञ्जिकायामुमाप्रदानो नाम षष्ठः सर्गः समाप्तः।। 


श्रीः 


రామోరావిరచితమృణాలళినీవ్యాఖ్యాసహితమ్‌ 


అనుబంధము-6 ఉపయుక్తగ్రన్థసూచీ 

1) మేఘదూతమ్‌ - మృణాళినీ వ్యాఖ్య 

2) కుమారసమృవమ్‌ - పుంసవనీ వ్యాఖ్య 

8) కుమారసమృవమ్‌ - (४8०85० మరియు వివరణం వ్యాఖ్య 


4) అష్టాధ్యాయి సూత్రపాఠః - ప్రహ్లాద టిప్పణి - కృష్ణదాస్‌ అకాడమి - 2001. 


5) -3 - 
6) హలాయుధకోశ - ఉత్తరప్రదేశ్‌ హిందీసంస్థాన్‌ - 1993. 

7) ఉణాదికోశః - యుధిష్టరమీమాంసకః - 2000 

8) సంస్కృతధాతుసాగరతరణిః - మద్రాస్‌ పబ్లికేషన్‌. 

9) అభిధానచిన్నామణిః - చౌఖాంబా - 1996 

10) అమరకోశ - గురుబాలప్రబోధికా - వావిళ్ల ప్రచురణ. 


11) అవ్యయకోశః - - 1971 
12) సంకేతపదకోశము - డా॥ రవ్వా శ్రీహరి - పతంజలి పబ్లికేషన్స్‌ - 2002. 


13) బృహద్దాతుకుసుమాకరః - హరేకాన్నమిశ్రా - చౌఖాంబా - 2003. 
14) బృహచ్చబ్దకుసుమాకరః - హరేకాన్తమితశ్రా - చౌఖాంబా - 2003. 


15) సంస్కృతవ్యాకరణమ్‌ - శ్రీ ఆర్‌.వి. ఆర్‌.కె. శాస్త్రి - కృష్ణానందమఠం - 1997 


16) పుష్పబాణవిలాసః - వేదం వారి ప్రచురణ - 1931 

17) ७००७०४०७७० - వేదం వారి ప్రచురణ - 1931 

18) మనుస్మృతి - గాయత్రీ ప్రచురణ - 2003 

19) తర్మశాస్త్రం - వ్యాఖ్యాత - డా॥ రామానుజాచార్య - 1991 
20) భర్తృహరిసుభాషితములు - వావిళ్ల ప్రచురణ. 

21) యోగదర్శనమ్‌ - బాలానందినీ వ్యాఖ్య - ఆర్షవిజ్ఞాన (ట్రస్ట్‌ 
22) శ్రీమద్రామాయణమ్‌ - బాలానందినీ వ్యాఖ్య - ७८७०७ ట్రస్ట్‌ 
23) బుతుసంహారః - మృణాళినీ వ్యాఖ్య - రామోరా - 2004 
24) రఘువంశమ్‌ - వావిళ్ల ప్రచురణ - 1926. 

25) రఘువంశమ్‌ - పబ్లిషర్‌ ఆర్‌.సి. శాస్త్రి - 2004. 

26) కుమారసంభవమ్‌ - వేదం వారి ప్రచురణ - 1943 

27) కుమారసంభవమ్‌ - పబ్లిషర్‌ ఆర్‌.సి. శాస్త్రి - 2003. 


28) ఘటకర్పరకావ్యమ్‌ - ००६0 వ్యాఖ్య - రామోరా, దుర్గ్జానంద - 2003. 


29) శిశుపాలవధమ్‌ - కృష్ణదాస్‌ అకాడమి - 1998 
30) మాఘకావ్యమ్‌ - వావిళ్ల ప్రచురణ - 1967 
31) కావ్యాదర్శః - బాలానందినీవ్యాఖ్యాసహితః 


112 


224 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్ట ని సర్గః 
32) కావ్యాదర్శః - చౌఖాంబా - 2001 

33) ఏకావళి - మాధవీయ వివృతి - అభినవభారతి (ప్రచురణ - గుంటూరు. 
34) కావ్యప్రకాశము - బాలానందినీవ్యాఖ్య - సంస్కృతభాషాప్రచారసమితి. 
35) ప్రతారుద్రీయయశోభూషణమ్‌ - వావిళ్ల ప్రచురణ - 1965 

36) సాహిత్యదర్పణమ్‌ - కృష్ణదాస్‌ అకాడమి - 2005 

37) దశరూపకమ్‌ - చౌఖాంబా - 1987 

38) ధ్వన్యాలోకమ్‌ - బాలానందినీవ్యాఖ్యా - శ్రీజయలక్ష్మీ పబ్లికేషన్స్‌ - 1998 
39) ००७6 - ह, జయలక్ష్మీ పబ్లికేషన్స్‌ - 2001 

40) భగవద్గీత - గీతాప్రెస్‌. 

41) శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ - గీతా(ైస్‌. 

42) నైషధీయచరితమ్‌ - నారాయణీయవ్యాఖ్యాసహితమ్‌. 

43) నైషధీయచరితమ్‌ - ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి ప్రచురణ. 

44) - . 
45) - . . .- 

46) దశకుమారచరితమ్‌-1 - వేదంవారి ప్రచురణ - 1994 

47) సూర్యశతకము - బాలప్రభ - ळण తాళ్లూరి - 1990 

48) ప్రసన్నరాఘవమ్‌ - చౌఖాంబా - 1972 

49) సిద్ధాంతకౌముదీ - నిర్ణయ్‌సాగర్‌ ప్రెస్‌ - 1929. 

50) అష్టాధ్యాయి పదానుక్రమకోశః - పరిమళ పబ్లికేషన్స్‌ - 1996. 

51) గీతగోవిందకావ్యము - వావిళ్ల ప్రచురణ - 1993 

52) కిరాతార్జునీయమ్‌-1 - శ్రీ పరమేశ్వర పబ్లికేషన్స్‌. 

53) కిరాతార్డునీయమ్‌-3 - సంస్కృతభాషా ప్రచార సమితి. 

54) భామినీవిలాసః - సురభారతీ ప్రకాశమ్‌ - 2000 

55) విక్రమోర్వశీయమ్‌ - సంస్కృత అకాడమి - ఓ.యు., హైదరాబాద్‌. 
56) విక్రమోర్వశీయమ్‌ - పబ్లిషర్‌ ఆర్‌.సి. శాస్త్రి - 2002 


57) మాళవికాగ్నిమిత్రమ్‌ - పబ్లిషర్‌ ఆర్‌.సి. శాస్త్రి - 2002 

58) అభిజ్ఞానశాకున్త్నలమ్‌ - పబ్లిషర్‌ ఆర్‌.సి. శాస్త్రి - 2002 

59) అభిజ్ఞానశాకున్తలమ్‌ - పబ్లిషర్‌ నోరి భోగీశ్వరశర్మ - 2002 

60) నాగానందమ్‌ - శిరోమణివ్యాఖ్య - తెలుగు విశ్వవిద్యాలయం - 2001. 
61) ఉత్తరరామచరితమ్‌ - ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి - 1965 

62) ఉత్తరరామచరితమ్‌ - చౌఖాంబా - 2003 

63) మాలతీమాధవమ్‌ - యం.ఆర్‌. కాలే - బనారసీదాస్‌ - 1997. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 225 226 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -షష్టః స 


64) మృచ్చకటికమ్‌ - డా॥ బేతవోలు రామబ్రహ్మం - 2005. 

65) ముద్రారాక్షసమ్‌ - ఆర్‌.డి. కర్మార్మర్‌ - చౌఖాంబా. 

66) ముద్రారాక్షసమ్‌ - ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి, 

67) వేణీసంహారమ్‌ - డా॥ బేతవోలు రామబ్రహ్మం-తెలుగు విశ్వవిద్యాలయం - 1988 
68) కావ్యాలంకారః - భామహవిరచితః - బా.వ్యా. -సంస్కృతభాషాప్రచారసమితి- 2004 
69) సరస్వతీకంఠాభరణమ్‌ - ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి - 1984 

70) వక్రోక్తిజీవితమ్‌ - బాలానందినీవ్యాఖ్యా 

71) పాణినివిరచితాఅవ్టాధ్యాయీ - 2 భాగములు - చౌఖాంబా - 2004. 

72) పంచతంత్రం-1 & 2 - సంస్కృతభాషాప్రచారసమితి - 1988. 

73) హితోపదేశః - సంస్కృతభాషాప్రచారసమితి 

74) శ్రీ విష్ణసహస్రనామస్తోత్రమ్‌ - ఆంధ్రానువాదము - శ్రీ న.చ.రఘునాథాచార్యులు. 
75) బృహత్‌స్తోత్రరత్నాకరః - వావిళ్ల ప్రచురణ. 

76) సర్వశబ్దః - ఏ.యి.యస్‌. పబ్లికేషన్‌ - 2004 

77) శబ్ద్బసాగర్‌ - చౌఖాంబా - 2004 

78) రసగంగాధరము - (అనువాదము) ధరణికోట వెంకటసుబ్బయ్య. 

79) లఘుసిద్ధాంతకౌముదీ - బాలానందినీవ్యాఖ్య - సంస్కృతభాషాప్రచారసమితి. 
80) అమరుకకావ్యమ్‌ - మనసిజవ్యాఖ్య - సాధన గ్రంథ మండలి, తెనాలి. 

81) కిరాతార్డునీయమ్‌ - వావిళ్ల ప్రచురణ. 

82) రత్నావళి - చౌఖాంబా ప్రచురణ. 

83) చమత్మారచంద్రిక - ఆంధ్రవిశ్వవిద్యాలయ ప్రచురణ, వాల్టేర్‌ - 1969 

84) శ్రీమహాభారతమ్‌ - వావిళ్ల ప్రతి - 1931 113 








